ఆంధ్రుల సాంఘిక చరిత్ర 


(కి. పూ. 400 — (కి. శ. 1100 వరకు 


క్కు ఎన్‌. శాస్త్ర ఎద. ద్‌ 


సరస్వతీ నిలయుం 


[పథమ ముదిణ 
(1పతులు-ాడి 000 టై 
| కచయితవి, 


వెల రూ. 12-00 


ముుదణ : 
నాగార్జున (ప్రంటింగు వర్కు 
హా దావబాద్‌ -20. 


మద్ధురువర్యులు 
ఆచార్య శ్రీ ఖండవల్లి లక్మీరంజనము 
గారికి భ కితో 


రచయిత 


ఉపోద్దాతము 


ఆంధగిజాతి ఆతి పా9చీన మైనది. ఐతరేయ (బాహ్మణమునందాంధు9ల 
[(పళంస , యున్నది. రామాయణ మహాభారత, భాగవతాది పురాణములందు 
సందర్భానుసారము ఆంధు9లు _పశంసింపబడినారు. ఆంధ9జాతి సముజ్ఞ్యల మైన 
జాతి. ఆంధ 9జాతి జీవనము, తక్కిన జాతులవారి జీవనముకంటె (పత్యేక జీవ 
నము, (పత్యేక సంస్కృతిని, సాంఘికాచార వ్యవహారములను కలిగియున్నది* 


ఆంధ్ర జాతి విశిష్టమైనది. ఆం[ధ సంస్కృతి పారిచీన కాలమునుండి 
[ప్రపంచమున గౌరవింపబడి విదేశీయులను ముగ్దులగావించినది.  ఆంధు9ల 
సాంఘిక జీవనము (ప్రత్యేకత కలిగినట్టిది. ఆంధ ప9జల గృహ నిర్మాణ పద్ధ 
తులు, వేషభాషలు, అలంకారములు, ఆభరణములు, ఆహార విహారములు, 
ఆచార సంపందాయములు, కుటుంబ నిర్వహణా పద్ధతులు, వారసత్వపు 
హక్కులు, వినోదములు, కీరిడలు, పండుగలు-పర్యదినములు, పరిశ౦మలు, 
సంఘము, గాగిమనిర్మాణ పద్ధతులు, పట్టణములు, దుర్గములు, రాజ్యపరిపాలనా 
విధానము, గాంమపరిపాలనా విధానము, పంచాయితీలు, వాటి నిర్వహణ-వర్డ 
వ్యవస్థ, (ప్రజల వృత్తులు, వృవసాయము-పంటలు, వ్యాపారము, విదేళ వ్యాపారము 
నౌకాయానము--రేవు పట్టణములు, నగర జీవన విధానము, విద్యా వై దుష్యములు 
కళాపోషణ, దేశ రక్షణ-సెనిక వ్యవస్థ యుద్ధతం తము, ఆయుధములు, ఆర్థిక 
వ్యవస్థ-నాణములు, (ప్రజాహిత కార్యములు, చితం లేఖనము, మతము, దేవాలయ 
నిర్మాణము, సంగీతము, శిల్పము, నృత్యము దానధర్మములు మొదలగునవి, 
సాంఘిక జీవన విధానమును తెలుపునట్టి వి. 


క్రీ ర్తిశేమేలు శ్రీ సురవరము [పతాపరెడ్డిగారు తమ సాంఘిక చరిత 
ద్వితీయ ము[దణ పీఠికాంతమున “ఇకముందు ఈ సాంఘిక చరిత9 పూర్వ 
భాగమును శాలివావానుల కాలమునుండి రాజరాజనరేందు౨ని కాలమువరకు 
[వాయటకు పూనుకొందును” ఆని వా9సినారు. పూజ్యులు (పతాపరెడ్డిగారు 
సాంఘిక చరిత పూర్వభాగము రచించుట కారంభించియుండిరో లేక కొన్ని 
అధ్యాయములను రచించి యండిరో తెలియదు. మన దురదృష్టము వలన వారు 


vi 


పరమపదించినారు. శ్రీ |పతాపరెడ్డిగారే ఆంధు9ల సాంఘిక చరిత పూర్వభాగ 
మును రచించిన యెడల నది సమగముగను, ఆంధు9ల సాంఘిక జీవనమును 
పతివింబింపజేయ అద్దమువలెను ఉండెడిది. ఆట్టి మహద్భాగ్యమునకు నోచుకో 
లేనివార మైనాము. 


ఈ గగంథమున ఆంధు9ల సాంఘిక చరిత అశోక చ9కవర్తి కాలము 
నుండి రేనాటి చోళులకాలమువరకు వాగియబడినది. ఈ [గంథమసమ్మగమనియే 
నానమ్మక ము.నావంటి అల్బజ్ఞుడిట్టి గంంథ రచన కుద్యమించుట న్యాయమైన పని 
కాదు. కాని శ్రీ సురవరము |పతాపరెడ్డిగారు అసంపూర్తిగా వదిలిన సాంఘిక 
చరిత పూర్యభాగము రచింపవలెనను ఉత్సాహము, పట్టుదల నన్నీ రచనకు 
పుకకొల్సినవి 


ఆంధ చార్మితకులలో నగగిగణ్యులైన (బ. థ్రీ మల్లంపల్లి సోమశేఖర 
శర్మగారు, డా॥ నేలటూరి వేంకట రమణయ్యగా ఏ, డాః మారేమండ రామారావు 
గారు, ఆదిరాజు వీరభద9రావు పంతులుగారు, రాళ్ళ బండి సుబ్బారావుగారు, 
ఖండవల్లి లక్షీరంజనముగారు, మొదలగు. మహా మహుల గగింథములు, వివిధ 
రాజవంశీయుల కాలపు, రాజకీయ, మత, ఆర్థిక, సాంఘిక, విద్యా, వై దుష్య, 
కిల్ప, చిత, కళలకు సంబంధంచిన వ్యాసరాజములను, ఇభాతవాహనులాది చాళుక్య 
వంశీయుల కొలమవరకు వెలసిన శాసనములను చదివి, నాకు దోచిన విధమున 
ఈ సాంఘిక చరిత పూర్వ భాగమును రచించినాను. 


ఎనిమిది (పకరణములలో ఈ గషింథము వాగియబడినది. 


ఇందు కళింగాంధు9లు ఆను  _పకరణము “గాంగరాజులనాటి 
కళింగాంధు9ల సాంఘికచరి[ త” అను వ్యాసముగా భారతి-1969 ఆగస్టు, సెపైం 
బరు సంచికలలోను, “చేనాటి [చోళయుగము” “సంహాతీ వా బ్రభ్యము” 
అను గ9ంధముటో “రేనాటి చోళుల కాసనములను' వ్యాసముగను, “కాతవాహ 
నుల పరిపాలనా విధానము" ఆంధ్రపదేశ్‌ “మాస ప|తికలోను ప్రకటింసుడి 
నవి. ఆయా పతికాధిపతులకు నా కృతజ్ఞతలు.రాజవంళ ముల ననుసరించి [పక 
రణములకు యుగముల “షేర్లు షెట్టబడినవి. వివిధ వంశీయుల కాలపు సాంఘిక 
చరిత రచన కాయా వంశీయుల కాలమున వెలసిన శాసనములే ముఖ్యాధారము 
లుగ ఆయా |పకరణముభు రచింఫఖడినవి, ఈ గింథము వాగియాటకు 


vil 


దోడ్పడిన గ9౦థములు, శాసన గంధములు ,పకరణా:తము€ల౦దు 'పేర్కాన 
బడినవి. 


ఈ గింథము వాగియుటలో దోడ్పడిన గ9౦ధముల రచయితలకు, 
శాసన సంపుటముల సంపాదకులకు, కృతజ్ఞుడను. చారి[తకులు, విమర్శకులు 
సాంఘికులు గింథమునగల లోపములను తెలిపిన కృతజ్ఞతతో స్వీకరించి మలి 
ము దణమున సవరించుకొందును. 


శ౦మకోర్చి అత్యల్ప కాలములో ఈ గంథ |పచురణ భారమును 
వహించిన, నాగార్జున పింటింగ్‌ వర్క్‌ నిర్వాహకులు, మితులు శ్రీ ఎన్‌. వి 
నారాయణరావు గారికిని, శ్రీ గండయ్య, వారి సహచరులకును నా కృతజ్ఞతలు. 


నారాయణ గూడ వి. ఎన్‌, శాస్ర 
హెదరాబాదు-29 


స్‌ 


ర్‌ 


1 వ [పకరణము 
2 వ [పకరణము 
8వ (వకరణము 
4 వ [పకరణము 


5 వ [ప్రకరణము 


6వ (పకరణము 
Ts [పకరణము 


5వ (పకరణాము 


వన్‌ 


త్స, 


పుటు 
సాతవావానులకు పూర్వయుగము 1 


సాతవావాన యుగము - 19 
ఇశాపకుల యుగము = 98 
పల్లవ యుగము = 188 
బృవాత్సలాయన, ఆనంద గోతి9క, 

శాలంకాయనుల కాలము - 168 
విహ్షు కుండిన యుగము = 212 
కళింగాంధో యుగము = 257 
శేనాటి చోళ యుగము = 801 


బానే [మ కిరణము 
నాతవాహనులకు పూర్వయుగము 


“మానవుని సాంఘిక దె శ్లానిక ఆర్హిక, రాజకీయ, మత, 
సావన్వత, కళా విషయములను, నైంతీయముగ జాతీయముగ 
అక యావ[త్సపంచ మానవ సమాజమునకు గంబంధిం చిన వానిగా 
చెయలింగుటను తెలుపునది సాంఘిక చరిత "” సారన్వతము, శానన 
వమ్ము స్థానిక చరితలు, విచకీయుల (వాతలు, హు చి న్న 
రువులు, నాణములు, సామెతలు, వాజ్బయములల్‌ కోని నూచనలు 
దానపతములు, సర౯ాతన వస్తు సమూహాము, పాటలు, చాటువులు, 
జానపద గేయములు - సాంఘిక చరిత్ర నిగ్మాణమున కాధారములు, 


9 ty 


చర్మిత రచనమునందు సాననము లెట్లు [చూధథాన దాము వహిం 
చుచున్నవో సాంఘిక చరిత రచనమునందును అంత ఉపయోగ 
పడు చున్నవి, ఛాననములవలన ఆయా యుగముల నాజకీయ భాషా, 
చరితతోపాటు సాంఘిక చర్మతకూడా తెలియును, 
డియు ఈ శాననములు వ్యాప్తిలో; నున్నవి. 


క," నుం 


గా! 


భారత దేశము నువిాలయైన, నంవన్నమైన చేశము. ఖార 
తీయ నంన్క్బృతి విశిష్టమైన . ఇభాూరతీయ. బుషులు ర్త బక్షానా 
పరులు, దాన ఢర్మములకు, దయా దాడి ణ్యఇాములాస, కళాపోవు 
ణమునకు, (పజాపరిపాలనాదతతకు ఆ నాటి భారతీయ (నభువలు 
ఆదర్శనీయులు, 


2 


వేదములు భారతీయులకు వరమ (పామాణిక [గంథములు, 
న్మ్భతి పురాకోతిహానకా వ్యాదులు భారతజాతి జీవితమున [బతక 
స్థానము నా(కమించుకున్న వి. జాతి [వత్యకతను తెలువు నీ (౧౦ 
థములందలి విపిధ విషయ భోధనములవలన భారతీయ సంన్క ఎ 
కొక విశిషత చేకూరినది, (వవంచమున భారతజాతి కొ [వత్వేక 
ఏర్పడినది, 


ఆం|ధుల సాంఘీక చరితకు ఛారానాహిాకము?” గానలగి,* 
చారితకాధా రము లివ్పృటివజకు లేను. ఐతరేయ [బావ్మాణము, 
ము రాణములు, రామాయ మహాభారత, భాగవతాది ఇతిహాస: ఈం, 
సాంఘిక చరిత రచనమునకు గాక ఆంధజాతి (సాచి ఎకు కా 
టలో నూతము నవాకరించుచున్న ని. 


(పభుత్వ శాసన పరిశోధన శాఖవారు, నంస్థలు, చారి[గకుణా 
కాక, దేశ చరిత యందు అభిలావ, అభిళ్తూనదము కలియ 
వ్యమ్తలు "సేకరించిన శిలా జాననవ.లు, లోవాపు పట్టికలు, ౧ శయ్యా 
యుగములందు వెలసిన |నె-కృత, నంనస్యృత |[గంథసుల,, దే 
భావలలో రచింపబడిన కావ్యాదులు, విగేశియులు తమ పర్మటో 
మున చూచిన విశేవములను వినరించుచు (వాసియుంచి ఈ (గంగ 
ములు, సాంఘిక చరిత రచనమునం దువయోగవడుచున్న ని ఇ 
జాతి యొక్క సాంఘిక చరి ఇ జానీ నిశిష్టతగు మూగగా న. ఇక, 
జాతి యొక్క. పూర్వ చరితను, (పస్తుత చరితను తెలిసి ఉగ్నుత 
ఆశ యములతో గో విష్యత్‌ చ రత ఉట్టి వీలముగా గుండు + 
దోడ్పడును. 


కీ, శ. సురవరము [పతాపలెడ్డిగారు *“ఆంధుల సాంఘిక 
చరిత'ను రచించి ఆంధ్రదేశమునకు మప వకార మొనర్భినారు, 


3 


|కిన్తు పూర్వము నుండి కీన్తు శకము పదునొకండవ శ తాబ్బమువరకు 
ఆంధ చెళమును పాలించిన రాబజవంశవముల చరిత్రలను, ఆయ ౩ 
యుగములయం చాయా వంశపు రాజులు వేయించిన శాసనము 
అను, ఆయా యుగములందు వెలసన, ఆయా యుగములకు సంబం 
ధించిన [గంథముల నాధారముగ "జీసివొని ఆం[ధుల సాంఘిక 
చరిత కు ప్రముగా (వాయబడుచున్న ది, 


మానవుడు నంఘ జీవి. సంభఘమున జివించుటయే మానవుని 
[ప త్యేకత, అతి (పాచిన కాలము నుండియు మానవుడు సంఘము 
ఐన నాభారపడి సాంఘిక చై తన్యముతో జీవించుచు భగవంతుని 
నృష్టి లో మనా “న్నత స్థాయికి చెందిన'వాడై , సంఘ ళ_క్తి వలన 
పూాూనవ సమాజ నిర్మాణమునకు కారకు(డై నాడు, 


నూననవ సమాజ నిర్మాామునకు గార స ధర్మము, ఆ/7” - 
6౨౭౮ జ్‌ అంది 
వా” ఒశము, స్వజాత్యభిమానము, నంతతి యందు (మ, బంమేు 


లును మంఆము -_ భ"తిక పరిలతులు - కుటుంబము - కులము 
3 వో 
అనక. - దెశము - ప్రజలు - భూమ్యుపరితలము - శతొప్పృతి క్‌ 


[నగ ౯౪ "౦వద, (పకృతి (ప్రభావములు “కారణములు. 


ఆం(ధధజాతి అతిపాచీనమైనది. ఈ జాతి మొదట ఐతరేయ 
(చాహ్యాణమునందలి కశకునశ్శస - హరిశ్చంద -- విశ్వామి|[తాదుల 
సృెత్తాంతమున పర్కొనబడినది. 


“లాసను వ్యాజహారాంతాస్వః 

(పడా ఖకీ ష్టతి మ తఏరేంధ్రాః ప్పెం [డా౩ 

శలణబరాః, పుళిందాః మూతిబా 

ఇత్యుదంత్యా బహావో భవన్తి 

వె ళాామి(తా దస్త్యూనాం భూయిషాొః 

న్‌ వ న (ఐత రేయ బావ్మాణము) 


A 
"rr 


ఐతరేయ (బావ్మాము బుగ్వేదమునందరి భాగము, 
విశ్వామి[తుని నూర్వురు కుమారులలో మొదటి పఏబదుగురుగాకి 
తక్కిన ఏబదిమంది పుుతులను ఆర్యా[శమముల యొక్క సరిపొద్దు 
అందు నివసించు నట్లాత (డు శపించెను. అట్లు శపింపబడిన వారే 
ఆం|ధులనియు, శబరులనియు, పుళిందులనియు, మూతిబులనియు, 
పిలువబడుచున్నారశయు, అట్టి పిశ్వామి[తసంతతి వారే దస్యులలో 
నధిక భాగ మెర్చడికని ఐత య [బాహ్మణమునందలి సై మంత 
మున లతలుపబడినది 


ఆం|ధళ్జము ముడదటుజాతిపరము, విశ్వామితుని శాపము 
వలన వీరిక నార్యత్వము సీద్దించునప్పకికే ఈ జాతి కా పేరు వ్యా ప్రి 
లోనికి వచ్చినది. _'ాపానుసారను ఆంధపుండాది జాతులవారు 
ఆర్యాశ మ్మపొ'ంతములందు నినసించి, కాల,కరవువమున జననంఖ్య 
ధెరుగుటవలన దడీంమునగు వ్యాపం చీరి. 


భవము ననునరించి వీరు ఆర్యా[శమములను బీడి గంగా నది 
వెంటనే వెళ్ళి తూర్పు సముద తీరమును తాకి తూర్పు కనుమల 
కును నము[దమునకను మధ్యగా వయనించి దతీణమునకు వచ్చి 
గోదావరీ తీరమునుండి పడమరకు వెడలినారు. 


అంధులు నివసించు దేశమునకు తొలుత యెట్టి "పేరుంజినో 
తెలియదు. ఐతరేయ (బాహ్ముణమున ఆంుల (ప్రళంన ఉయున్నును 
వారి నివాస స్థాన మేదడియో సపేర్కొనబడ లేదు. (పాచీన కాలమున 
ఇప్పటి యాంధ దేశము అగ్ని పర్వతములతో గూడుకొని జనా 
వాస యోగ్యమున కన ర మె యుండెనని చెప్పవచ్చును. 
రామాయణ కాలమునంది దేశము దండకారణ్య [వదేశముగా నుం 
డను, శ్రీరాముడు పితృ వాక్య పరిపాలనారము వనవాసము 


వ్‌ 

చేయదలచి దండ కారణ్యమునకు వచ్చునప్పటికే ద&తిణా వథమున 
ఆర్మధు లుండిరి. విశ్వామిత్రుని శాపము నందిన వారు తూర్పు 
సము ద తీరమునకు వచ్చి, అచటి నుండి ద&ిణముగా వెడలి గోచా 
వరిని చాటి పడమరగా వ్యాపించిరి, మనకు [క మముగా పుండా 
(గోండులు) శబరాః (సవరులు) పుళించా? (పుళిందులు) కన్పట్టు 
దురు. ఆంధ్రులు కృష్ణా గోదావరి నదుల మధ్య [పాంతము నాక 
మించిరి. జన సంఖ్య యందును. బేశ విస్తృతి యందును. నాగరికత 
యందును సంస్కృతి యందును బుండాదులకన్న వీరు మిన్నళలై, 
యున్నారు, 


రామాయలమున కిష్కింధాకాండలో సీళాన్వేషణమునకై 
దమీణ దిక్కున కేగు వానరులు చూడవలనిన వానిలో నాంధ 
పుం[డాది దేశములను నుగీవుడు "ఎర్కొనినాడు. 


“అన్వీక్ష దండకారణ్యం 
సపర్వుతనదీగుహం 

నదీం గోదావరీంచై వ 

సర్వ మేవాను పశ్యత 

తధె వాం(ధాశ్చ పుం(డాశ్చ 
చోళాన్‌ పాండ్యాశ్చకేరళాన్‌' 
ఆయోముఖశ్చగ _స్రవ్యః 
పెర్వతో ధాతు మందితః” 


రామాయణము . కిష్కాంధాకాండ. 
రామాయాంము తరువాత వెలసిన మవో భారతమునందును 


ఆం[ధుల [పశంస కలదు. రాజసూయ యాగమునకు వూర్వము 
సవాదేవుండు దథి.ణ దిగ్విజయమునకు బయలుదేరి పాండ్య (ద్రవిడ 


స కలల అలల 


£> 


"వ-టాంధులను కూడ జఒయించెనసి ఈ beట 
శ్లోకమున గందు, స్ట 


పాండ్యాశ్చ ద్రవిడాంళేపె 
సహిలాౌం శోధ పెర కై: 
ఆం[ధ్రాం స్తలవ నాం౪వ 
కళింగానోషం 5ర్తికాన్‌ 
వు చ్‌ 
భారత ము_సభాఎర్టము 
ఇర్నరాజబు 6'జనమూయాధ్యరముపం చాతిన్‌ పరివేకించి 
(౮ ఓ! 
యురిదాన పృశవ్రపతంలలొ అంగ వంగాది రాజులతో" టాం[గ.లం 
రూూడ నుందిర ని, 
తధాంగ వంగొెసహపుం[డకేణ 
పాండ్య|ో(ధథ రాజె సహాచాం(ధ్రకేణ 
భారతము ఎ సభాఎచ్వుమం, 
అనుకో" మును ఎట్టి తెలియుచున్నది. 
(4p) చు 
లం|ధజాలియొ5 సంపు "ర్మ చరత దాని సంసల చరత 
యనబడును. జాతి తీవిత చరిత (1) నిత్య ఎపితన్ము (వ) ౪శతి 
జీవితమని "రెండు విధములు, నిత్యజీవితము (1) వృక్తిగత ఎఏత ము 
(2) సంఘ జీవితము అని కెండు తెటగులు 


వ్యక్తి జీఏితము;..ఇందు వ్యక్తిగత వివషయములరు (పాము 
ఖ్యము కలదు. వ్యకి - అతనికి కావలసిన గృవాని 0 ఇ్మ£ంబద్ద గాలు మ్ల 
సౌకర్యములు, ఆహారము, వేషము - భాష - అలంకారములు _ 
కుటుంబపద్ద తి - వారసత్వపు వాక్కులు - ఆచార నంపదాయముల 
వ్యవహారము - పండుగలు - పర్వదినములు - (స్త్రీ పురుషుల విధులు- 
చారి బాధ్యతల నిర్వహణ _ గ ఎ్రైనౌ సరి[ళ మలు, జనన మరణాదులందు 
చేయు నంస్కారములు చర్చింపబడును. 


7 


సంఘ జీవితము'__ఇందు - జాతి యొక్క స్థితి - సంఘ జీవన 
విధానము [గామ నిర్మాణ పద్దతులు (గామ పరిపాలనా ఐధథానము- 
వంచాయితీలు -- వర్దాాశమధర్మములు - వృత్తులు - వృత్తుల నిబంధ 
నలు, వ్యవసాయము, పంటలు, నీట్‌ సౌకర్యములు -పళుగణాభివృద్ధి. 
కరువు కాటకములు, వ్యాపారము-చాని యభివృద్ది, విసేశ వర్త 
కోము.- నెౌకాయానమనము నసెెకా స్రానములు- రాకపోకల సౌకర్యములు 
నగరములు - నగర పాలక నంఘములు - నగర జీవితము, నాగరరుని 
విధులు - వాని నిర్వహణు - పరి మలు హః (సజాభి|బాయములు అ 
ఉద్యమిములు జ విద్యాసంస్లలు జ నొద్యావిధాగము టన విశ్వ ద్యాలయ 
ములు - నంఘజీవనమున వాని పాత, మరములు రాజులదానృ 
తమ) - క ళాపోసష ణము, (| గహాగములు _ దేవాలయములు - 
నిచద్యావ్యాసంగములు ఆ స్త్రీ విద్య - వృ_త్తి విద్య - (వజారోగ్యము _ 
(నభుత్వ వరివాలనా విధానము _ రాజ్య స్టావన . - రాజ్య కోతనను _ 
౫ మంత మాండలిక సేనాపతులు - దేశ రతణం, నై నిణవ్యవన - 
యు బ్గములు - ఆయయుధములు - వాని నిధముయ - యుగ వారవ? 
రచన, యుద్దతం[తము - "దేశనంపద - భూ సంపద - ఖనిజసింపద - 
వ న. ఆర్థిక వ్యవస్థ - (పజలు - Eh సౌకర్యములు అ (సజల 
fr "గథాగ్యరాములు- Whe వాని (పజాహిత శార్యములు చర్చి 0న 
బడును 


౧౧|ధ జాతి యొక్క. రాగో బీఫిశ మున వం పు;ణ్యములు- 
మంచి చెడుం ధం స్ట్రధగ్మముం ఏ గు కార్యముల వలన కల్లునో 
శరియయును. మతము. ధగ్న్మయు, నుళతాఖి థి పాయములు- జై జన, పెద్ద 
హిందు" వ “పంగ శన ఛ_ వనములు వివిద మతనులకు నంబం 
ధించిన దేవాలయములు - మశముల (పాబల్యము. మతము యొక్క 
[(వభావము, అన్య మతముల్నపె చూపు నవానఖావము - మతోద్దర 


శ 


ఇము - మత కిలవహాములు _ దానములు - దేవాలయ నిర్మాణము 
శాసనములు - జాతి శీలము - పజల మన_స్తత్వము - జాతి మానసిక 


వికాసము, శ్యాన్ర్రములయందు పరిశమ - ఆంధభావ. ఛాషో 
వ్యాప్తి - లేఖనములు - లిపి దాని పరిణామము. కళాజీవితము - 
శిల్పకళ, "దేవాలయ నిర్మాణము - శిలా నిర్మాణములు - ఇటుక 
కట్టడములు - గువోలయ శిల్పములు - చిత లేఖనము ష్‌ గృవోలం 
కరణము - దేవాలయాలంకరణము - వస్తువులపై చితములు - 
మట్టి ప్మాతలవై చెక్కడములు, సంగీతము - నాట్యము - సాహి 


త్యము - జానపద సాహిత్యము క ళిష్ట సాహిత్యము. కవులు - 
వారి చరితము - శాసనములు - ,గంథములు వాని వలన ఆ నాటి 
జాతి జీవన విధానము -_ సాంఘికాచారములు - మున్నగు విషయ 
ములు వచ్చును, 


కీ పూ. ఆరవ శ-ాబ్దమున మగధ రాజ్యము శ_క్టి సమన్వి 
తమె యుండెను, ఆ కాలమున శిళకునాగ వంశీయులు మగధ నేలు 
చుండిరి వింబిసారుడు [కీ పూ. రీ4&కి నుండి 491 వజఅకు మగధను 
పాలించెను, క్రీ. పూ 491లో వింవిసారుని చంపి అతని కుమాడు 
డగు అజాత శతువు రాజై |కీ, పూ. 4క్‌లి వణకు మగధ నేలను, 
అజాత శ్మశువు సమకాలికుడు గొతవను బుద్దుడు, తం|డిని చంపిన 
పిదప పశ్చాతృపుడై అజాతళతువు గౌతమ బుద్దుని బోధనల 
వలన బౌద్ద మతము స్వీకరించెను, బుద్దుని కాలము కీ. పూ. 56లి_ 
488. జై నమత స్థాపకుండగు వర్ణమానమహావీరుడు కక. పూ. 491కి 
పూర్వమే నమత ధర్మముల బోధించి నిర్యాణ మెం దెను, 


అ కాలమున ఆంధ "దేశమును నాగ రాజులు పాలించు 
చుండిరి. విశ్వామి|తుని కుమారులు శప్ప్తులె దకోణాపథే మందంతట 
'వ్యాపించిరి. అండదాం'ధ్రు లాంధ "డేళశమున స్థిర వడిపోయిరి 


త్తి 


శతెలివావా నది ఆంధ బేళమునకు ఉత్తర సరిహద్దుగా నుంజెను. శేలి 
వాపా నది మహాోనదికి ఉవనది బౌద్ద మత మాంధ చేశము నా 
కాలమున పాలించుచుండిన నాగులచే ఆదరింవబజెను. ఒక నాగ 
రాజు కృష్ణానది తీరమున బౌద్ద స్తూపమును నిర్మించినట్లు బౌద్ధ 
జాతక కధ యందున్నది. ఆ కాలమున సింహళ ద్విపమునకును, 
మంజీరికా చేశమునకును వర్తక "వ్యాపారములు సాగుచుండెను, 
ఆ నాడు సింవాళద్వీవమునకు నాగద్విపమనియు, ఆంధ 'బెశము 
నకు మంజీరా నది [వవహించు (వచేశము కావున మంజీరికా. చేశ 
మనియు పేర్దుండెమ, 


ఆం[ధులు సము[ద యానము చేయుచుండిరి. నౌకా నిర్మా 
పర్మిశమ ఆంధ దేశమున వృద్ధిలో నుంజెను అందుకు దగిన సౌక 
ర్యము లాంధుల కుండను, నెళకా నిర్శాణానుకూల మన కలవ 
నిచ్చు యడవులు నౌకలునిలబడుటకు తగిన రేవులు ఆంధ బేళ 
మందుండెను. ఓడలు వళ్చిమ తీరమున నున్న ఓడ శేవులగు భరు 
కచచ్చము, శూర్చురాగమను శేవుల నుండి వెడలి సింహళ ద్వీప 
మును చుట్టి ఆంధ చేశ తీరమున గల ఓడ  శేవులను చూచుకొని 
పి వణకు పోవుచుండెను. 


nr) 


'తా|మలి 


కృష్టానదితీరమున వాల దిన్నెయు పినాకినీ నదీతీరమందలి 
"రేవు నగరమును, ఆకాలమున ముఖ్యమైన నమ్ముద వ_ర్తకస్టాన 
ములు. ఆంధులు బర్మాదేశముతోను వర్తకము సాగించుకొను 
చుండిరి. ఆనాడు భారతీయ నౌకా నిర్మాణ పరిశ్రమ ఉన్నత 
స్తతియందుంజెను. సౌశకా నిర్మాణ శాస్త్ర) [గంధములును ఆ నాడు 
వెలసినవి. నెకాలవతణములు వాని ఉపయోగములు - నౌకలకు 
వాడు కలవ _ చాని విధములు ఓడలలోని జాతుల ననుసరేంచి కలవ 
విధములను నిర్మాణ శాస్త్రజ్ఞులు నిర్ణయించిరి. నొాళా నిరాఎరా 


12 


బో ధాయనుని కాలమున అనందిగ్గములుగా నున్న విషయ 
ముల నాపస్తంబుడు నంస్కురించెను. అశాస్త్రీయ సంతానము 
నకు భాగమిచ్చుట తగదని చెప్పెను. క్యేషపు[తునకు ఆ_స్టీలో 
నధిక ఛాగ మీయరాదనియు నంకర నంతానమును జొరనునితో 
నమానముగ నెంచవలెననియు, బావ్మాణు నకు శూ|ద(స్త్రీయందు 
జన్మించిన వానిని జారనునితో సమానముగా నంగీకరింవరాదని యు, 
భార్యాభ _ర్తలలో నెవరై నను పివాహబంధమునకు బద్దులు కానియె 
డల వారు నరకముపాలగుదురనియు ఆప స్తంబుడు తెలిపెను. 


రాజులకు (వా జాలవృద్ద వికలాంగాదులు పన్నులు చెల్లింప 
ఈ ౧ 
నవసరములేదనియు, [గామీణుల ఆస్తులను చోరు లపవారించిన 
(గామరతకులు ౬ నష్టమును భరింపవలననియు, రాజు (ప్రజలకు 
రెండు సంవత్సరముల వణకు సరిపోవు ఆహార ధాన్యమును నిలవ 
యుంచవలెననియు అప_న్హ్తంబుడు నియమించెను. 


యాగవేదికా నిర్మాణ సంబంధములై న శల్చనూతముల 
నాప_స్తంబ మహర్షి రచించెను. చైత్య నిర్మాణ విధులను యజు 
ర్వేద సంబంధిత కై తిరీయ సహితా | బాహ్ముణములలో కరర్షి 
(పో_క్ష అస్టకాండములను (కారకములను) ఏకాగ్ని కాండమును 
కలిపి వేదశాఖనొకచదానిని [పత్యేకముగ నీ మవార్థి యేఠర్సరశను. 
ఇదియే ఆంధ పారము. 


భూ దుడు వేదమును వినిన సీసము కటిగించి ఆతని చెవిలో 
పోయనగునని ళూతుల విమయమై కరినముగ ఆస స్తంబుడు శాసిం 
ఇను. కాని గౌతమ మహార్షి “వృద్దుజన శూదుండు సమీంపిం 
చిన అతనికన్న వయనులో పిన్నవాడగు విపుడాతనిని గారవించ 
వలనని”” నియమించెను. 


13 


“అధాన్యః పూర్వః పొరో ఆళశాకొవర శ్మూ(ద్రోపి అపత్యస మేన” 
గౌతమ ధర్మ సూత్రములు 
అధ్యాయము ర్‌ _ ని2ిరి వ సూత్రము. 


ఈ కాలము ఆర్యానార్య జాతుల సమ్మేళన కాలము. 
ఇ వమత మిప్పటి వరకే వ్యాపించినది శివుడనార్య జాతుల 
వారు సూజించు దై వము, వృషభ మాతని వావానము, ఆర్యులు 
రుదుని పూజించిరి. ఆర్యానార్య జాతుల సమ్మేళనము వలన ఈ 
జాతిద్వయము పూజించు 'దైవమగు శివుని యందును మార్పులు 
వచ్చినవి. శివుడును, రుదుడును కలిసి ఈశ్వరుడుగా రూపొందినాడు. 
ఆర్యులు ఆచార వ్యవహారిములను అనార్యు లనుసరించినారు. అనా 
రుల మూఢ విశ్వాన [ప్రభావము ఆర్యుల వె బడుట వలన ఆర్యా 
నార్యుల నమ్మేళనము జరీగినది. ఆర్యుల రాకకు పూర్వ మాంధ 
దేశమున వర్ణాశమ పద్దతి లేకుండెను. ఈ జాతిద్వయ నమ్మి క్రణము 
వలన వర్ణాశ్రమ ధర్మము ఆంధ "దేశమున నెలకొనినది. 


ఉత్తర హిందూదేశమున శిశునాగ వంశీయుల యనంతరము 
మగధ రాజ్యమును నంద వంశీయులు పాఠించిరి. కీ. పూ. 822లో 
నందవంశమును రూపు మాపి మౌర్య చందగుప్పుడు రాజ్యమును 
స్థాపించెన్ను చంద్రగువ్నని కుమారుడు బిందుసారుడు. బిందు 
సారుని యనంతరము అళోకుడు కీ. పూ. 272లో చక్రవర్తి 
యయ్యొును. అతడు కళింగ యుద్దానంతరము అహింసా ధర్మ 
మును బోధించు బౌద్ద మతమును అవలంభించెను. 'బొద్దమత [వచా 
రమును భారతావని యందే కాక విదేశము లందు సై తము 
గాకం-చెను, 


14 


ఆం|ధులు అళోకుని సామాజ్యమున నుండిరి, వాశనాతీని 
సామంతులుగనో, మి|తులుగనో వ్యవహారిం చిరి అశోకుని ధర్భ్శ 
శాసనము లాం|ధ చెళమున లభించినవి. దతీణాపథము నందచ్చ 
టచ్చట నున్నవి. అశోకుని పదమూడవ ళిలాశాసనమందు యవన 
కాంభోజాదులతోపా టాం [ధు లాతని రాజ్యమునందున్న ట్లు చెప్ప 
బడినది. పూవాజాజ్‌ గహి, మాన్సేర, గిర్నార్‌ శాననము లందాం 
(ధుల (ప్రశంస యున్నది. 


అళోకుని 18వ ధర్మ లిపి శాసన భాగము. 


“ఏవ మేవ ఇహరాజ విషయేమయవనకన్నోజేషు, నాభకే నాభపం 
కమ, భోజపితిని క్యేష అస్తంపులిన్తైము = సర్వత్ర దేవానాం ప్రియస్య ధర్మాను 
శిష్టమనువ ర్త నే” 


“ హీదలాజావిశపజియోనకంభోజేమ నాఫకే నాభపంతిషు భోజ 
పితిని క్యేషు”” 
“అధపాలదేమ షవతా దేవానాం పియషాధం మానుషధి అనువతంతి ”” 


అంధ "దేశమున బౌద్ద మత [పచారము గావించుట కళోక 
చక్రవర్తి మహాదేవుడను బవితువుని బంపపెను. అకోకుడు బౌద్ద మత 
[పచారార్హము బౌద్ద వితువును పంవుటకు పూర్వమే ఆంధ చేశ 
మున బద్ద మతము వ్యాప్తి యందుంజెనని తెలుయుచున్న ది. 


మానవ సంఘము పటిష్ట మైన తరువాత అందు సాంఘిక, 
మత, రాజకీయాది వ్యవస్థ లేర్పడినవి. దైవారాధన, యజ్ఞ యాగా 
దుల కార్య కలాపములు దేశమున పాదుకొనినవి. యాజ్ఞికులు, 
పౌరోహితులు, నై ప్టికులు సంఘమున గారవము బడయుచూంగాగా 
కాలకమమున యజ్ఞ యాగాది (క్రతువులను. ఆడంబరముగాబిరయుః 


15 


నాచాళ మెర్పడినది కోతువుల సంఖ్య పెరుగుటవలన | బాహ్ముణుల 
కాధిక్య మేర్చడినది. మంత తం తముల వలనను [కతుకార్య నిర్వ 
పాళా దతతవలనను, (పజలు (బాహ్మాణు లను గాారవించుచుండిరి. 
రాజులు (కతువులను నిక్వహించుచు (బాహ్మణుల క గహారముల 
నొసంగుటయేగాక యఖీప్పిత దానములు చేయుచుండిరి, మోకు 
సాధన కిది యొక మార్గమని ఎరూనాటి రాజుల యొక్క యభి వా 
యము, ఆనాటి (పజలు నైత మీ యుద్దేశ్యముతో చాన ధర్మములు 
చేయుచుండిరి. కర్మకాండ పెరుగుటవలన [కొత్త సంప్రదాయము 
లేర్చడినవి, యజ్ఞ యాగాదులందు వకు హింన [పాధాన్యము వహిొం 
చినది. (బావ్మాణులు హింసాత్మక మైన యజ్ఞ యాగాదులకు 
(వాధాన్య "మొనంగుచు వానివలన కలుగు ఫలితములను దెల్పుచు 
భధభనవంతులను, 6"జులను ఈ కార్యమునకు పురికొల్పుచుండిరి. మరి 
యొక చెన సాధారణ (పజానీకము సంఘమునందు కలుగు మార్పు 
లను వరిశీలించుచు, కర్శకాండను విమర్శించు స్థితికి వచ్చిరి. 


రాజులు, ధనికులు ఆదరించుటవలన (జాహ్మాణులు సంఘ 
మున గౌరవము పొందుటయేగాక వారొసంగు చానములను స్వీక 
రించి ధనాఢ్యులై రి. గో, భూ, హిరణ్య దానముల "పె (బావ్మాణు లకు 
మోవా మధికమై తాము చెప్పినదే వెదవాక్యమనినట్లు |పవర్తించు 
చుండిరి రాజులు వైదిక కర్య్హల నాచరించుచు వేద విద్యల నభ్య 
సించుచు విపుల యనుగవామున స్వర్గము నం|బా_ప్ప మగునని దల 
చిరి (బావ్మూణుల పిదప తతియులు, వారి తరువాత వె_శ్య్యులు క 
వై_శళ్యుణ తరు వాత భూ దులు ఒకరికన్న ఒకరు తక్కువగా వె 
వర్ణముల వారి ధర్మ బోధనలు వినుచు వారికి సేవలు చేయుచు 
కాలము గడుపుచుండిరి, 


16 


కూ దులు వేదముచదువుట కనర్హులుగా వరిగణింపబడీరి. ఇతర 
వర్షములవారికి మొతము తీరిక యొక్కడిది. వేదపరనము; మత నివ 
యముల బోధన (బాహ్మణుల యధికారము నందుం జెను, ళూదులు 
మున్నగువారు (బావ్మాణుల (పవర్శన సహింపరాని దయ్యుును, వారి 
నేమియు యనజాలకుండిరి. [కవమముగా |[బవ్మాణుల యాధిక్యము, 
వార్మిపవర్తృన-- వారు కల్పించిన విధులు, (పతివారికి కంటక [బా 
యము లయ్యెను, 


ఇట్టి పరిస్థితులంది బౌద్దమత మావిర్భవించెను. బౌద్దమత 
స్థాపకుడగు బుద్దుడు నేపాళ|[పాంతమును పాలించు శుద్దోధన మహే 
ఢాజు పుతుండు. శుద్దోధనుడు శాక్యలకు రాజు. రాజ్యమును దారా 
పుతులను తల్లిదండ్రులను, భోగములను వీడి బుద్దుడు మునివృత్సి 
నవలంబించి, తపస్సు గావించి, చివరకు గయలో బోధివృతము [కింద 
దివ్య తేజన్సు నుగాంచి, మోతమునకు నమ్యగర్దృష్టి, సమ్యక్సంకల్సము, 
సమ్యక్‌ స్మృతి, సమ్యగ్వాక్కు, సమ్యగాజీవము, సమ్యక్కరణము, 
సమ్యగ్వ్య్యాయామము, సమ్యుక్సమాధి మూలములని భావించి తపము 
చాలించి నూతనముగా తనలో కల్గిన భావములను [ప్రజలకు బోధిం 
చుటకై. దేశాటన మొనర్చి, ధర్మబోధచేయుచు, తనవాదమును 
ఖండించిన వారి నెదిర్చి జయించి, బెిద్దధర్శములను వ్యాపింప జేసెను. 


బద్ద మతమును రాజులు అదరించిరి, అజాతళ  తువు మగధ 
నేలుచు బౌద్ద మతమును స్వీకరించి ఆమత వ్యాప్త కొటజకు 
పాటుపడెను. దినదినము బౌద్ద మతమును స్వీకరించు వారి నంఖ్య 
ఎక్కువ యను. | బాహ్ముణ మత నియమములవలన, (బాహ్మాణుల 
(పవ_ర్హనమువలన విసుగు జెందిన (వజలు ఈ నూతన మతము నాద 
రించుట యేగాక, మతమును స్వీకరించిరి, స్రీ, పురుష, బాల, వృద్ద 


17 


వివకణ లేకుండ పత్రి పట్టులందును పట్టణములందును బౌద్దమతము 
నాదరించుచుండిరి, బుద్దుని బోధనలు, ఆ మత సిద్దాంతములు [పజల 
కత్యంతాస క్తిని కట్టించెను. త[తీయ రాజులు, రాజవంశపు (స్రీలు, 
తక్కు ౦గల వారందరును బౌద్దమతమును స్వీకరించిరి. బుద్దుడు 
ముత ధర్మములను చక్కు నంవత్సరములు బోధించి, తన ఎనుబదవ 
పట కుళశనగరమున నిర్వాణము నంబెను. *మకుటచందనొ” మను 
[పాంతమున బుద్దుని శరీరమునకు దహాన సంస్కారము జరిగెను. 
బుద్ధుని శరీరావశేషములకొలటఅకు జరిగిన కలవామును దోణుడను 
విపుడు పరిష్కరించి, బుద్దుని యవశేషములను పంచియిచ్చెను. 
బుద్దుని యవ శేషముల్నపె ఎనిమిది స్తూకములను భారత దేశమున 
నిర్మిం చరి 


బుద్దుని ఉపదేశములను [(గంధస్షము "జేయు తలంపుతో రాజ 
గృవామున బౌద్దసంఘసమా వేళ 'మేర్చాటు చేయబడెను. దీనికి 
“సంగతి” యని "పేరు. తరువాత బౌద మతమున చీలిక లేర్పడినవి. 
వె శాలియందు జరిగిన రెండవ “సంగతి యందు భేరవాదులకన్న 
సాంఘికు ల ఎక్కువగా నుండిరి. భేరవాదులనగా బద్ద ధర్మములను 
పూర్వాచార నంపదాయములను తప్పక పాటించువారు. ఏరికి 
వ్యతిరేకులు మహాసాంఖ్యులు. అళోక చకవర్త్హి పాటలీ నగరమున 
మరియొక సంగతి నేర్పర చెను. ఈ సభకు తిష్యుడనువాడధ్యతుడు. 
ఇతడు మౌద్గల్య పుతుడు. ఈ సభయందు భేరవాదులకు మహో 
సాంఘికులకు నరివడక ధేరవాదులు నభను విడిచి తుదకు మగధను 
ఏడి ఉత్తర చేశములందు తమ మతసిదాంత [పచారమును గావించు 
చుండిరి, 


అశోకుడు ఎంతోమంది భితువులను బౌద్దమత (పచాశరారము. 
దెళ దేశములకు బంవెను. ఆం[ధ దేశమున కళోకుని పనుపున వచ్చిన 


18 


మహాదేవ భియవు కృష్ణానదీ తీరమున నున్న ఛాన్యకటకమును తన 
నివాసముగా చేసికొని వై త్యకవాద సంపదాయమును నెల 
కొ"ల్పెను ఈ సంప్రదాయము ననునరించు "వారిని చై_త్యకులందురు., 
ఇట్లు అశోక చక్రవర్తికి సూర్యమే నాగరాజులచే ఆదరింవబడి ఆంధ 
మున వ్యాపించిన బౌద్ద మతము అశోకుని యాదరణమున ఆంధ 
దేశమున బహుళ [పచారము నందినది. ఆంధ దేశమున [పచారము 
పొందిన బజొెద్దము మహా సాంఘిక వాద సంబంధితను 


[కీ సూ.  ఇఐ9ిం6లో అకోకుడు మరణించెను. ఆం|ధులు 
స్వాతంత్యము వహించిరి. ఆంధులతోపాటు కరిక, భోజక, పిటినిక, 
కళింగాది జాతులవారు మౌర్యుల యధికారము నంగీకరింవక 
స్వాతం|త్యము వహిొం -చిరి ఇట్లు స్వతోం[త సా|మాజ్యముల నిగ్మించు 
కొని వివిధ వంశీయులు దతకిణకకాపధమును పాలించుచుండిరి. కాల 
[క్రమమున ఆం|ధులు విజృంభించి, ఉత్తర భారతము. వె దండెత్తి 
రాజ్యమును విస్తరింప జేసికొని దతి౯ాఅధమును తమ యధికారము 
కిందికి దెచ్చుకొనిరి. 


ఈ [వకరణమునకు ఆభారములు 


చారిత్రక వ్యాసములు. శ్రీ మల్లంపల్లి సోమ శేఖరశర్కగారు. 
ఆం[ధుల చరిత్ర_సంస్కృతి. శ్రీ ఖండవల్లి సోదరులు 


వ సాతవాహాన సంచికి సం[1[దాః! మారేమధిడ రామారావు 

గారు 
4. _హప్రాజ్నృన్నయయుగము డా! దివాకర్ల వేంకటావధానిగారు. 
గ్‌. అకోకుని ధర్మలిపి శాసనములు డాః। చిలుకూరి నారాయణ 


రావుగారు. 


25 [ప్రకరణము 
సనాతవాహనయుగవుం 


దతిణణాపధ  మహోోజ్ఞ్వుల చరితయందు సాతవావానులు 
వాల€లంచిన కాలము చారితక ముగా సాంస్కృతిక ముగా నతిముఖ్య 
మెనది ఉత్తర భారతమున అరాజకము (పబలియున్న్న నమయ 
మున దశిణాపధమును తమ వక చ్చ తాధిపత్యము కిందికి తీసికొని 
వచ్చి చెళమున శాంతి భదతలను నెలకొల్పి ఆంధదేశళచర్నితకు 
పునాదులు వేసి తమ కీర్తిని శాకృతముగ నిలువుకొనిన శాతవా 
పాన వంళియులు వరిపాలనా ధురంధరులు వీరిరాజ్యమునం "దాం 
(ధులు, మహారాష్ట్ర్రులు, (దాఏిడ, ఘూర్జర, కాళింగ, కన్నడ, శక, 
యవన, పవ్ల్హూావాదులు కలిసి మెలిసి జీవించినారు. 


సాతవాపానుల రాజధాని అమరావతి ఇది క్పప్లాగనది తీర 
మున నున్న పట్టణము, ధాన్యకటకము, ధనకటకము, ఛాన్య వాటి 
యని దీనికి పేర్లు మహారాష్ట్రదేశమునందున్న _శెరను లేక పిన్ల 
జలము విరి రెండవ రాజధాని ఈ వంళపు రాజుల పరిపాలనా 
ఏధానము, ఆనాటి (పజల యాఇచార వ్యవహారములు, దానధర్శ 
ములు, కళాపోవణ, భాపానేవ, సాంఘిక, సాంస్కృతిక జీవన విధా 
నవం తెలిసికొనుటకు ఈ రాజుల కాలమున వెలసిన శాననములు, 
(గం థములు, సమకాలిక రాజుల శాసనములు - సాహిత్యము ముఖ్య 
ములు గుపోలయములు ._ శిల్పము, "దేవాలయములు _ విద్యాలయ 


20 


ములు ఆనాటి (వజాజీవన విఛానమునకును, కళాపోవణమునకును 


"తారా బ్రాణము. 


శాతవాహనుల కాలమున రెండు శకములు వ్యా ప్తిలొనికి 
వచ్చినవి. 1 శాలివాహనళకము 2 వికమాదిత్యళకము. శాలి 
నావానశకము కి శ 7గి నుండియు, వికమళకము 8. వూ 58 
నుండియు లఅక్కింపబడుచున్నఏవి. శెలివాహన శకము వికమ 
శకము తరువాతిదై నను, బహుళ [పచారమునందున్నదది. 


జాతవాపానయుగమందలి, సాంఘక చరిత ఇాననాథార 
ముగను, గాధాన_ప్తళతి, వా త్స ్యయనీయముల ననుసరించియు, 
నవముకాలిక [ప్రభువుల శాసనములు, నమళకాలిక వాజ్మయము ననున 
రించియు, (వాయబడుచున్నది 


సాతవాహనుల పరిపాలనా విధానము సువిశాల మెన సాత 
వాహాన సామాజ్యమున సమర్దనియమెన పరిపాలనావిధాన ముం 
డెను వీరి సామాజ్యము “పళ్చిమో_త్తరముగా పుష్కురతీర్థము 
మొదలు, తూర్పు దఠిణములుగా కడ్డలూరు వరకును, (పాగుత్తర 
మున కళింగ పట్టణము మొదలు వపళ్చిమ దక్షిణముగా వై జయంతి 
వరకును' వ్యాపించెను. సాతవాహాన రాజు సర్వన్వతం|తుజే కాక 
ఈ పరిపాలనమున కంతటికి మూలాధారుడు. ప్రజా "సీ మమునకు 
సా|మాజ్య రతణమునకు రాజీ బాధ్యుడు, ఈ వంశమున వారస 
త్వము పురుషులనుండియే లభించుచుం డెను. గాతమీపుుత సాతకర్ణి 
కుమారుడగు వాసిప్టీపుతపు లోమావి నాసిక శాననమున గౌతమీ 
పుతసాతకర్ణి గుణించి ఇట్టున్నది. 


21 


కజగ్షన అపరాజిత విజయపతాక (స) సతుజనదు వధసనీయ 


7. పురవరస కులప్పురిన పరపరాగత విపుల రాజసదస అగమాన 
నిలయస సపురిసానం అసయససిరీయ . స 


వాసిష్టీపుత్రపులోమావి నాసిక శాసన భాగము. 
E I Vol. VII! Nasic Inscriptions 


No. 2. 
రాజులు శాసనములందు క తియదర్భమాన మర్షనులుగను, అపరా 
జిత విజయ వతాకులుగను, ఏక ధనుర్హరులుగను వరి ౦వబడినారు. 


వారసత్వము మొదట జ్యేస్ట్ర పు[తునికి సంక్రమించుచుం డెను, 
ఆమెన అతనికి పుతులు లేని యెడల అతని తమ్ములు రాజ్యాధిపతు 
లగుచుండిరి ఒకవేళ వారనుడు పిన్న వయన్కుడై న అతని పిన 
తండి కాని, తల్లి కాని రాజ్య పాలనము చేయుచుండిరి. సిముకుని 
మరణానంతరము అతని కుమారుడగు మొదటి సాతకర్ణి జాలు 
డగుటవలన సిముకుని సోదరుడగు కృష్ణుడు సాతవాహాన సామా 
జ్యాధిపతి యయ్యెను అట్లే మొదటి సాతకర్ణి మరణానంతరము 
అతని పుతులలో క్యేష్టుడగు వేదిక్రీ బాలుండగుట వలన సాతకోర్టి 
బార్య దేవీ నాగానీక పరిపాలన సాగించెను. నానేఘాటు శాసన 
మును నాగానీక వేది శీ కాలమున వేయించెను. రాజు పరిపాలనా 
విషయములందు శ_క్తినమన్వితు(డు కాని యెడల అతని తల్లి రాజకీయ 
వ్యవహారములందు తోడ్చడుచుండెను. 


గౌతమీ పుత సాతకర్ణినాసికశాసనమువలన మనకీ విమ 
యము “తెలియును, 


22 


షా. సిద్ద _ గోవధనె అమచస సామికనదెయొ రాజాణితొ 


2. రజొ గొతమిపుతస సాతకణిస మహాదేవీయచ జీవసుతాయ 
రాజమాతాయ వచనెన గొనధనే చొ సామకొఅరా గవత 
వాతతొఎనవచ 

$, వతవొఎధ అంహి హిపవ తె____ 

E I. Vol. VIII Nasic Inscriptions 

No 5 

(“గోవర్లనమునం దమాత్యు(డగు శ్యామకునికి ఇయ్యవలసిన 
రాజాజ్ఞ - రాజగు గౌతమీ పు[త నాతకర్ణి యొక్కయు, రాజ 
న క జీవనుతయు అగు మవొోదేవి “మొక్క. మాటలుగా 
గోవర్లనమున అమాత్యుడగు శ్యామకుడు ఆరోగ్యము అడుగబడు 
గాక __ అమీఏ ఇట్లు చెప్పబడుగాక. ..4440446 లల వే "రాజకీయ 
వ్యవహారములందు "గౌతమీ పుతి సాతకర్షి తన తల్లియొక్క_ నలవో 
లను పొందుచుండెనని గని శాసనమున తల్లి కొడుకుల ఆజ్ఞ లను 
ఇ్యామకునికి చెలుపుటవలన రాజకీయ వ్యవహారములం చానాడు 
(స్రీలు [పముఖమెన పాత్రను వహించుచుండిరని తెలియుచున్నది. 


ఆనాటి రాజ ధర్మములు (పజల కనుకూలముగా నుండెను. 
రాజ్యమందలి [పజల కభయ మొసంగి [పతివారును నిశ్చింతగ జీవిం 
చుట  కవకాశము కల్పించి, [పజల కష్ట సుఖములను తవమువిగా 
జూచుకొని రా ఫ్య ]మున కితరులవలన ఉప దవములు కలుగకుండ 
చూచుకొనుట, ధర్మమార్గమున నువిదిత నియమానుసారము సుంక 
ములను వనూలుచెయుట సక్రమ మార్గమున ధనమును వినియోగిం 
చుట, వర్ఞాశమ ధర్మము నళింపకుండ చూచుట, వెద్దలయెడ గార 
వము కియుండుట ఆనాటి సాధారణ రాజ ధర్జ్హుములు, 


Bnd 


1 సాతవాహన సంచిక. 


23 


రాజకార్య  నిర్వవాణమునందు సామంతులు, రాజోద్యో 
గులు, రాజులకు నహాయవడుచుండిరి వరిపాలనా సౌకర్యార్లము 
"దేశము అసిక, అసక, ములక, నురర, కుకుర, అవరాంత, అనూపవ, 
విదర్భ, అకర, అవంతి, వె జయంతి మొదలగు రాష్ట్రములుగా విజ్‌ 
జింపబడి ఆయా రాష్ట్రములకు (పతినిధులుగా కొందరు నియమింవ 
బడి వాలించుచుండిరి, 


వాళిష్ట పుత పులోమావినాసిక శాననము వలన గొతమీ 
పుత్ర సాతకర్ణి అసిక, అసకాది రాష్ట్ర ముల కధిపతి యని తెలియు 
చున్నది. 


శక. అసిక అసక ముళక నురర కుకురాపరంత అఆనుస విదభ, 
ఆకరావతి _ రాజసవియ ఛవత పొరిచాత సహ్య కణ్చిగిరి 
మచసిరిటన మలయ మహిద, 


శ. సెటగిరిచకొర పసపవతపతిస”ొ 
వాసిష్టీపుత్రపులోమావి నాసిక కాసనభాగము. 


E 1 Vol VII Nagic Inscriptions 
No 2. 


(““అసిక అసక ముళక సురర కుకుర అవరంత ఆనువ విదభ, అకరా 
వంతులకు రాజును, వింధ్య వల, పారిచాత సహ్యకన్హగిరి. మభఛసిరిటన 
మలయ మహేంద్ర సెటగిరి చకోర వర్వతములకు పతియునుు” * అని గౌతమీ 
పుత్ర శాతకర్ణికి గల విశేషములు 


త ్తఆ-చాావనాన రాజులు అన్య రాజ్యముల నుజయించి ఆ "రాజు 


లను తమ సామంతులుగా స్వ్రీకరించుచుండెడిచారు ఆనాడు “మవో 


TT ban.” Ther క 





1 శాత వారూ నసంచిక' 


24 


రది", “'మహోభోజి అను బిరుదములు కలిగిన సామంతులు ఉండిరి. 
మొదటి సాతకర్ణి భార్య చేవీనాగనీక. ఆమె “మహోరరి' “'తణయిక 
రౌ కుమారె. “మవహోరరి" |తణయికరొొ సిముకునికి ఉత్త రావధము 
నందలి రాజ్యములను దతి.ణాపధ పతులను జయించుటయందు తోడ్చ 
డినవాడు. సిముకుడు [పతి భావంతుడు. మహారాష్ట్ర "దేశమును ఆక 
మించిన తరువాత అచటి నాయకులలో [పముఖు డనబడు మహో 
రరి [(తణయికరొతో సంబంధ జాంధవ్యముల 'నెరపెను. అందువలన 
బలవంతులగు మహోరరులు, మవోభోజులు సాతవాపహాన రాజులకు 
సామంతులై, సా|మాజ్యమునకు అండగా నిలిచిరి, 


“నుహోరరి' “మహాభోజి పదములు ఆనాటి శాననములందును 
"పేర్కొనబడినవి. ఈ "పేర్లు నాణెములందును కలవు. “మవోరరి "శబ్దము 
వాసిప్వీపుత పులోమావి కార్లాశాసనమునందు కలదు 

“11... రజ్జొ వాసిరి పుతస సామిసిరి (ప్ర ససవచరె 7. (గిం) 

చ 
హాపణె పచమె శీ 


2. చివసె పధమె 1 ఎతాయపవాయ ఒఖళకియాన మహారధిస కొసికి 
పృతస మితదెవసపుకెన. 


త. ..హోారథినా వాసిరిపుతెన సొమదెవెన గామొదతొ వలురక 
సఘస వలురకలెనాన సకరుకరొసదెయ. 
శీ 'మెయొ” 


EI Vol VII Kaile Inscriptions. 
No 14. 


(“రాజశ్రీ వాసిష్టీపుత్రపులోమావి 7వ రాజ్య సంవత్సరమున గీష్కరు 
పంచమ పక్ష (న్రథమ దినమున ఒఖలకీయులలోని మహారథి కౌశికీ పృుతమిత 
దేవుని కుమారుడగు మహారథి వాసిష్టీపుత్ర సోమదేవునిచే వలురక గుహ 


25 


లందువసించు వలూరక సంఘమునకు ఒక (గామము నకరసదెయ మెయముగ 
ఇంప్యబడినది” ! 


దీనినిబట్టి “మహారరి' యనునది బిరుదమని తెలియుచున్నది, 


'మహోాభోజ' శబ్దము కన్లేరీ శాననములందున్నది ఈ మవో 
రరులు, “మహాభోజులు' సానుంతరాజులు వీరి స్రీలకు సెతము 
మహోరరిని, నుహోభోజి అను బిరుదములుంజవు ఈ బిరుదములు 
కలిగిన సామంతరాజులు సాతవాహానులకు లోబడి యుండిరనుటకు, 
గాతమీపుత సాతకర్షికిగల “నర్వ రాజలోక మండల (పతిగ్భహీత 
శాననన్య* “సనర్యమండలాభివాదితచరణన్య'' అను బిరుదములు 
తార్కాణము. ఈ విరుదముబు గాతమీపు[త సాత కరికి ఉన్నట్లు 
వాసిఫీ పుతపులోమావి నాసిక శాసనమువలన శెలియుచున్నది. 


44 సెటగిరి చకొరపవతపతిస సవరాజ లోకమడలపతిగహీత 
పనన 








6. నసఖఖరాతవస నిరవసెసకరిస సాతవాహనకుల యససతిథాప 
నకరస సవమడలాభివాదిత చణన వివతిత చాతురణస కరస ,.” 





E.I Vol 1. Nasic Inscriptions 
No 2. 
అశు కారా చై త్యగ్భహాము యొక్క ([ఖాంగణమున 
సింహ స్తంభము నె_త్తించినబాడు “మహాోరరి' పు[తుడగు “మహోరరి' 
చిత్తల దుళ్లమున లభించిన నాణొాములు కళలాయ మహోరరి'వి, 


మెగ_స్తనీను అను (గీకు రాయబారి మౌర్య చందగు స్తని 
ఆస్థానమునకు వచ్చియుం డెను అతడు భారత దేశమున పర్యటించి, 
భారత చెళమున తన పర్యటానుభ వమును ఒక (గంథముగా రచిం 


శా 





1 సాతవావహాన సంచిక. 


26 


చెను. ఆ |గంథము చేరు “ఇండికా. అందాతడు మగధ రాజ్యము 
తరువాత "పేర్కొనదగిన రాజ్యము ఆంధ రాజ్యమని, ఆంధ రాజునకు 
ముప్పది దుగ్గములు, లత కాల్బలము, రెండువేల గుజ్రపు దళము, 
సహ్మస గజములతో కూడిన సైన్య ముండెనని, [పజలురాజును, 
అతని పరిపాలనమును  గౌరవించుచుండిరనియు తెలిపినాడు * 
మెగ న్లనీను శెలిపిన ముప్పదిసంఖ్య గల నగరములలో ఎవెరన్‌, 
ఖణిగిరి, కొండావురము, విజయపురి, ధరణికోట, భట్టి పోలు, గాజుల 
బండ, వేంగి, మూపికనగరము మొదలగునవి ముఖ్యమైనవి. ఈ 


పట్టణములు బాలవరకు తెలంగాణమునందు అవే పేర్లతో 
నున్నవి. 


ఈ పట్టణములను నగరములని, నిగమములని పిలుచుచుం జెడి 
వారు నగర పరిపాలన శకేం[దాధికారమునకు లోబడిన పారనంభ 
నిర్వహాణాధికారమున నుండెను. విశేపాధికారములను రాజు నుండి 
పొందిన నాగరదికుడు అను [పభుత్వోద్యోగి నగర వరివాలనా బాధ్య 
తను వహించి నగర (ప్రజలకు సౌకర్యములు కలిగించుచుంజెను ఇత 
నీకి కొందరు సవా యోద్యోగులు నహాకరించుచుండిరి. రాజునకు 
నుహో సేనాపతి ముఖ్యుడు. ఇతడు రాజ్యాంగ వ్యవహోరములను 
నిర్వహించు బాధ్యత గల (పథాన వ్యక్తి. రాజున కీతడు ముఖ్యుడే 
కాక్క ఆంతరంగిక కార్యదర్శిగా రూడ వ్యవహరిం చెడివాడు 


మహో సేనాని యగు యుొధునుడు చాసికలోని ఒక శానన 
మును లిఖంచిను. 





Next Come the Andhras, A still mor: powerful race which 
possesses numerous villages and thirty two defended by walls 
and towers and which supplies its King with an army of 100000 
mfantry 2000 01272113 rnd 1000 elephants 


Indian Antiquery Vol. VI P 337. 


27 


క! ఎతచగామ నమలిపద పనిహోరెచ ఎధనిబథాపిహినుద 
నగామస చసుదసనాన వినిబధకారెహి ఆణతా మహా సెనాపతినా 
యొధునెన నాధతొబటికా, 


అగరనాదానా జనాలు కాలాల నెవడు. పచ్యాతో్తా కాపయ లనుచదా యామ జాడు. భారా ులనావీపాలాద 





E I Vol VIII Nasic Inscriptions 
No 3 


అశు మువో సేనాపతియగు స్కంద నాగుడు సాతవావానీ 
పహోరమునకు పరిపాలకుడుగా నుండెనని పులోమావి మ్యాకదోని 
శాననము వలన తెలియుచున్నది. 


“1 (సిధం) రజొ సాతవాహనానం (సి) రిపుళు (మా) విససవరి 
హమ 2 దివ 1 
2 (మసు మహా 'సేనాప (తి) సఖంద (నా కస జనపాదే (సత 
వాహనిహ్తోరే 
శ (గు మికస కుమారదతస గామేవేపురకేవధవేన గహపతికేన 
(కొం) తానం (సంబే్రేన 
శీ తళాకం ఖాౌనితంి” 
పులోమావిమ్యాకదోని శాసనము 
E.I Vol XIV.P 153-155 


ఒకొక్క. ఆహోరమునకు ఒక్కొక్క పాలకుడుండెను. 
ఇట్లు ఆఅఆవారములకు పరిపాలకులుగా నియమింపబడినచారు నుహో 
మాత్యులు అమాత్యులు చేనాధిపతులుకాక మవో తారక, [కమ 
ని్భగాగగ కార అను (ప్రముఖ రాజోద్యోగులును ఆ నాడుండిరి 


శాతవాహన సామాజ్యము, రాష్ట్రిములుగను, నిగమములు 
గను, జనవదములుగను విభాగముచేయబడినది. ఈ నిగమములనే 
పట్టణములందురు. నిగమములకు [పత్యేక పరిపాలనా వ్యవస్థ యుం 
డజను. రాజశాననములు నిగమము లందు (గ్రంథస్థము చెయబడుచుం 


26 


'జను.ఆహోరవమునునది ఒక రాష్ట్ర విభాగము గోవర్షనావారము, 
శాతవాపహానాపోరము, చామాలవోరము అను రాష్ట్ర్రముల “పేర్లు 
“మ్య్యాకదోని” శాసనమందును, ' నాసిక ' శాసనమందును, మరికొన్ని 
శాసనములందును కాన్చించుచున్నవి [గామమునకు గుమిక, 
[గామిక, (గామణి అను అధికారి యుంజెను (గామమును వ్షాంసిం 
చుటయందు (గా మాధికారులకు నంపూర్ణాధికార ముండెను. 
(గా మాధి కారులు మండలాధివతంలకు, మండలాధివతులు రాష్ట్రా9ధి 
పతులకు, రాష్టా౨ధిపతులు కెం దమునకు అనగా రాజునకు లోబడి 
యుండెడి బారు 


[గామమున పంచాయితీ నభలుండను. వ్యక్తి హక్కులను 
కాపాడుట యందును, [పజల శవము సమాచారము లరయుటయం 
దును, [గామ రతణ యందును [గామ పంచాయతి బాధ్యత వహిం 
చెడిది. 


(గ్రామమునందు గల భూమిపై సమిష్టి, యాజమాన్య ముండి 
నను, వ్యక్తిగత కుటుంబములచే వ్యవసాయము చేయబడెడిది. వ్యవ 
సొయ-దారుల నుండి పన్నులు వసూలుచేసి [గానూధికారులు 
(ప్రభుత్వమునకు నిర్జిత పన్నులు చెల్లించెడివాూరు. సంతలోని పన్ను 
వసూలుపహాక్కు, చేవలు వట్టు వాక్కు, బంజరుభూముల_వె వాక్కు, 
నీళ్ళు మున్నగు (పకృతి సంపద వెన కేంద [పభుత్వ అధికార 
ముండెడిది, 

ఆ కాలమున సామాన్య వ్యవస్త 'కాటిల్యుని అర్ద శాతును 
ననుసరించి యుం జను, 


ఒకొ్కొక్కా రాష్ట్ర విభాగము ఆయా రాష్ట్రిమునకు గల 
కేంద నామముతో వ్యవవారింపబడుచుండెడిది. పథము, రాష్ట్రము 


29 


అను పభాగములును ఆనాడు 'రాష్ట్రముల కుండెకు. పూగేరర లేక 
వుగి రాష్ట్రము అమరావతి శాననమున ఊచరొళనబడినది. 


ఈ రాష్ట్రముల పంపాలకులుగ అమాత్యు లే నిర్ణ యింవబఢు 
చుండిరీ. ఆ కాలనున కరిన శిత లుండెను జనులకు రాజును ఎన్ను 
కొను అధికారముకూడ కొన్ని [పాంతములందుం డెను. రుదచాముని 
“జునాగడ్‌ ” శాసనమున ఈ విషయము |వస్తావింపబడినది. 


ళ్‌ అద అన అడ ఒడ త్‌ 
8. రాజ్ఞో మహాక్షొత్రసన్య సుగ్భవా 


4 తన్నామః స్వామిచపష్టనస్య పౌ(త్రస్య రాజ్ఞఃక(త్రపన్య సుగ్భుహీత 
నామ్నః? స్వాబు జయదామ్నుః పుతన్య రాజ్ఞో మహాక్షత్రపన్య 
రు[ద్రదామ్నోవ షే౯ ద్విస ప్రతితమే 70, 2 


6. సవ్వ౯వఖణై ౯ రభిగమ్య రక్షణొాధ౯ణాం పతిత్వేవృశేన. 


రు[దదాముని *జునాగడ్‌ శాసనభాగముి 


ఆర్రిక వ్యవస__ సాతవావానుల పరిపాలనా కాలమున 
[ప్రజలు సౌఖ్యమున _ కలవడియుండిరి. దైనందిన జీవితమున 
బహు విధములగు వస్తువుల నువ యోగించుచుండిరి. అనేక 
వృత్తులకు సంబంధిం చిన బూరు (గామములందు నివసించుచుండిరి, 
ధనికులు, చమ్ముళారులు, గంధికులు, కమారులు, తెనకారులు, కాసా 
కారులు, మాలాకారులు,కొలికులు, తిలపిష్టకులు, ఒదయంతికులు, 
మారికులు, మణికారులు, సెలవఢకినులు మున్నగు వృత్యల వారుండిరి. 
ఒకే వృత్తిని స్వీకరించువారు సంఘములుగ విభజింపబడి వృత్తి 
ధర్మముల రతణకైై సభల నేర్పరశుకొనుటయేగాక, ఆయా సమ 


32 


తూర్పుతీరపాంతము, ఆంధప్రదేశ్‌ , మైసూరు, మడాను [పాంతము 
లందును, ఉ_త్తరాపథమున ఉత్తర |పదేశ్‌ , లీవోర్‌, బరోడా 
[పాంతములందును శాతచావానుల నాళాములు లభించినవి. వీనిలో 
కొన్ని గుండముగను, చతుర (నములుగను, అండాక్ళతిగలవిగను 
కొన్నిటి మీద ఒక వెపు మరి కొన్నింట్టిపెన శెండు వె పులను 
చిహ్నములుండును. రాజుల పేర్లు చెక్కియుండును. ఇప్పటి వరకు 
సాతవావాన వంశపు రాజులలో 18 మంది నాకౌములు లభించినట్లు 
"ఆలియుచున్నది. 1 సాతవాహనుడు 2 మొదటి సాతకర్ణి ల, రం 
డవ సాతకర్ణి 4 అపీలకుడు 5. మేఘస్వాతి 6 గాతమీపుత సాత 
9.8 అ ఇళ ఎం అకా కి ఆర ౨.8 
కర్ణి fi వాసిప్టి పు|త పులోమావి ర. సిస్టపుత రివ శ్రీ 9 వాసిప్టీ. 
పు[త సాతకర్షి 10, గాతమివుత యజ్ఞ (శ్రీ; 11 శకనేనుడు 
అరే, అ 
12, వాసిప్పి పత చం[దసాతకర్ణి 18 శ) సాతకర్ణి 14 రుద సాత 
కర్ణి 15. క్ళన్న సాతకర్ణి 16 కుంభసాతకర్ణి 17, కర్ల్ణసాతకొరి 
లం ea £9 ౬ £9 లం 
18. కాశికీపుత సాతకర్ణి వీరి నాణెములు లభించినవి, 


ఇంతవరకు లభించిన నాణముల పై వివిధముులగు చవ్నాము 
లున్నవి. వనుగ, గుజ్దము, వృవభము, సింహము, మనుష్యుడు, 
చైత్యము, వృతము, వృషభముల చిహ్నము, |త్రిరత్న చివ్నాము, 
మూడు అగములు కల ధ్వజము, స్వస్తిక, నందిపాదము, అడ్డగీతలు 
"రెండువైపుల ఉండు సున్న, డమరు, గుం|డనివస్తువుయొక్క_ 
చివ్నాము, అంకుశము, కిరణ (పసారము చేయుచున్న ట్లుండు 
సూర్య బింబము, చేపలుగల నది, శంఖము, కమలము, నాగ 
చివ్నాములు గల నాణెములు కలక తా (బా [చా బాదు మూూజి 
యము లందును, మరికొన్ని మూ్యూజియములందును భ్మదిపరుచ బడి 
యున్నవి. పరిశోధకుల వద్దనున్న నాణములను, [పకటింపబడని 
నాశాములను (పకటించిన సాతవాహానులకు నంబంధించిన మరికొన్ని 
విశేషములు తెలియును. కొల్తాపూర్‌ , జొగల్తంవి, తరవాలా 


33 


అను [పాంతములందు బాతులు లభించినవి ఈ రాజులకు సంబ: 
ధించిన వెండి నాణెములు చాల తక్కువ. అనియు గౌతమీపుత 
సాతకర్షి, గాతమీపు[త యజ్ఞ (శ్రీ) అను వారివి మూత మే దొరికినవి, 
ఈ శాసనములలో |[పాచీన మైనవి సీసపు నాశాములు. 


విదేశ వ్యాపారము సా త వావహాన సామాజ్యము వర్టిల్సిన 
కాలమున వ్యాపారము ఉన్న తస్టితియందుం జెను వివిధములైన 
చె నందిన వస్తువుల ఉత్పత్తి జరుగుచుంజను వర్తక సంఘము 
లుండెను. వస్తువుల నుత్చత్తి చేయు కర్మాగారములలో పనిచేయు 
కార్భికులు సంఘము లేర్పరచుకొనుచుండిరి. వస్తువుల ఉత్పత్తి 
నిరివిగా సాగుచుం జను వర్తకులు [కయవి కయములు సాగిం 
చుచు ఒక [పాంతమునుండి మరియొక [పాంతమునకు వెళ్ళుచుం 
డిరి, మనదేశమందు తయారై న వస్తువుల కానాడు విదేశములందు 
మంచి ధరలు వచ్చుచుం డెను. ఇళటసిద్హమైన సన్న నూలు బట్టల 
కానాడు విశేష [పచారముం డెను, 


ఎవెరన్‌, తగర, జున్నార్‌ , కరహోటక, నాసిక, గొవర్టినము, 
వె జయంతి మున్నగు నగరములు [ప్రముఖ వర్తక సానములుగ 
నుండెను, ధాన్యకటకము, కవురూధ, విజయపురి పట్టణములు 
కూడ విరివిగా వ్యాపారము చేయుచుం జెను 


ఆ "కాలమున భారతీయ వర్తకులు తూర్పునము1దమునందు 
గల జావా, సుమత, బోర్ని యో, మున్నగు దీవులతోను, మలయా, 
బర్మా, సయాం, చైనా మున్నగు చేశములతోను, పళ్చిమమున 
ఈజిస్థ, మెసపుశుమియా, ఛాబిలోన్‌, రోమ్‌ మున్నగు [వముఖ 
వర్తక కేందములతోను వ్యాపారము చేయుచుండిరి. "నన్ననూలు 
ఇష్టులు; సుగ్యంధ్యదన్యముూల్తు, తదితర్శ బచైథంవిన ఉపయోగ వస్తువులు 


34 


ఓడలందు నింపుకొని విచేశములకు వెళ్ళి, వ్యాపారము సాగించుచు, 
ధనము నార్జించుచుండిరి. మన "దేశమున ఉత్ప తత్తియగు వస్తువుల 
కానాథశు విబేళములందు మంచి ధర పలుకుచుం డెను. 


ఆనాటి రాజ మార మలు క వన ది ముఖచ్వారమునుండి 
అనగా నేటి బందరు ేవునుండి (పాగ్గేశములకు వెళ్ళు నౌకలు 
బయలు దెరెడివి. (పాగోశములనుండి వచ్చు వస్తువులను బందరు 
శేవునకుచేక్చెడిచారు. గుంటూరులోని వినుకొండనుండి మరియొక 
మార్గమును, బందరునుండి వచ్చు మార్గమును నేటి మైదరాబాదు 
(పాంతమున మూసీనదితీరమున కలినెడివి. ఇచ్చటినుండి కల్యాణి, 
తగర, పి రన్‌ నగరములమీదుగా సార్థవాహులు పయనించి నాసిక 


షల 


చేశెడివారు. అటుపిమ్మట నాటుమార్గమున వళ్చిమసముద తీరము 
నందున్న భరుకచ్చము అను ఓడ లేను సట్టణము చేరి విగేశములకు 
వెడలు ఓడలలో తము తెచ్చిన సరుకును నింపెడివారు. నన్న 
నూలు బట్టలు, |దాతరసము, రాగి, సీనారేకు, సీసము, వగడములు, 
గో మేధికములు, దంతము, పట్టు, చెకుముకిరాళ్ళు, వెండి, బంగారము 
తదితర వస్తువులు పక్చిమ దేశములకు పంపబజెడివి. పళ్చిమ తీరమున 
లెక్క_లేని ఓడరేవు లానాడుంజెను అందు ముఖ్యమైన ఓడేవు 
పట్టణము భరుకచ్చము. సీకిపార, కల్యాణము, మంచ గార, బలివట్ట 
ణము, మలయగిర్కి విజయదుర్గము కొన్ని ముఖ్యమైన వర్తక 
కేంద్రములు. మలే దిపకల్పాది (పాచ్య దేశములకు. వెళ్ళు 
నాకలు “పోరంకి' (పొంతమునుండి బయలు దేరెడివి. (కీ. శ. ఒకటి, 
రెండు కళ తాబ్దములనాటి రోమను నాకౌములు తూరు సముద తీర 
(పాంతమున లభించినవి చానిష్టీపుత పులోమావి యొక్క ఓడ 
ము(ధలు గల నాకొములు మాను - కడలూరు మధ్యగల తీర 


35 


[పాంతములందు లభించివవి. [పాచ్య దేశములందు ఆంధ నగరముల 
చెర్లు, రాష్ట్రిముల పేరు గల నగరములు రాష్ట్రములు ఉన్నవి. 
[పాచీన పల్లవ లిపిలో [వాయబడిన శాసనములుకూడ అచటనున్న వి, 
అమ రావతీ న్లూపమునందలి బుద్ద విగవాములవంటి విగహములు 
(పా గైళములందు లభించినవి. 


ఇాత-వాహానుల కాలమున విదెళ వర్తకము విరివిగా సాగా 
ననుటకు ప్రబలమెన నిదర్శనము లున్న వి. రోమను నాణెములు 
(పాగాంధధమున లభించుట, [పాక్పళ్చిమ చేశములందు భారతీయ 
నాగరిక త చివ్నాము లగుపడుట, ఆంధ శిల్పకళా సంపదను పోలిన 
విగహూములు విదేశములందు లభించుట, మున్నగు విషయముల నను 
నరించి ఆ నాడు ఆం్మధదేళము ఆర్థికముగ మవ ళోన్నత స్థితియం 
దుండెననియు, ఆంధులు వర్తక వ్యాపారమును విరివిగా చేయు 
చుండిరనియు తెలియుచున్నది. వినుకొండ [పాంతమున లోహ 
పర్మిళమ బాగుగా సాగుచుండెను. పలనాటి సీనులో వజపు గను 
లుండెను వివిధములై న ఆయుధములను తయారుచేయు కర్మా 
గారములు ఆనాడు ఆంభదేళశమున ముఖ్యమైన నగరములందుం 
ఉను. తెలంగాణములోని కొండాపురము 'జొద్దకళలకావాసమై 
సాత వాహన సా మాజ్య వై భవమును బూటుంచుండెడిది. కొండా 
పురమున ఆ నాడు టంక సాలయుండెడిది.  సాతవాహాన నాణౌము 
అలో కొన్ని ఇచ్చట ము[దింపబడుచుం జెనని చెప్పవచ్చును. ఆనాటి 
వర్తకులకు నమస్త సదుపాయములుం డెను. వర్తకుల నొక ర్యార్గము 
థనాఢ్యులు, మంతులు, సామం తాదులు ధర్మ శాలలు కట్టించు 
చుండిరి. (పజలు వ్యవసాయము నే ముఖ్యవృ త్తీగా స్వికరించి 
వంటలు పండించి. యేలోవము లేకుండ సుఖజీవనము చేయుచుండిరి. 
ఆ నాటి పళ్లైజీవనము సుఖసంతోవముల కాలవాలమై యుండెను, 


36 


పళ్లెపట్టులందు |ఏజలు మారకపు పద్దతిన తమకు కావలసిన వస్తువు 
లను సమకుబ్బుకొనుచుండిర. విదేశ వస్తువులను కొనుచుండిరి. 


సాత వావానులు పాలించిన కాలమున ఆంధ దేశము సిదిసం 
వదలతో తులతూగుదు ఆర్థికముగా ఉన్నత స్థితి యందుం డెను. 
సాత వావానుల పరిపాలనా వ్యవస్థ కెటిల్యుని 'అర్థశా వ్ర (పకా 
రము పర్పరుపబడివది ఆనాడు అర్థిక నంపద జేశమున విరివిగా 
నుండెను. అరవ శ "యేర్పడిన ఆర్థిక వ్యవస్త పటిషస్టముగా 
నుంజెననుటలో నందియము లదు. 


మత పరిస్తితులు —-సాూత వావానుల కాలమునాటి మత సామ 
రన్యము అభినందింస దగినది. సాతవావాన సా[మాజ్యమున, వివిధ 
మతములవారుండిరి  వివిధవముతావలంబకులేగాక, వలు భఛావలు 
మాట్లాడు [ప్రజలు అన్న దమ్ములవలె కలిగి మెలిసి యుండిరి. ఆం 
(ధులు, కాళింగులు, ఘూర్దరులు, మవోరాష్టు౨లు, కన్నడిగులు, 
తమిళులు మున్నగువారు కలిసి జీవించుచుండిరి ఆ కాలమున 
వివిధ మతములు వ్యాప్తిలో నుండెను. [పజలలో నధిక సంఖ్యా 
కులు వైదిక మతావలంబకులు జైన మతము వ్యాప్తిలో 
నుం'జెను 'బొద్దము ఎక్కువ [(పచారములో నుండెను. ఒక 
[వచేశమునం దొక మతము నాదరించు వానెక్కువగా నున్న 
మరియొక (పొంతమున రెండవ మతమునకాదర మెక్కువగా 
నుంజేను ఐనను ఆ నాటి (వజలలో ఏ మతము ననునరింఛచిన 
వారే నను, వై షమ్యములు కాని, నంఘ ర్హణలు కాని జరిగోనట్లు "తెలి 
యదు నుతము ఏదై నను, ఆ నాటి జనులొకరినొకరు ఆదరించి, 
"గౌరవించి పరస్పరము సవాకరించుకొనుచుండిరి. 


నాతవాహనుల కాలమున వై దికనుతము వర్టిల్లీనది పురాణ 
ములు కాణ్వ వంశీయులను చీర్బొ నినపిమ్మట సజాతీయుడగు 


3? 


సిముకుని చెప్పుటవలన సాతవాహనులు [బాహ్ముణులని "ఆలియు 
చున్నది. కాణ్వులు [బాహ్ముణులు, వారి సజాతీయులగు సిము 
కాదులును ([బావ్య్మాణు లే, క దెట్టునన్నను ఈ కాలమున మతము 
లన్ని వర్థిబ్హినను మత సవానమును కల్గియున్న రాజుల పరిపాలన 
మున |వపజలుసె తము అట్టిభావముల నలవరచుకొని జీవించుట 
గర్వించదగినది. 


'గౌతమీవ్వుత సాతకర్ణి, మ్యత్రియ దర్పమాన మర్షనుడని ఏక 
[బావ్మాణు డని వర్ణి ంపబడినాడు. * 


మవోకవి కాళిచాను రచించిన రఘు వంళ మహో కావ్యము 
నందలి 18వ సర్గలోని లీఓవ శ్లోకములో సాతకర్ణి యను |బాహ్మాణ 
బుపి. పేర్కొనబడినాడు. ఆ మవార్షి సంతతివారే సాతవావానుశై 
యుందురని డా॥ మారేమండ రామారావుగారు సాతవావాన 
సంచిక'లో తెలిపినారు. సాతవావానులు చె దిక మతాభిమానులు. 


1. కాణ్వాయ నాస్తతో భూపాః 
సుశర్మాణః [పసహ్యతాం 
శుంగానాంచై వ యచ్చేషం 
క్షపిత్వాతు బలీయసః 
శిళుకో ౭న్ట9ః సజాతీయః 
(పాప్స శ్రతీమాం వసున్లరాం 
(తయో వింశత్సమా రాజా 
శిశుకస్తు భవిష్యతి. 


మత్స్య పురాణము 


డి గౌతమీ బాల్మశ్రీ) నాసిక శాసనము. 
E. i. Vol. VIL Nasic Inscriptions No. 


38 


వారు యజ్ఞ యాగాది [కతువులు నిర్వహించుట యేకాక శై దిక 
మతో ద్దరణమునకు (ప్రయత్నిం చినారు. సాతవావాన వంకీయులలో 
కృష్ణుడు, వేదశ్రీ, శక్తి క్రీ), స్కంద సాతకర్షి, శివస్వాతి, యజ్ఞ (క), 
చంద్రశ్రీ ఇత్యాది నామములు గల రాజులుండుటవలన వైదిక 
మతాభిమానము వలన ఈ పెర్లు పెట్టుకొనినారని తలియుటయే 
గాక "వారి వైదిక ధర్భునిరతి, తెలియుచున్నది. 


సాతవావానుల కాలమున వె_దిక (కతువుల్నవై (పజల కభి 
మాన ముండెను [బాహ్మణ మతమునకు సంబంధించిన దేవతలను 
భక్తి (కద్దలతో [పజలు ఆరాధించెడివారు రాజులు సైతము యజ్ఞ 
యాగాది (క్రతువులను చేయుటయేగాక, చాన ధర్మము లొసంగుచు 
మోత కాముకుల  అగహోరములను విప్రులకు సర్వకరపరాహోర 
ముగ నొనంగుచుం జెడివారు. సాతవాహానులు వేయించిన శాననము 
లందు ఆరంభమున _ అన్షదిక్చాలకులకు తదితర వె దికదేవతలకు 
నమున్మ్కారములు తెల్సు చుండిరి, 


మొదటి సాతకర్టి భార్య దేవీ నాగానీః వేయించిన నానే 
ఘాట్‌ శాసనమున, లోకపొలురకును, ఇంద, నంకర్ష ణ, వాగుదవ 
చం(దాదిత్యులకు, యమ, వరుణ, కుబేరాదులకు ననుస్కారములు 
చెప్పబడినవి. 


“(సిధం) _ నో ధంమస నమొ ఈదస నమొ నంకసన వాసుదేవానాం 
చంద సూరానాం (మహిమావు తానం చతునం చ తోకపాలానాం యమ 
వరున కుబేర వానవానం నమో 


నాగానీక నానేధథూట్‌ శాసన భాగము 


Selected inscriptions 1 P. 186. 
By Sircar’ 


39 


సాతవావాన రాజులలో హాలుడు [పసిద్దుడు ఈతని "కాల 
మున. |పాకృత భావ మహాన్నత 'స్టితి యందుండెను. ఈ మహో 
రాజు “గాథాన్నవ్లళశతి యను (గంధమును సంకలనము చేసిను. ఈ 
గాథాసన_ప్రళతియం దానాటి (ప్రజల నాగరికత, సాంఘిక పరిస్టితులు, 
ఆచార వ్యవహారములు వర్ణి ంపబడినవి, ఆనాటి (పజలు దారునిర్మిత 
ఇంద (ప్రతిమల నాశరాధించుచుండిరని గాధాళ_ప్ల్రశతి యందు చెప్ప 
బడినది,” 


పారాణిక దై వములగు శివుని, విష్ణువును (వజ లా రాధించు 
చుండిరి. రాధాకృష్ణుల (యమ గాధలు, కృష్ణుని తీలలకు సంబంధిం 
చిన కథ లా నాడు వ్యా ప్తి యందుండెను * 


(2 | 


వారి, [(తివికమాది నామములతో. విష్ణువు ఆరాధింపబడు 
చుండెను. తీర సాగర మధనము, లత జననము, బలిచ|కవర్హి వివ 
యము, విష్ణువు వామనావతార మెత్తి బలిని వాతాళమున కణచుట 
ఇత్యాది విష్ణుమూర్తికి సంబంధించిన గాధలానాడు, బహుళ (ప్రచా 
రము నందుం జను * 


ఆనాటి [పజలు (తిమూర్తులలో నొకడగు శివుని కూడ 
సూజించుచుండిరి. శివవార్వతుల ఆలయము లుండెను. శివునికి 


పదు నాలుక అలా. ఇటు బని అజర్‌ ల ఇనా —_ ~~ me మను 





1. సప్తశతి _ వెబర్‌ గాథా 864. 
త్త ''న ప్తశతి ఎ వెబర్‌ గాభో' $9: 
3 "న వ్రకతే వెబర్‌ గాథా $50.. 


40 


పార్వతి యెడగల [వణయానురాగ ములు, దజాధ్వడ ధ్వంసము 
మున్నగు శివ లీలలు, శైవ గాథలు [పచారము నందుంజెను." 


"దేశమున చరకులను సన్యాసులు మత [ప్రచారార్థము నంచ 
రించుచుండిరి. సోపార, నువర్శ ముఖి, గోవర్లనము మున్నగు 
(పొంతములు ఏరికి ముఖ్య కేందములు. 


౩ వులలో పాళువతుల్కుు కాపాలికులను వారుండిరి 


మొదటి సాతకర్ణి సిముకుని కుమారుడు. అళోక చక్రవర్తి 
ఆదరమున బౌద్ద మతము భారతదేశమందే కాక విదేశములందును 
వ్యాపించినది. అశోకుని పిమ్మట 56 సంవత్సరములకు మొదటి 
నాతళర్ణి రాజయ్యను. రాజైన పిదప ఎన్ని యో వైదిక [కతువుల 
నొనచ్చెను అతడు అగ్నా్యాధేయ, అనారంభణీయ, భగలాదశ 
రాత, గర్గతిరా త, గవామయుెన, ఆ పుర్యామ, అంగర సామయన, 
శ తాతిరాత, అంగిరిస్మతిరాశత్ర, ఛందోమపవమాన।|తిరాశాది [కతు 
వుల నొనశ్చను. ఇవి కాక, రెండు అశ్వమేధ  యాగములను, ఒక 
రాజనూయ యాగమును చేసెను. రాజనూయ యాగము చేయుట 


సామాన్యవిషంయము కాదు, ఈ యాగము నారంభించుటకు ముందు 
"జేళమునందలి రాజుల నందర నోడింపవలయును. 


Ds Tn ల 


1 న_ప్పకతి = వెబర్‌ గాథా 172, 440. 


2 స _ప్ప్తశతి = వెబర్‌ గాథా 408. 


41 


ఇట్లాతడు అశ్వ మేధ, రాజనూయ, అగ్నా న్ర్ధయ అనారంభ 
ఇకీయాది యాగము లొౌనర్చుటకు, న్వమతాభిమానము, అనగా 
(బాహ్ముణ మతాభిమానము తోడ య్యును. అంతియే గాక, ఇతడు 
అధికార [పాభవ (పకటనమును గావించుటకును, బౌద్దమత విజృంభ 
ణమున కనుమరుగై పోవుచున్న వైదిక మతము నుద్దరించుటకును, 
ఇట్ట యజ్ఞ ముల నాచరించి యుండవచ్చును. 


సాతచావాన రాజులలో |సబలళ _క్తి సమన్వితుడగు గాతమీ 
పుత సాతకర్ణి వైదిక మతోద్రారకుడు గౌతమీ బాల్య క్రీ నాసిక 
శాసనము వలన గొతమీవుుత సాతకర్ణి, “ద్విజవరకుటుంబవర్ణను 
% న్‌ జ త్న వు 3 4 
డని, ఆగమునిలయుడని, ఏక (బాహ్మణుడని వర్గా[శ మధర్శ 
పరి తాత" యని తెలియుచున్నది 


గాతమీపుత సాతకర్షి కి. స శ ఆాబ్టివాడు. బౌద్దమత 
మిప్పటికి దేళమున మహోన్నత స్థాన మాకమించినది. విచేశీయు 
లగు శక్క యవన, పన్లూావాదులు భారత దేశమున స్థిరనివానులై 
రాజ్యముల నెలకొ”ల్సి నారు. కొందరు జె నమతమును, మరికొం 
దరు వెదికమతమున్కు మరికొందరు బౌద్దమతమును అవలంబించి 
నారు బెదనుత వ్యా పివలన వ దికధర్భమునకు, వర్ణా[శమ 
స) ~~ cE m=) 
ధర్మమునకు వ్యాప్తి నశించినది. ఈ విషయ మెరింగి "గౌతమీ 
పు[త సాతకర్ణి వై దిక మతము 'నుద్దరించెను. 
53 గా ఏ 4 


మొదటి సాతకర్ణి భార్య చేవీనాగానీక. ఆమె భ_ర్తచేయు 
చానములకు. దోడ్చడెను, ఆమె మాసోపవాసిని, గృవాఆాపసి, 


42 
చరిత (బహ్మాచర్య, దీణా[వ్రతయజ్ఞ శీల యని నానేఘూట్‌ శాసనము 
వలన తెలియుచున్నది. 


WT నాగవదమినియ  మాసోసవనాసినియ గహాతాపసాయ 
చరిత బహ్మాచరియాయ దిఖవతయజసుండణాయ  యజహుతా 
లు అ 
ధూవన సుగంధాయ నియ ...*ో 


నానేఘాట్‌ శాసనము 


Select Inscriptions 1. P 186 
By 
Sircar. 


గాతమీపుత శాతకర్ణి మాతృ గే బాలశ్రీ సత్యవచన, దాన, 
తమ, అహింసానిరత, తపదమనియమోపశాన తత్పర, రాజర్హ వధూ 
లక్షణ సమన్విత” అని నాసిక శాననమున సేర్కొనబడినగి 


వై దికమతమునకేకాక బౌద్దమతమునకు, బౌద్ద చరిత 
యందు ఈ రాజులకాలము స్వర్ణ యుగముగా పరిగణింపబడినది. 
ఆంధ బేళమున జౌద్దము బిశేషవముగా నాదరింవబడినది. బౌద్ద 
భికువులకు, బౌద్ద సన్యానులకు (పజలానాడు స్వాగత మిచ్చు 
చుండిరి బద్ద వివ్వారములకు, స్టూపములకు, సంభఘారామములకు 
(పజలు నహాయపడుచుండిరి. బౌొద్దమత సంబంధములగు (గ్రంథము 
లును ఆనాడు వెలసినవి. బౌద్దమతము నాదరించి, పోషించిన 
మహారాజులు, ధనికులు, | పజలు, 'బౌొద్దసన్యానులకు ఆరామ, వివో 
రములను నిర్మించి యిచ్చుటయేగాక, ఆ యా సంఘములకు, వివో 


43 


రములకు (గామములను 'దానముచేసి, నంఘారామముల యభివృద్దికి 
దోడ్చడిరి. 


బుద్దుని మరణానంతరము బౌొద్దమతస్థులు “సంగతి లక 
సంగీతి' అను నభను రాజ గృహ నగరమున 'యేర్చాటు చేసినట్లు 
చదివితిమి. ఈ నభయందు, బౌధమతముయొక్క_ ఆచార వ్యవహార 
ములగుఆజించియు, నియమములగూర్చియు, సమావేశమైన బౌధ్ధ 
సన్యాసుల క కాభి పాయము కుదురలేదు వై శాలీ నగరమున రెండవ 
బౌధ్ధ “నంగీతి' జరిగను. ఈ “సంగీతి'యందు 'బౌెధ్రమతమున చీలిక 
లేర్చడినవి. పూర్వాచార సం|పదాయానుసారము బె"్ధమత [ప్రచా 
రము 'జేయువారు భెరవాదులుగను, పూర్వాచార సంపదా యము 
లలో మార్పులనుకోరు వారు నుహో సాంఘీకులుగను విడిపోయిరి 
అటుపిమ్మట అశొకచకవర్శి బౌధ్రమతమునందేర్పడిన చచీలికలను 
తొలగించుటకు మూడవ “నంగితి'ని జరిపించెను 


అశోకుని కాలమునాటికి 'జౌద్ధమతమున 'భెరవాదము, 
సర్వా బవాదము, మవోసాంఘుక వాదము, అంధక వాదము, ఉత్తరా 
పధక వాదము, సమ్మతియ వాదము, మహిసాసక వాదము అను 
భేదము లేక్పడినవి మహాయాన బౌద్దమతము కాలక్రమమున ముఖ్య 
మైన శాఖగా “పేరువడసినది. ఈ మతముదేశమున విశేషవ్యాప్పి 
నందినది ఉత్తరా పదమును కుషాను వంశీయుడగు కనిష్కుడు 
పె*నించు కాలమున మహాయాన బద్దము విశవముగ నాదరింప 
ఒశినడి ఐనను హీనయాన జౌద్దముకూడ వ్యాప్తిలో నుండెను. 
ర్‌ 


హానయాన మవహిాియాన బ"ద్దములు ముఖ్యమైన శాఖలుగా నెర్పడి 
నని, మహిసాసక  వాదమనువది మూడవ శాఖ, 


44 


కీంనయాన 'బౌద్దమున 1 వజ్జిపు_త్తక వాదము బి భద్దయా 
నికవాదము ౨. చన్నగిరిక వాదము 4. సనమ్మ్భితియవాదము ర్‌, ధమ్ము 
తృరియ "వాదము అను ఐదు ఉవళాఖలు కలది భేరవాదము. 


1. గోకులిక వాదము 2. బహుస్సుతక వాదము లి. పళ్టాత్తి 
వాదము 4 చెటియవాదము వీ ఎకబ్యవ హారిక బాదము అను ఐదు 
వాదములు కలది మహాసాంఘిక వాదము. 


1. కస్ఫపిక వాదము 2 సణ్కం తిక బాదము వి నుబ్బ త్రి 
వాదము 4. నుత్తవాదము ద్‌, ధమ్మ _త్తిక వాదము అను ఉపశాఖలు 
కలది మహిసాసకనవాదము. 


తరువాత 1. పైమవతిక, ౨. అంధకళాఖ లేర్బుడినవి. 


అంధక శాఖలో 1 -రాజగిరిక 2. సిద్దార్థిక లె. పూర్వనైైలీయ 
కీ. అవర శ్రైలీయ ల్‌. వాజిరియ అను ఉవశాఖలు కల్షినవి. 


కాలకమమున 'బౌద్దిమతమున వివిధ శాఖ 'లెర్పుడినవి. 


య్లాల్లయరందైకి నఇణ గారల యరండ్ణి పరో. యల స్థల) రైరంట 
i i) అవా 

















న! ia erm Se 
(091 ౫ కు ceneteg mcg  (fasey "యి టై) meen, 
crt el see | Mee Pe 
MRS QOD RR 
(01; ఖై) (og ఖై) 
w "ange to sas క0తుతింద్లు 
t+ హా 
రాలి GI (969 (neg 2 9) 
౧౬ 202] ణం! ౧9  రండ్జ్‌ః న 0002 ఇప్‌ Sag 80 గ06థ0య]్ల 
xe శానా గత 
(092 2౫ ఖై *౭9గఃగః అలా స్ట మంబ (org ‘2 ఖై) cease feg 
స WE ONE NE, | 
(000 Ep) 62 sepa (007 2° ta wees 
యామ త 








న న క ల టో 


రరర నలై 


46 


శాతవాహానుల కాలమున వెలసిన శాననములందు బౌెద్ద 
మతము నంబేర్చడిన శాఖలు నందర్భానుసారము పేర్కొనబడినవి. 
నాసిక, కార్హా, నానేఘాట్‌ , సాంచి. కచ్హైెరి శాననములందు మహో 
సాంఘిక, చై_త్యక, భదాయణీయ ధర్మో త్తరీయాది బౌద్ద శాఖల 
[పళంస కలదు కొడవలి, అమరావతి, చినగంజాం, మ్యాకదోని ఆది 
గాగల శాననములందు చై త్యక, రాజగిరిక, పూర్వశౌ లీయ, అపర 
ఇ లీయాది శాఖల "వర్గు "తెలుపబడినవి. 


గౌతమ బుద్దుడు వముపహో రాష్టాంధ కఠళింగాది (పాంతము 
లందు పర్యటించినని [కీ ఘా. 7, 6 శ తాబ్రములందు వ్యాప్తిలో 
నున్న బౌెద్ద గాథల ననుసరించి. తెలియుచున్నది. గాత్రమబుద్దుని 
బోధనల నాతని కాలమున నే ఆం ధులు తెలిసికొని ఆ దివ్య బోధ 
నలను తెల్పు బౌద్ద మతము నాదరించియుందురు పిరల్‌ కొ-రా 
గువాలంచును కొొల్తాపురమునందును నూపమున లభించిన బుద్దుని 
యవశేమపా|త పెన చెక్కబడిన శాననము ననుసరించి అళోకునికి 
పూర్వమే మహారాష్టాాంధ చెళములందు బౌద్దము వ్యాపించెనని 
యూహింవపవచ్చును,. 


భట్టిపోలు స్తూపమున మౌర్య లిపిలో నున్న శాననములు 
లభించుట వలనను, అశోకుడు మహాదేవ భితువు నాం దేశమున 
మత [పచారార్దము పంపుట వలనను, ఆంధ చెళమున 'బౌద్దము ఆద 
రింపబడెనని తెలియుచున్నది. 


బుద్దుని యవశేవముల_పై నిర్మించిన ఎనిమిది న్తూపెములను 
అళోకుడు తెరిపించి, బుద్దుని యవేషములను ముక్కలు చేయించి 
వివిధ |పాంతములకు పంపుటవలన ఆయవేషములవ] మొత్తము 
84000 న్తూపములు నిర్మింపబడెనను గాధ యున్నది. అట్టి వానిలో 


47 


ఆం|ధ 'దెశమున వెలసిన భట్టిపోలు, నాగార్జున కొండ, అనురావతి, 
స్తూపములు ముఖ్యములు., 


సాతవాహన యుగమున బౌద్ద మతము విజృంఖించినది, 
బీద, ధనిక అను భేదము లేకుండ |పజలీ మతము నాదరించినారు. 
వ_రకులు, వర్తక సంఘములు, ఆరావము, వివారములను, గువాలను, 
వై త్యాలయములను నిర్మించి, బౌద్ద సన్యాసులకు దానము చేయు 
టయే గాక, వారికి సమన సదుపాయములను సమకూర్చుచుండిరి. 
పర్వత గువాలందు నివానమునకు దగిన పర్చాట్లు చేయుచుండిరి. 
అంధ్ర దేశమునందు గల గుంటుపల్లి లోనిగు వాలు బౌద్దులకాబాసమై 
యుండెను. ఒక్కా గువాలండదే కాక్క పర్వతముల సె నను సమతల 
మునను సంభఘారామములు, చైత్య గృహములు, సమావేశ భవన 
ములు నిర్చింపబడినపి, ఈ గువాలు, స్తూపములు దవీణాపధమున 
ఎన్ని యో వెలసినవి. 


కీ సూ. లివ శ శతాబ్దిలో పిరల్‌ కొరా గుహాలును, కీ పూ 
వవ శతాబ్దిలో అజంతా గువాలు, కీ వూ. 1వ శతాబ్దిలో కార్హ్లా, 
కుడా, జునార్‌, కనస్తేరీ, నాసిక మున్నగు గుహాలునిర్మింపబడి 
నవి, [క్ర పూ లొ, 2ళ తాబ్బములలో అమరావతి భట్టి పోలున్తూపములు 
విహారములు, చెత్య గృహములు నిర్మింపబడినవి. 


కీ.శ రెండవశ తాబ్దమున జౌద్దమతమున గొప్ప మార్పు వచ్చి 
నది మతసిధ్రాంతములలోను, ఆచారవ్వ్యవహారములందునువివ్ల వాత్మక 
యెనమార్చు రది మాధ్యమిక బాద మావిర్భవించినది. ఈ వాద 
మునకు మూల పురుషు డాచార్య నాగార్జునుడు, ఇప్పటి వరకు బౌద్ద 
శిల్పమున బుద్దుని సాంకేతికముగ ఆరాధించినట్లు చూపించినారు. 
బుద్ద పాదములు, బోధి వృకము వైత్యము, ధర్శచ[కకము, శూన్య 


48 


సింహాసనము బుద్దునికి [(పత్యామ్నాయముగ పూాజింవబడు-చచుం౦ డెను. 
కాని మాధ్యమిక “వాట సిద్రాంతములు వ్యాప్తి విలోనికి వచ్చిన తరు 
చాత, బుద్దుని (పతిమలను చెక్కుట, బుద్ద (ప్రతిమల నారాధించుట 
'మొదలిడినారు. వైదిక మతము పునరుద్దరిం పబడుచుండుటవలన , 
(పజలు విగహారాధనమునకు సుముఖులై ఉత్సాహమును చూపుట 
వలన జౌద్దమునను వి(గహాగాధనము పపళ పెట్టబడినది. (ప్రజలలో 
'జౌద్దమతానుయాయులలో, 'బౌద్దులలో నూతనోత్సాహము కలిగి 
నది. బౌద్ద శిల్పమున బుద్దుడు స్టిరపడినాడు. జాతక కధలు, బుద్దుని 
జీవిత గాథలు శిల్పమున కెక్కినవి శిల్ప సృష్టికి ఆంధ దేశము 
ఖ్యాతి నందినది. వందల కొలది బౌద్ద 'త[తనులు ఉత్తరమున శాలి 
పహుుండము మొదలు చినగంజాము వరకును, తూర్పున ఆదురు 
మొదలు పడమర కొండాపుకము వరకును గల సువిశాల [వదెశమున 
ఆంధ దేశమున వర్షిల్లినవి. 


సాతవాపహానుల కాలమున జె నమతము (పబలముగా 
వ్యాపించియుం డెను. అశోకుని కాలమున కూడ జైన మతము 
వర్ణిల్లినది. _ 'బౌద్దమతము నాదరించి విదేశములందు సైతము 
వ్యాపింప జేసిన అళోకుడు జైన మతమును సైతము పోషించెను. 
అశోకుడు మత సపహానము కలవాడు. బరబరా కొండలలో తాను 
[తవ్వించిన గువాలను అజవీక యోగులకు దానమిచ్చిను. ఈ అజ 
పీక యోగులు దిగంబర జై నులకు చెందినవారు అశోకుని యనంత 
రము కొద్ది కాలమునకే సాతవాహానుల పరిపాలన స్థిరపడినది. ఏరి 
కాలమున జె నము కొన్ని [పాంతములందు విశషముగ నాదరింప 
బడి అవలంవింపబడినది మల్కాపురము, జయనులవాడు, పెనుగంచి 
(పోలు మున్నగునవి ఆ నాటి న్యుపసిద్ద జైన మత కేంద్రములు. 


49 


సాతబాూవానుల కాలమున వైదిక మతము, బెద్దము, 
జె నము ఆదరింపబడి ఫోషింపబడినవి. శకయవన పహాబాదులు విదేశి 
యులై నను ఖారతావనియందు స్టిర పడి తమకు నచ్చిన మతమును 
స్వీకరించి మతాభివృద్ధికి పాటుపడినారు మత సహనము మత పోష 
ణము ముఖ్య క_ర్రవ్యముగ జాటించి [పజావాలనా ధురంధరులై న 
సాత వాహానుల కాలమున వై దిక మత ముద్దరింపబడి, ఆదరింపబడి 
జె నము గౌరవింపబడి, పోషింపబడుట గర్వించదగిన విషయము 


వెదుష్యము ;__ సాతవావానుల కాలమున విద్యావైదు 
ష్యుములు మహోన్నత స్టాయిలో నుండెను. చేళము నర్వసమృద్దమె 
సిరిసంపదలతో తులతూగుచుండెను. రాజులు కళలను విద్యలను 
పోపించుచుంజడివారు. కవులు, వండితులు కవితా వ్యవసాయము 
చేయుచు రాజాస్టానముల నలంకరించుచుండిరి ధనికులు, సామాన్య 
(పజానీకము కవుల నాదరించుచు, మధురమంజులశ'బ్బవిన్యాస 
ముతో గూడిన కవుల రచనములను విని యానందించుచుండిరి. చేళ 
భాషలు, (ప్రాకృతము, సంస్కృతము వాడుకలో నుండెను. పళ్లై 
వట్టులందు చేశ భాషలు వాడుకలో నున్నను ఆ నాటి రాజ భాష 
(పాక్ళతము కావున (ప్రజలు (పాక్ళత భాషను అభ్యసించిరి. 


(పాక్ళత భావ ఆ కాలమున మహోన్నత స్టితిలో నుండెను. 
జౌద్ద మత |పచారమునకు వాడిన భావ |పాకృశము అశోక చక్ర 
వర్తి వేయించిన శాననములన్ని యు |పాక్ళత భాషలో నున్నవి. 
అశోకుని యనంతరము వచ్చిన రాజులు సె తము (పాకృత భావలో 
శాననములు వేయించిరి జనసామాన్యమున |పాక్ళతము దేళ 
భావలు వాడుకలో నుండెను. ఆనాటి శాసనములన్ని యు [పాక్ళత 
భాషలో (బాయబడినవి. శ్లేష చమళా"రములు, ధ్వనికల్పనములీ 
భఛభాషయం/ దానాడు కవులు చూపించుచుండిరి. 


50 


గాథాస ప్తశతి'_వోల సాతవాపహాన చ|[కవర్థ్శి పాఠిం-చినకాలను 
(పాక్ళ తభాషకు న్వర్ణ్ల యుగమువంటిది. వోలుడు స్వయముగా 
కవియేకాదు కవిపండిత పక్షపాతి. ఇతని యాస్థానము నలంకరిం 
చిన కవులు ఉద్దండులు. పండితకవులు. రసవ త్వర కావ్య రచనా 
“శౌొళలులు,. వివిధ (పాంతములనుండి వచ్చు కవులు హోలుని యౌస్రా 
నమున తమ కవితలను, కావ్యములను వినిపించుచు డెడిబారు. రాజు 
మన్ననలు బడయుటకును, తమ పాండిత్యమును, (ప్రతిభను వెల్లడిం 
చుటకును, కవులు పద్యములు చె సప్పెడివారు కవులు చెప్పిన పద్య 
ములను రాజోద్యోగులు (వాసి భ[దపరచుచుండిరి అనంఖ్యాకము 
లుగా నున్న ఈ పద్యములను ఏర్చి ఏడువందల గాధలుగా కూర్చి 
గాథాన ప్రశతిసేర నొక [గంధమును హాలుడు నంతరించెను 


విద్వత్య-వియు, రసికుడును నగు హోలసాతవాహాన చక 
వర్తి గాధాస్తశతిలోని కొన్ని గాధలను మాతమే రచించెను. 
మిగిలిశ గాథలాకాలపు కవులయొక్కయు, కవయితులయొక్కు యు 
రచనలు, ఇందలి రనవత్తర మైన గాధలు హాలునియాజ్ఞానక వియగు 
(శీపాలితుడు కూర్చినవి. 


గాధా స_పళతి కావ్యమున శృంగారరనము పోపి0వబడి 
నను నది రనమునకును, సభ్యతకును భంగకర మెనట్రదికాదు 


వోలుని పట్టపురాణి మలయవతి సంస్కృ తాది భావలయం 
దపారమైన [పజ్జ కలది. ఆమె నుల్లాసవరుచుటకును తన కవితాఖి 
నూనమును వెల్లడించుటకును, వోలుడు పండిత గొమ్టలుచేయుచు, 
కొని పండితుల గెరవించి సన్మానించుచుండెడివాడు ఈ చాజకోవి 
యాస్థానకవులలో కుమారిల, (శ్రీపాలితులు ముఖ్యులు హోలుని 
యాస్థానమున కప్పుడప్పుడు వచ్చిన కవులు ెప్పిన పద్యములను 


51 


రాజాస్థానములోని యుద్యోగులు (వాసియుం చెడివారు. ఇట్లు 
వూరు సం|గహించిన గాధాకోటిలోని సాలంకార స్ప్రళతగాథలను 
(శీపాలితుడు పోలుని పేర గాధానవ్రశతిని నంతరించినాడు, 


స్తశతిలోని గాధలందు గోదావరి, నర్మదా నదుల (పశంస 
యున్నది. చాలమంది కవులు ఒకే [పాంతమునకు ఇెందినవారని 
చెప్పవచ్చును, 


ఈ [గంధమున మూడువందల యేబది కవుల రచనలున్న వి. 


అమిత అసిరన 
అనురాగ అనిరుత్ల 
అపహాక అలంకార 
అరికేసరి అనంగ 
అల్ల అసమసాహా 
అవక్షైంగ అరతు. 
ఆంధ అనురాగ 
అలత అనురాధ 
అళోక అర్జున 
అతక అధిక 
ఆహవళ క్రి ఆవీఎక 
ఇంద ఈశాన 
ఉచ్చేక ఉద్దవ 

ఉదధి కల్లాన 
కడ్డిల కటిల 

కం కేళ్వుర కవిరాజ 
కడ భీహార కల్యా ణశీల 


కం తేశ్వుర 
కుమారిల 
“క౯ా౦ ఆా కుర 
కులగు_ప్రు 
కుమార 
కువలంయ 
“కాలఖంయడ 
గుణద్ద 
గజసింవా 
(గాముకూతు 
చందహా_స్తి 
జీవేవ 

[తి లోక 
దేవదేవ 
జూమోాదర 
దుర్వాద డ్డ 
నాగవా_స్తి 
నరవాపవహాన 
నిరుపమ 
నందెవృడ్ల 
వ-రా,కవు 
సూర్లభో జక 
(పనన 
(పమూాళలా 
కుండ 


(ప౯ణకాల 


52 


కాలనసనాడ 
కేశవ 
-కాలదేవ 
వై_లాన 
హుకుంద 
కుందిపు[త 
గతలంఫిఎక 
గులా మండిత 
గు 

చంద న్వామి 
చంద 
జగనందనార 
తుంగక 

దేవ 
ధనంజయం 
నరసింవా 
నివ్పులటు 
నివమ్కులంక 
నందన 

నీల 

ఇారాత 
వరత కుమార" 
బాటన 

పుండ రిక 
వపారకుత 


Rబుక్యుంద గె 


భో జక 
భోజ 
(భ్రమర 
ఇావుక 
[బహ్మ్మాగతి 
నుకరందక' 
మకరధ్వజ 
మ_త్తగ జేంద 
ముందర 
మువో'ేవ 
ముగ్దశీల 
మనోరధ 
మలయళశేఖర 
మన్మధ 
మేచ్చక 
రతిరాజు 
రాజవా సన్తి 
రాజకర్ణ 
క 

న్‌. 
వసంత 
వోడిత 
కుజయు గతి 
కుగవా 
విగవా 


వనుణూరి 


53 


బోట్టక 
బహా-రాణగ 
భానుశ క్తి 
[ఒహ రాజ 
బప స్వామి 
ముగ్దదిప 
మధ్య 
మందనువ్తర్ల 
మృంగాక 
మహేం[ద 
ముండళ€క 
మాన 
మాతంగ 
ముంగలకలశ 
ముద 
"రావు 
రాగరసిక 
విథివిగహా 
“వావావ 
వంగవివోఠల 
వల్లభ 

వత్చ 

విలాన 
వఏీరళ క్రి 
విశమ 

వి శ్వశ్వరసింవా 


54 


త్స 

శారిక 
శారుమక 
(కినుందర 
శిభర్శ్యక 
సుచరిత 
సరల 
నఎవరశ కి 
నూరన 
నుకిల 
సురివల 
సోడ 


కాదరి-కాలు 
అవంతి వర్మ 
ఆ ల్రయము-రాజ 
వామహవాన-రాజ 
వివయుసనేన 
“ఊవనాసవ"రాజ 
వం ఖు రాజు 
అర్హ రాజ 
నత్వృ నేన 
అవంతివర్శా 
ఆవావశ కొ 
మివ వు-రాజ 


విక మురాజ 


55 


మల౯ోరాజ శరిరాజ 
కీ రి రాజ కుసుమ రాజ 
రవిరాజ సర్గవర్శ 

గి 
వప రాజ 
అను రాజుల రచనలు, 
అనులత్ను అనులబ్ర 
రేవా [పవాతా 
వర్గవశీ శకి పభా 
రోహో మాధపీ 


అను కవయ తుల రచనలు గాగఛాస_వ్రళతియందుకలవు 


గాధాస_ప్పశతియందు, పల్లె వాతావరణము, |పక్ళతిశోభలు, 
శివ పార్యతుల, లకీ నారాయణుల విపరీత ర త్యాద్యవస్టలు వర్ణింప 
బడినవి. దినితో పోల్చదగిన కావ్యము [పపంచ సాహిత్యమునందిం 
కొక్క-_టి లేదు. 


గాధాస_ప్హశతి పాక్ళత బాషలో రచింవబడినది. “పకృళే 
రాగతం |పాక్ళతం" [పకృతి యగు సంస్కృత భాష. నుండి పుట్టిన 
భాష కావున (వాక్చాత మనబడునని (వాకృత శబ్దమునకు ఆచార్య 
పామచం|దుడు వ్యుత్పత్తిని చెల్చినాదు. మొదట నంస్కృత భావ 
నుండి మహో రాష్ట్రి), శొరసేనీ, మాగధి, మున్నగు భామలు 
బయలుచేరినవి. ఈ భావలకు |పాక్ళత మనునది సాధారణనామము. 
వరరుచి తన |పాక్ళత [పకాశికయందు మహారాష్ట్ర", _వెశాచి, శౌర, 
"శని, వాగధి యను నాలుగు భావలకు లతణములను వివరించెను. 
కిచి! మమార్శండే యూదులు 


“మాగధ్యవంతికా (ప్రాచ్యాశార సేన్యధమాగధీ 
బాహికా దాక్షీణాత్యాచ స ప్రభాషా (పకీర్తిశాః” 


56 


అని యేడు భాషలకు లతణములను (వాసీనాడు దండి తన 
కావ్యాదర్శమున 


“తద్భవ_స్తత్స మో 'దేశీత్య నేకః (పాకృ్ళత|క్ర మః" అనినాడు. 
(వాక్ళత భామ లన్నింటిలో, 


“మహారాష్టాాశ్రయం భాషా (పకృష్ణం (పాక్ళత విదుః 
(am కం 
సాగరస్పూ కిరత్నానాం చేతుబంధాది యుగ్మ్యయమ్‌* 


అను దండి -వాక్యాను సారముగా [పాక్చృత భావ లన్నింటిలో 
మహారాష్ట్ర భాష ఉత్కృష్టమైనది కాని గాధా న_ష్హశతి |పాక్ళత 
భావ ఉన్న తస్టితియందున్న కాలమున మహారాష్ట్ర) మాగధి 
మున్నగు విభేదములు కలుగకముందు కూర్చబడినది. 


గాధాన_ప్పళతి (పతి శత-కాంతమున 


“రసి అజణహి అఆఅదఇపఏపి 


కఇ వచ్చల సము హానుక ఇణిమ్మవిఐ' 
అని యున్నది. మరియు మొదటి శతకములోని మూడవగాధ 


“స త్రస తాఇం కఇవచ్చలేణికోడీ అమజ్ఞ ఆరమ్మి 
పహాలేణ విరఇ ఆఖఇం సొలజ్కి రాణంగాహాణమ్‌* లో 


హోలునికి “కవి వత్సలు'డను విరుదమున్నట్లున్న ది. కావున 
ఆ నాటే ముఖ్య కవుల గాథలను |గధించి వారికీ ర్షిని (పతిష్టించుట చే 
నీ బిరుదము కల్షినట్లు చెప్పవచ్చును. 
గరా 


57 


ముక్తక కావ్యసం[గవాము అనగా స్వతంతముగా జెప్పు 
నది. సాధాలణ కవులిట్టి ము_క్షకములను [వాయలేరు 


గాధాస_ప్పశతి యొక ము క్తకమును గురించి అధినవగు ప్ప 
వాదుల వారు తవు (గంధమున 


ముక్తకం అన్యేన నాలింగితమ్‌ 
స్వతంత్ర యా పరి సమా ప్రి 
నిరాకాంకార్ల మపి[ప్రబంధ 
మధ్యవ_ర్రి ముకక మిత్యుచ్యతే 


pra +) 


అనీ చెప్పినారు 


“తంత్రము క కేషమ రనబంధాభిని వేశినః క వే సదాశయంకొచిత్యమ్‌ 
ముక్రకేషు ప్రబంధేష్వివ రసబంధాభిసి వేశినః కవయోదృళ్యన్నే” 


అని ధన్యాలోక కర్త, 


ఈ ము_క్తకము నాలుగు పాదములు గలది. ఇందు మొదటి 
పాదము, మూడవ పాదము పం డెండు మాతలు కలిగియుండును. 
"రెండవ పాదమున పదునెనిమిదిమా [తలురడును నాలుగప పాద 
మున పద్తున్తై దు మాతలుండును ఇవి చదువుట కనువై నవిగాను, 
రాగాలాపనమునకు ఏీలై నట్టివిగాను ఉండును. ఒకొక్క ముక్త 
కము రచించిన కవి యొక్క. రసవత్పఏబంధ శత నిర్మాణదతతను 
వెల్లడించును (పతిభావంతుడైన కవి మాతమే ముక్తకకావ్య 
గీ ౨ స్రణము గావించును. 


ఇక గాథ యన ఉదా జ, రసానుకూల ఉత్తమ పవై క సంఘ 
టమును దెల్పునది. ఒక విధమగు ఛందో నిబద్ద రచనమునకు, గాథ 
= «9 
రుని పేరు. (పౌక్ళతమున నీ గాథ |పనిద్ది నందినది, 


58 


గాథాస_ప్పశతి ననుసరించి అమరుకుని “అమరుకము', గోవర్ణ 
నాచార్యుని'ఆర్యాస _ప్పకోతి”,వీహారమి (శా “విహపోరినతసఈ' ఆది [గంథ 
ములు (వాయబడినవి. కుల బాల "దేవుడు, గంగాధరభట్టు, భట్ట శీ), 
మధురానాధ శాస్త్రి మున్నగువారు గాథాస_ప్పశ తికి టీకలు (వాసి 
నారు, 


గాథాస_ప్పశతి యందు (వాకృతుల జీతము, ఆచార వ్యవ 
వోరములు, [వణయము, జ్యోతిషము (పకృతి, మున్నగు వర్ణనలతో 
బాటు నీతినూక్తులు నై తము చెన్నబడినవి. గాఖథాస_ప్పళతి శృంగార 
రస సమన్విత మైనను, సందర్శ్భోచితముగా చక్కని సూక్తులు గల 
పద్యములు (గంథింవబడినవి అందలి కొన్ని వద్యవ లను అం స తి 
నెత్తి చూపుదును. 


1. ఆరమృన,స్సధుఅం లచ్బు మంణం విహోఇ పురిసస్స 
తం మరణ మణారమ్మొ విహో ఇ లచ్చీఉణణహో ఇ 


lal? 


ఎక్కువగా |[పీయత్నించినవానికి లక్కి'కాని, క్యేష కాని 
అ) 

వళ మగును. ఒకొక్క ప్పుడు [పయత్నించకున్నను శ్యవ్ల ఆవహాం 

చును. కాని (వయల్నించినను లజ మాతము నళ్యయు చాందు 


2. వనవసళఇఖజసాం చెఆఖలొ సోసిజ్జన్తా సజణెహా దాణిహిం 
తంచె ఆఆల అందీ ఆ ఓవ్వ అ ఇరేణ మ ఇలెఇ 
ల లీన్‌ 


మనతో అతి సన్ని హీతముగా నంచరించినను, స్నేవాము 
చేసినను, దు రాస్రళ్లూతాన వలొనపునిముండు రవోప్యముళను మాటలా 


వెం 


రాదు. అట్టివా డతి నన్నిహితుడై నను గుట్టు విప్పి చెప్ప రాదు, 
అట్లు గావించిన నాతడు మనకే వోని కల్లించును, 


8. హో స్తీవి ణిషప్ఫృలచ్చి అహమణరిద్ధీిహొ ఇకివిణ పరిసస్స 
గిహ్మా అవసంత త్త్రస్పణీ అఆఛా హివ్వపదా అస్ప 
286 


ఆహారము భుజించుచు, భుజించు చేతితోనై. నను కాకి నదల్స 
నటి పరవ లోఖికి సిరి సంపదలు, ఐశ్వర్యము కల్గినను నది వ్యర్ల 
లు డి గ యణ 
మగును. ఎట్లన పసవి కాలమున మధ్యావ్నామున మండు కొండలో 
పయనించు బాటసారికి తన్ననునరించివచ్చు నీడవలన లాభ మెట్లు 
కలునో అశు లోభి వానీ సంపదయు వ్యర్థము. 
fy 0 ఢి 


4. సర్ప మహద్ధ ధాణం ఆ శ్లేసిసిరా ఇం వాహిరుహ్తాఇం 
జొ అఇం కువి అగజ్జణహీ అ అఆసరి చ్చాఇంసలిలాఇం, 


2.86 


గంభీరాశయములు గలవారికి కోపము వచ్చినను వారు 
తమ కోపమును |పకటింవజాలరు. శరత్మమలాకరములోని యుద 
కము మెకి వెచ్చగా నుండి లోపల చల్లగా నుండునట్లు గంభీరాళ 
యము గల వారి కోపము అవసరమును బట్టి తగినంత మెకి 
గాన్పించును. 


5. ఉప్పజ్ఞకై కజ్టె అఇ చిన్తనో గుణాగుణె తమ్మి 
మిన ఆలమన పెచ్చి త్రణేణ పురిసో హాణఇ కజ్జమ్‌. 
8.14 


క లసివచ్చునట్టి "కార్యములందు మానవుడు మంచిడెడుకుల 
ఇజాలోచింపక, కార్య సాఫల్యమునకు యత్నింపక మిన్న్యకుంఊశేని 


60 


ఆ కార్యమును తాను నెరవేర్చలేక పోవుటయే గాక తానాళించిన 
ఫలితమును వమ్ము చేసికొనును 


6 తామజ్జి మోవ్వి అవరిం దుజ్జణగుమణేషహిం దోహింవిజకజ్జమ్‌ 
జహావిట్లో తవఇఖలో త హె అసుఅణో అఈసనో 


8_.__24 


లోకమున సజ్జను లితరులకు వోని దల పెట్టరు నుధ్యములును 
ఉ_త్తములునునై న వ్యక్తులు దుర్జన సాంగత్యము ఏిడవలయును 
దుష్టుడైన వానికి దూరముగా నుండకున్న వాడా సజ్జనుల నేడిపిం 
చును, 


7 చజఇ పహుస్సలలి అంపి ఆఇమాణోఖ మా సమత్తస్స 
జాణ న్లస్స అభణి అం మోణంచ అ ఆణమానస్ప 


9___.48 


విద్యాభ్యాన మొనర్చు వాని యోర్వు, వాక్సటుత్వము గల 
నాని వచనములు, మూథులై న మానవుని మౌనవృ త్రి, [వయురాలి 
కోవము, (ప్రభుని En (పవృత్తి లోకమున” ళోభించున. 


సు అణోణ కుప్ప ఇవ్వి ఆ అహకుప్పుఇ విప్పి ఆంణచి నె 
అహచి న్తెఇణ జమ్బఇ అహజమృ ఇ లజ్జి ఓహో ఇ, 
8__.50 


మంచి ఐండెన్నడును కోవగించడు. కోవగించినను [వతికియ 
జేయవలయునని యాలోచింవడు ఒకవేళ యాలోచించినను తన 
యాలోచనను వెల్లడించడు,. ఒకవేళ వెల్లడించినచో సిగ్గుపడి 
సగము చిక్కిపోవును. 


6! 
9g సో అతో జో హ శ్రేతం మిం జం sof నరం వనక్షా 
తంరూ అం జత గు ణభాతం విజ్హాణం జహింధ మ్మో 
తర్‌ 1 


(ప్రస్తుతము చేతియందున్న చే ముళ్లై యనబడును ఆపదలందు 
ఏడిపోక సన్ని హితుడుగానుండి కష్టములందు భాగము గొన్న వాడే 
స్నేహితుడు విజ్ఞానమే సురుచిర గుణములు గల రూవము ఇది 
(పకృతి ధర్మము 


10 అ ఉలీణో దామువహాఓ తామహురో థో అణం ముహేజావ 
మురఓవ్యఖరొ జిలమ్మిభో ఆరా విరనమారసనసఖ 
38___58 


రెండు విధములు మాటలు మాట్లాడుబాడును, కొొంజములు 
చెప్పువాడును, హీన వంశోద్భవుడును నగువాడు భుక్షి లభించినంత 
వరకు ముఖస్తుతులు వలుకును భుక్తి లభింవని నాడు విరనత బూని 
వ్యతిరి క్తముగా మాటలాడును 


il లము ఆ స్రీలహుం పురిసంపవ్వ అమెత్తం పిదో వికజ్జా ఇం 
వరణ మణివ్వుఢె ణివ్వ్యుఢెజం అణీవ్వవణమ్‌ 
లి తీర్‌ 


వని నెరవేర్చకముందే |పగల్భములు పలుకుట తగని పని. 
పని సాధించిన పిదప నే నీ కార్యమును నిర్వహించినానని పొగడు 
కొనుటయు తగని వని మవోోన్న తాశయములు గల వాడును, 
గొవ్ప వ్యక్తి యనబడినవాడును కార్యనిర్వావాణమునకు పూర్వమే 
పలికినను, కార్య సాధనానంతరము తన్ను దా ,.బొగడుకొన్నను 
వా డితరుల దృష్టిలో జులకన యగును, 


62 
12. అణువత్తణం కుణనోవె సె వి జజె అహిజ్బముహరా ఓ 
అప్పవఫో విహు నుఅణో పరవ్వసో ఆహి ఆఈఏ. 
3___65 


సత్పురుషు డొకానొక సమయమున తనలోకల్షిన మార్పును 
బయల్పరుఫక, థన |పియుల కపియమైన వారితో సఖ్యము చెస్‌ 
నను, ఆతని నిజూఖి జాత్యమున కనువైన గుణమున కా కార్యము 
చెప్ప రానిది, 


13. ఫలసంప త్రీ అస మోణ ఆఇం తుజ్జాఇం ఫల దప పత్తీ వె 
పొ అఆఖ సుపరిసాణం మహాతరూణం వ సిహారా ఇం 


ర రిని 


వృతములు ఫల సంపద దభివృద్ది నందు వేళ మిక్కిలి వంగి 
నవె యుండి, కాలక్రమమున తలుగు పోగా ఫల భఛారముతో 
గొప్ప మేలిమిరి చూపుచుండును. ఆకే మహాత్ముల మానసములు 
ఎత్తైన చెట్ల యొక్క గొప్ప శిఖరములవలె ళోభిల్లుచుండును. 


14. దృథఢరోసకలుసి ఆస్సవిను అణస్పముహోహిం విప్పి అంకనో 
రాహు ముహమ్మవి ససి ణోకిరణా అమ అంవి అము అని 
4___19 


దోషముతో నున్నప్పుడు సైతము నజ్జనుడు అ|పియ భావ 
ముల జేయఢు. భయంకర రాహు ముఖాంతరమున చిక్కినను 
చండ్రుడు చల్లని కెరణములనే ప్రసారము 'చేయునుకదా! అకు 
స్తత్చురుషుఢు అనవరతఘు [పియముగనే మాటలాడును, 


th. అవమాణిడివి అతహో దుమ్మిజ్ఞఇసజ్ఞణో విహవహిణాొ 
నేతికా ఉం ఆఅ సనమత్తొ మాణిజ్జన్సొ జహాప రేణ. 


63 


(పజలందరు [వత్యుపకార మొనర్చజాలని యల్సుడని తలచి 
అవవమానపర-చినను, ధనవంతుడైన దుర్మార్లుని విధమున విహపోద 
"మెంది కృళశింపక, సత్పురుషుడు మిన్న కుండును. 


16, కలహ న్లరెని అవిణిగ్గ ఆఇంహి అ అమ్మిజరమునగ ఆ ఇం 
సుఅణక ఆణఇం రహాస్వాఇం డహఇఆ ఉక్త అగ్లీ 


శీలి! 


సత్పురుషుని వీనులు సోకిన రవాన్యము కలవాములు కలిగి 
నను, వెల్లడి కావు అట్టి రహన్య విషయము  లాతని మనన్సునందే 
జీర్లమైపోవును. 


17. న ౦ దుక్టం సువాంచజా ఓ ఘరస్సజాణని, 
మహిలా ఓసెసా ఓజరా మనుస్వాణహ్‌. 


కావ 


గృవామున నుంచి చెడ్డలు, కస్ట సుఖములను గృహిణులు 
తే పో : వ్ల 
గురె రుంగుదురు అట్టి వనితల గృహిణులు. అన్య (శ్రలు సతకోల 
మెడలను నులిమి వేయునట్టి థాకినులవంటినారు. 


18 జీహో ఇకుణ _చిపి అంభవ న్లీహి ఆఅ అమిణీవ్వు "ఇంకో ఉమ్‌ 
పీడిజన్తా విర సంజణ ని ఉచ్చూకు సీణకా అ. 
“రిక 


గఒదిరిన చెజుకుగడలు పీడింపబడినను తీయని రఘు 
నిచ్చును కులీనులై వ వారితో కలహము సంభవించినను "శారి 
మాటలు హితమునే కోరును. మనన్సు కానంచమునే!కలిలచ హేతు. 
చేళూర్చును 


రీ 


19 ధణ్రాబహిరా అన్ధా తెచ్చి అజీ అ నిమాణు సెలో ఎ 
ణసుణం తిపిసుణవ ఆణం ఖలాణం రిద్దింణ పేక ర్తి 


7-99 


చెవిటి వారు, (గుడ్డి వారు ధన్యజీవులు. వారే ఈ (పపంచ 
మున (బతుకదగినవారు. చెవిటివారు చెడు మాటలను చెవులతో 
వినజాలరు. (గుడ్డి వారు పాప కార్యములను, పాఫులను కన్నులతో 
చూడ లేరు. 


శృంగార వర్ణ నములు చేయుచు అన్యాపదేశముగా చెప్పిన 
ఈ నీతి సూక్తులు గాధాసవ్రశతియం దచ్చటచ్చట గాన్సించును. 
ఏ దెట్టున్న ను [పాకృత వాజ్య్మయమున గాధాన_ప్ల్రశతి తల మాని 
కము వంటిది. అట్టి (గంధములలో వివిధ కనుల రచనలను సేకరించి, 
రస భావాలంకార సమన్విత మైన వాని నేర్చి కూర్చిన హాల సాత 
వాహాన చకవర్తి అజరామరుడు 


బృహత్కధ _- ఈ కాలమున వెలసిన మరియొక (గంథము 
'బృవాత్క_ధ' సంస్కృత కవు లీ (గంధమును పొగడిరి. దీని రచ 
యిత “గుణాఢ్యుడు. ఇది ఈ నాడు లభించుట లేదు 


సాతవాహాన రాజు సెరన్‌ ను రాజధానిగా నాం|ధ దేశమును 
పాలించు కాలమున శర్వవర్మాది మం|తు అతని కొలువు కూటము 
నం దుండిరి , గుణాఢ్య పండితుడు రాజు మన్న నల నంది మంతిగా 
నియుక్తు డయ్యెను. సాతవాహాన రాజొకనాడు జల్మకీడ సలుపు 
చుండి పాలగా భార్యల మీదికి నీళ్ళు కొట్టుటవలన అందొక రాణి 
ఆ బాధ కోర్వక “మోదకై రేవ పరితాడయవమాం”' (దేవా నీళ్ళతో 
నన్ను కొట్టకుము అను వాక్యములోని మొదటి మాట నషార్థము 
చేసికొని రాజు ఉం[డాళ్ళను ఇప్పించ, రాజు చర్యకు రాణి నవ్వి 


65 


“ఈ సమయమున మోదకము లెందుకు? మా, ఉదక శబ్ద సంధినై న 
నెరుంగని మూర్జుడవా?” అని పరివాసించ నచటి వారందరును 
నవ్విరి. రాజు అవమానముచే ఖన్నుడై ఆహార పానీయములు 
మానివేయ శర్వ వర్శాదు లాతని మాటలచే నలరింప చేసిరి. 


రాజు వారిని “ఎంత కాలము కృషిచేసిన నేను సంస్కృత 
జాషలో పండితుడ నగుదుూనని (పశ్నించ గుణాఢ్యుడు తాను 
ద్వాదశ వర్త ములలో పండితుని చేయుదు ననెను “శా నారు 
మానములలో నా వని గావింతు' నన-_ శర్మవర్శ అట్లుచేసిన తాను 
సంస్కృత  |పాక్ళత దేశ భాషలను త్యజింతునని గుణాఢ్యుడు 
అనెను రాజుగు ఆరు మానములలో బండితునిగా "జేయకున్న 
పం డెండు సంవత్సరములు గుణాఢ్య్యుని పాదుకలు మోయుదునని 
శర్వ వర్మ పలికెను కుమారస్వామి నారాధించి ళశర్వవర్మ కాతంత 
వ్యాకరణము రచించి ఆరు మానములలో రాజును సంస్కృత భాషా 
కోవిదునిగ జేసెను అందులకు రాజు శర్వవర్శకు “భరుకచృ్చనగరము 
నొసంగి గొరవించిను 


గుణాథ్యు డడవి కేగి పిశాచ ఇవ నభ్యసించి బృహత్కథ 
యను [గంథమును రచించి తన శిమ్యులచే రాజున కంపించెను. రకా 
తరములతో భూర్దర పషతముల్నపె _పెశాచిక భాషలో (వాయబడిన 
బృహత్క థా (గంథమును రాజు నిరాకరించుటవలన గుణాఢ్యు 
డొక్కాక్క పతమునే అగ్ని కాహుతి చేయుచుండెను. ఈ విషయ 
మెరింగి రాజు గుణాఢ్యుని వేడుకెనుటవలన గుణాఢ్యుడు |గంథ 
దవానోద్యమము మానివేసెను ఆరు 'లంబకములలో నైదగ్నికి 
నాహుతి కాగా ఒక్కా “లంబకము' మాతమే మిగిలినది. దానినే 
సోనుదేవనూరి “కథానరిత్సాగరముగ' రచించినాడు, ఆచార్య 


86 


గోవర్లనుడు వ్యాసమహర్షి యే గుణాఢ్యునిగా జన్మీంచినా డని 
ఆల్పినాడు, 


బృహత్కథ ' అను (గంధము దేశి యొక్క అవ్యభంళ రూప 
మగ చు శాచీ భాషలో [బాయబడినది. ఈ [గంధము [ప్రపంచ కథా 
చాగ్మయమున మొదీటిది ఈ (గంధమును గుణాధ్యుడు తెలంగా 
ణము నందలి “కొండాపురము'న నుండి రచించెనని తెలియుచున్నది, 
గుణాఢ్యుడు రచించిన చె శాచీ బృవాత్క_థ కాని అందలి భాగ 
ములు కాని ఇప్పుడు లభించుట లేదు, కవి బుధన్వామి కీ జ్‌ తమ్మి 
దవ శశాబ్దివాడు అతడు పెశాచీ బృవాత్యభథ ననుసరించి “బృవా 
త్మ థా ఖ్లోక సం[గవాము' అను కావ్యమును రచించెను 'బృవా 
త్య ఛా మంజరి" అను పేరుతో కే మేందద్రుడి [గంధమును నంస్కృతీ 
కరి. చెను. 


గుూదా ఢ్య పండితుని జన స్టలము (_ ౯ ఘానము. ఇంచు రన 
వ_గర మున కధలు, ఘట్టములు, రాజుల చగి! శములు, [బహ్ము డుత్రియ 
వైశ్యులకు నంబంధించిన కథలు కార్చికుల కష్ట సుఖములు, వర్తక 
న్యావార విశవములు, ఆ నాటి (ప్రజల సము[ద యాన సావాన 
కృత్యములు, ద్వీపొంతరములందుండు వారి పరినితు లాది విషయము 
అన్ని యో ఇందు వర్తి ౦ంపఒ నవి, 


లీలావతీ కావ్యము. మహారాష్ట్ర" [పాక్ళతమున (వాయబడిన 

(గ్రంథమిది. ఈ [గంధము (పాక్ళతమున అీలావఈ' అని పిలువ 

బడు చున్నది. శృంగార వర్ణ నములతో కూడీ, రసవ శరమెన పద్య 
రిం per. Wa 

ములతో పదునెనిమిది వందల యనుష్టుప్‌ చ! సంయుతమె ఈ 

(గ్రంథమును కుతూవాలుదను కపి రచించెను ఇతడు (అాహ్మాణుడు. 

ఇతని తలాడ్రి భూషణభ ట్లు వేద వేదాంగపదుడు. భూవపణఫయు 


ర? 


తండి బహులాదిత్యుడు బహులాధిత్యు డధిత వద[తయు డే “కాక 
నిరతాగ్ని హో తికూడ, 


బహులాదిత్యుని ధర్మవత్ని సాష్మితి. సావితి బహులాదిత్యు 
లొకనాటి వండువెన్నెల రాతి సాధోవరిభాగమున ఉపవిష్ష్ట లె 
యుండిరి, వినోచార్లము, ఉల్లాసమునకు ఒక దివ్య మానుపీ కధను 
([పాక్ళతమున జెప్సుమని సావి! కతి బహా. లాదిత్యు నడి7ను, అతడు 
లీలావతీ కథ నామెకు చెప్పెను. 


సాతనావాన రాజగు వోలుని యొక్కయు సింవాళ ద్వీవ 
రాజకుమార్తె యగు లీలావతి యొక్కయు, (పేమగాథ ఇందు 
వరితము, 
ల 


మహోనుమతి, కువలయానలి, లీలావతీ వృత్తాంతము 
లిందు కలవు స్ప గోదావరీ తీరమున గల భీమేశ్వర జే|తమున 
అీలావతీ హాలుల వివాహాము జరిగాను 


వాత్స్యాయసీయము _ భారతీయ కాముకళా [గంథములలో 
(పాచన మైనదియు, [పామాణిక మైనట్టిదియు నగు [గంథము 
వాత్స్యాయన మహార్షి రచించిన కామనూ తములు . ఇది ఈకళకు 
నంబంధించునంతవరకు సమగ మైనది. వాత్సాయన మహర్షి తనకు 
పూర్వమున్న కామ కళా చార్యులను "పరొని వారి మతములను 
విమర్శించినాడు. కామకళాశాస్త్రృ పారంగతుడగు నీ మహార్షి 
ాసిన “కామసూ[తములు' 160 భాషలలోని కనువదింపబడినవి. 


ఆంగ్లమున 11 అనువాదములు, ఇించిభాషలో ౨0 అను 
వాద (గంధములు, జర్మనులో నలుబది యనువాద [గంథములును 
చిర భావలలోను అనువాద (గ్రంథములు పెక్కు లున్నవి, 


65 


యకోధర మవోరాజు వాత్స్యాయనుని కాను సూ[తములకు 
“జయమంగళ'మను పేరుతో వ్యాఖ్య (వానెను వీరభదు డను 
నతడు 'కందర్చ చూడామణి” యను పేరి కీ శ 1రీ77తో కామ 
నూతములను వ్యాఖ్యానించెను బాన్కరసింహుడు [కి శ 1789లో 
కామసూ[తములకు వృత్తిని (వాసినాడు. 


వాళ్స్యాయనుని కాలము కీ. శ. 150 [పాంతమనియు, 
(క. శ, మూడవ శతాబ్ది మధ్యభాగమున అత డుంజె ననియు చారి 
(తకులలో నభి|పాయము లున్నవి. 


ఇతడు మూడవ శ తాబ్దిళలో నుండెనవి ఎక్కువమంది అంగీక 
రించినారు. 


ఆచార్య నాగార్జునుడు _ బౌద్ద మతమునకు నూతన వికాసము 
కల్గించి జొద్దులలో నూతనో_క్రేజమును సృష్టించి మాధ్యమిక "వాద 
మునకు మూల పురుషుడుగా నిలచి విదేళములందు బౌద్దమత ధర్మ 
ములను, బౌద్ద శిల్పనును వ్యాపింప జేసిన మహానీయుడు ఆచార్య 
నాగార్జునుడు. ఈ నువోమహుడు తన జీవితములో చాల భాగము 
ఆంధ దేశమున బౌద్ద కతములుగా వర్ణిల్లిన విజయపురి, ధాన్య 
కటకములందు గడిపెను 


ఈతడు తాను నివసించిన [పాంతములందు విద్యా పిరము 
లను, [గంధాలయములను పరళోధనాగారములను నెలకొల్పి బౌద్ద 
మత [ప్రచారము గావించుటయిగాక, సామాన్య (పజానీకమునకు 
సేవ లొనశ్చను. 


సాగార్జునా-చచార్యుని జన్ఫ స్తలము విదర్భయని కొందరు 
కాంచీనగరనుని కొందరు ఊంపహాంచుచున్నారు. సాతవావానుల 


69 


కాలము వాడు కావున ఆం|ధ సాత వావాన సా|[మాజ్యమున విదర్శ 
యందో, లీక కాంచీ నగరమందో జస్మీంచినను ఆంధ మవో 
సా|మాజ్యమున వర్గిల్లిన వాడగుటవలనను, ఆంధ చాజులచే నాద 
రింవబడి తన కొల కే. నిర్మింపబడిన శ) పర్వత సంఘారామమున 
నివసించి 'బౌద్ద ధర్మములను అచ్చటినుండియే చేశమందే కాక విదేశ 
ములందును వ్యాపింప -జేసినవఐవాడు కావున నాగార్జునాచార్యు డాం 
(ధుడా? ఆంధ దేశ మాతని జన్మ స్టలమా* అను విషయముల గురించి 
యాలోచించుట భావ్యము కాదు 


తన యనంతర మారు వందల యేండ్లకు నాగావ్వాయుడను 
భికువు జన్మిం చునని బుద్ధుడు చెప్పినట్లు లంకావతార నూ తమను 
(గంథమున నున్నట్లు తెలియుచున్నది. "నాగ" అను పేరు కల్గిన 
ఈ ఆచార్యుడు “అర్జున వృషతము [క్రింద తప మొనరించి సిద్ది పొంది 
నాడు కావున నాగార్జునుడను పేరు కల్గిన దను ఐతివ్యాము కలదు. 


ఏడవ సంవత్సరమున గండ మున్న దని జ్యొతిష్కులుచెప్పగా 
నాగార్జునుడు సన్యసించిన యొడల గండము తప్పునని తలచి సన్య 
సించి నను గాథ వ్యాప్తి యందున్న ది. కాని నాగార్జునా చార్యుడు 
వె దిక ధర్మముల నెజింగినవాజే కాక పండిశుడగుటవలన మొదట 
వె దిక మతము ననుసరించి, విద్యా పమయములందు సాటిలెని వాడై. 
యుండననియు, తెలియుచున్నది. ఇత డా కాలమున వ్యభిచారిగా 
నుండి ఛాజాంతఃపురమునకు వచ్చుచు పోవుచు పట్టువడుటవలన 
గండము తప్పిన సన్యసింతునని తలచి, అశ్లు చేసెననియు మొదట 
హినయాన 'బౌద్ది. మవలంబించి తరువాత మహాయాన మతమును 
స్వీకరించి తవన్సు చేసి కాంచీనగరమున “తారాదేవుర్ణ పొననమున'” 
సిద్దుడె నాడసియు, నలండాలో చండిక నుపాసించినాడనియు, 


గాథలు కలవు. ర నార కాలము వరకు నాలందా 


70 


(పసిద్ది నొందలేదు, కావున కాంచీనగరమున తారా దేవ్యువానన 
మున సిద్దు డ య్య ననుట సమంజసముగా నున్నది ఆచార్య నాగా 
ర్హునుడు సిద్దిని పొంది తంత శాస్త్రము నభ్యసించినాడు. మయూరది 
విద్య నభ్యసించి, ఏ వస్తువునై నను సువర్ణ ముగా మార్చు ళ క్రిగట్లినట్టి, 
కావలసినపుడు మాయమగుట మున్నగు విద్యల నభ్యసించి, దేశ 
సంచార మొనర్చి, మత విజాదములందు పాల్గొని మజ యములం డెను. 
మహాయాన బౌెద్దమతమును గూర్చి పరిశోధనలు జరిపి మవో నాగ 
బోధిసత్వుని వలన, వజసత్వుని వలన, బుద్ద అమి తాభునివలన తత్యోప 
చేశములనుపొండి సింహళ ద్వీవమున శేగి, (పజ్ఞాపార మతనూ|త, 
వె_పుల్య సూ తములఅను (గంధములను బుద్ద భాతువులున్న కరండి 
కను సంపాదించి సాతవాహానరాజు తనకు నిర్మంచి యిచ్చిన నంఘా 
శామమున నివసించి బౌద్ద మత |1పచార మొనర్చినాడని తెలియు 
చున్నది, 


సాతవాపాన రాజు ఆచార్య నాగార్హునునికి నిర్మించి ఇచ్చిన 
నంఘూ రామము *పారావత విపోరము"* ఐదంతస్టులు కలిగి యున్నది. 
నేల మట్టమునకున్న చానిలో 600 గదులుండి గజాకారముగను, 
రెండవ యంత స్థ్లులో 400 గదులుండి సింహాకారముగను, మూడవ 
యంత న్టు వహాయోాక్ళతిగనుండి 800 గదులను కలియు, 'నాల్లవ 
డాదిలో కం గదులుండి వృషభాక్ళతిగను, ఐదవ అంత సు పావు 
రము వలె నుండి వంద గదులును క లియుం డెను ఐదవ అంతన్హ్లు వెన 
ఎలాశయ ముంజెను. దానిని చై నా య్మాతికుడగు పొాహియాన్‌ 
పోలోయూ' అని యనినాడు. 


[కీ శ, 7వ శ ఆాబ్దిలో భారతావని యందు పర్యటించుటకు 
వచ్చిన పహూ్యూ త్సాంగ్‌ అను చనా యా తికుడు నాగార్జునా 
చార్యుడు నివసించుటకు సాతవాహానశాఖ పోలో మోలకిలిలోమన్న 


71 


నంఘా రామమును తొలిపించెననీయు, ఇందున్న భవనములలో 
ఐదంతస్థుల భవనము ముఖ్య మెనదనింయు, అందు నివోరములు చతు 
శాలలు ఉన్న వనియు, (తి వివారమున ఒక బంగారు బుద్ద విగవా 
ముండెననియు, వె అంతస్థులో బుద్దుని [గంథములు బౌద్దమత 
(గంథము లుండెననియు, క్రింది యంతస్ట.లో, భోజన సామి 
యుం జెననియు, బౌద్ద ఉపాసనకు లీనంవూ రామమున నివసించు 
చుండిరనియు తెలిపినాడు, చైనా యాతికులు “పారావత వివోర' 
మని పేర్కొనినారు. పారావత మే పార్య్వతనంఘారామము. ఇదియే 
(శ్రీ) వర్వతము లేక నాగార్జున కొండ. 


నాగార్జునాచార్యుడు రసాయన శాత పండితుడు. పాద 
రసమును, వజములను శుద్ధిచేసి, కొషధథముల కువయోగించుటయే 
గాక, “రసరత్నాకర'మను [గంధమును రచించెను మూలికలను పరి 
శోధించి,.-కాయ కల్ప చికిత్సను కనుగొని, సాతవాహాన రాజు 
తాను దీర్భ కాలము జీవించునట్లా చికిత్సను రాజుకు చేసెను తాను 
పొందెను నుళ్ళత [గంధమును సంస్కరించి, క కపుటతం తము, 
ఆరోగ్య మంజరి అను (గంథముల రచించుటయేగాక వివ వై. దము 
"నేత వై ద్యముల నభ్యసించి, జౌడ్ద ధర్మములతో బాటు రోగము 
లకు చికిత్సల నెట్లు చోయవలయునో రాళ్ళ వె స్టంభములవె చెక్కించి 
[ప్రచారము గావించెను ఇట్టే మవహాోనుభావుడు నలుబది సంవత్సర 
ములు జ్‌ ద్ద తత్వమును (ప్రచారము చెసి, శూన్య బాదమునోకు 
(ఎాధాన్య మొసలగి, శంక రాచార్వ్యుల మాయాణజాదమునకు దోహా 
దము కలించినాడు 


ఆర్య నాగార్జునుడు బవాం [గం ధమయులనం రచించినాడు. 
అఅదు జీరువది నాలుూగు వర్యాతబము అకొంచోనవి. “ఈ గం థభుంలు 
టిబక్టు, :2' నా భాహాలొలోసని' ౪ నుఫీచి౮ంకబడినేజి అండు' !. ,పజ్తాపూర 


72 


మిత శాస్త్రము లి (పక్షామూల కాతుటీక లి, (పక్షాపదిప శాత 
కారిక 4. మూల మాధ్యమిక శాస్త్రము లి, ళూన్యసప్తాది 
"6, మాధ్యాంతానుగమి శాస్త్రము 7. దళభూమి విభాసాశా(స్త్రము 
రి. ద్యాదళ నిళకాయశా(స్త్రృము ౪, కిచాద నమూన శాస్త్రము 
10. (పమాణ పరత నవు 11. ఉపాయకౌశల్య వాదయ శాస్త్రము 
12, విగహ వ్యావ ర్తిన్య్యాదులు ముఖ్య మైనవి. నాగార్జునాచార్యుడు 
PER =) వూ. లు 
సాతవాపహాన రాజునకు (వాసిన లేఖను నువ్చొళ్లైఖ' యందురు 


ఆర్య నాగార్జునుడు రీ. శ 2వ శళతాబ్దివాడు. కనిష్కుని 
యాన్హ్లాన కవి యగు అశ్షఘో ముని [పళంసన నాగార్హునాచార్యుని 
(గంథములందున్న ది ఈ మహామహుని కాలము (క శ 18 నుండి 
194 వరకని యూహింపబడినది 


సాంఘిక పరిస్థితులు; సాతవాహానుల కాలమున [ప జలు 
సౌఖ్య మనుభవించుచు |పశాంత మైన జీవితమును గడిపిరి. సంఘ 
మునకు వ్య క్తికిగల సంబంధము విడరానిది సంఘము "లేని జే వ్యక్తి 
లేడు వ్యక్తుల సమిప్లి జీవన మే సంఘము. నంఘమున కలుగు 
మార్పులు, సంఘ సభ్యుల ఆచార వ్యవహారములు, మూాతాభి 
మానము, ఆర్థిక, రాజకీయాది విషయములను తెలుపునది సాంఘిక 
స్థితి. ఆ నాటి [పజల సాంఘిక జీవితము నెరుంగుటకు సాశవాపా 
నుల శాసనములు, గాథా స_ప్పశతి, వాత్స్యాయనీయము శిల్ప 
సంపద, సమకాలిక రాజుల శాసనములు, సాహిత్యము ముఖ్యా 
'ఛారములు, 


సాతవాపహానుల కాలమున (బహ్మాత తియ వెళ ళూద 
అను వర్హవ్యవస్థ యుండెను వన్తాశమధర్మమునానాటి రాజులు 
ఛఈ లి థి ల 
పోషించినాకు, గాతమీ జాల శ్రీ వేయించిన నాసిక శాసననమువలన 


73 


గాతమీవు[త సాతకర్ణి వర్ణా ధోళ్యమమ్‌ *నుదరం చినా జానీ అలియు 
చున్నది. 


“6 సవమడలాభివాదిత చణస వినివతిత చాతువణసకరస ఆనెక 
సమరావజిత సతుసభఘస అపరాజిత విజయపతాక (సు షే 
నాసిక శాసన భాగము, 


E I. Vol VIIT Nasic Inscriptions, 
No 2 


నవాపానుని యల్లుండగు ఉవవదత్తుడు [బాహ్మణుల కేక 
దానములు అందు ముఖ్యముగా భూ నువర్లదానములు ేసినట్లిది 
వరలో చదివినాము గాతమీపు[త సాతకర్ణి తతియదర్పమాన 
మర్షనుడుగ శాసనమున సేరొనబడి నాడు 


“గజసేని “గజమి|త' అను పేర్ల్ణుగల సోదరులు గాతమీవుత 
యజ్ఞ (శ్రీ; సాతకర్ణి కాలమున గువాను తొలిపించి భదాయనీయ 
జౌద్ద నం్యమునకు చానమిచ్చినారని కన్నెేరీ శాననమువలన 

యణ యం 0౮3౭ 
తెలయుచున్న ది. 


“గబ సీనేన సహా గజమితేననహా 
కాపిలేయో చేతియారాపిళా దేయ ధమ 
ఆచారియాననికాయానచ ఉపా 


డియాన . 
కన్సేరీ శాసన భాగము 
Ludhers list No. 98/. 


కొన్ని శాననములు ఆనాటి వర్తకులు, ధనికులు చేసిన చాన 
ధర్మములను తెలుపుచున్నవి చతుర్ణవర్లమునకు చెందిన వోలిక, 
మూర్గక, గోలిశాది శాఖల నామములు శాననములందున్న వి, 


74 


ఆనాడు దేశమున వ్యా_ప్రిలోనున్న మతములలో వె దిక మతము, 
జౌద్దమతము ముఖ్యమైనవి. విచేశీయయులు భారత దేశమున సిర 
చాసుళై రి. అందు యవనులు, శకులు ముఖ్యులు. జకులల్‌* నధిక 
సంఖ్యాకులు చై దిక మతమవలంబించిరి. ఒక్‌ ్రారక్‌ ా శర” రాజు 
(పతి దినము లక్షమంది [కావ్యాణులకు అన్న దానము చేయుచుండె 
నని తెలియుచున్నది. యవనులు బౌద్దమతము నాదరించి స్వీకరించి 
నారు. విగేశీయులు భార తావనియందు స్టిరని వానఎ లై పొిందూ 
'బౌద్దమతములను స్వీకరించి, ఆ యా మతముల ననునరించువారు 
మత సంప్రదాయము ననుసరించి ఆ మత సంబంధమైన నామములనే 
ధరించి తమ మశాభిమానమును (పకటించిరి. 


| 


వశ్ష్రా శమ ధర్మ (పకార మానాటి (ప్రజలు వర్తించుచుండిరి 
ఆనాడు సమిష్టి. కుటుంబములు వర్టి ల్లీనవి కుటుంబములోని వ్యక్తులు 
అన్యోన్యముగా నుండి నమిష్టి కుటుంబ నిర్వివాణమున తగిన వాధ్య 
తలను వహించి కుటుంబ యజమానికి తెడ్పడుచుండిరి కుటుంబ 
మునకు తండి యజమాని అతనికి గవాపలి లేక గృహాపతియనియు 
అతని భార్యకు గహపతిని లేక గృవాపతిని లేక గృవా పత్ని యను 
ర్లు వాడుకలో నుండెను కుటుంబ పెద్ద ఆ కుటుంబములోని 
వ్యక్తుల పోవణమును, వారి యున్నతికిని సంబంధించిన బాధ్యతను 
వహించెడివాడు గవాపతికి చేదోడు వాదోడుగా కుటుంబ వ్యక్తు 
లుండిరి 


పుణ్య "తే. తములను సందర్శించు సమయమున సమిష్టికుటుంబ 
వ్యక్తు అందరును కలిసి వెళ్లిడిబారు గువాలను తొలిపించుట, చేదా 
అంయుము లను కట్టిం చుట, స్తంభములను చెక్కి_ంచుట, స|తములను కాని 
బహారములనుకాని కట్టించుట ఆది ధర్మ కార్యాచరణమునందు కుటుం 
బనములాేని వ్యక్షులందరును సమిష్టి”, వ్యవవారిరాచుచు, తమ భక్తిని. 


2: 


ధర్మబుద్దిని (పకటించుచుండిరి అమరావతీ, నాసిక, కార్లా మున్నగు 
శాసనముల వలన నమిష్టిగా కుటుంబములోనివ్యక్తులు కలిసి ధర్మము 
లాచరించినట్లు “తెలియుచున్నది. సమిష్టి కుటుంబము లా నాడు 
వరిలిన వనుటకు గాధాన వశతిలో అన్న దమ్ములు, అత కోడం|డు 
Gn జాలి —0 

కఠిన యుండినట్లు పలు తావుల చెప్పబడినది "తార్కాణము. 


ఆనాటి (స్త్రీలకు నంఘమున క సాన ముం జను. 
"దేవీ నాగానీక, "గౌతమీ బాల(శ్సీ) మున్నగు (స్రీలు pe వ్యవ 
హోర నిర్వహణమునందు తమ సంతతికి దోడ్పడిరి అంతియే "కాక 
వారు రాజ్య శ్రం|క్రమును నడిపి, దాన ధర్మములుచేసి శాసనములు 
వేయించి, గువాలను తిలిపించి గౌరవనీయమైన స్తాన మాకమిం 
చిరి. రాజవంళపు (స్రీలే "కాక సామాన్య SE జెందిన 
(స్త్రీలు దాన ధర్భ్హములకు, ఆ రామ త్ర నటి (వతిష్టలకును ధన 
మును వెచ్చించుచుండిరి దై వారాధనమందును, వినోద కార్యక 
మము లందును, పండుగ పర్వ గెనములందును (స్రీలు పురుషులతో 
సమానముగ పాల్గొనుటయే కాక, భక్తి [(పవత్తులు కలిగి, ఖ_ర్తలు 
చేయు న త్కార్యములకు దోవాద మొసంగుచుండిరి గాధాన _ప్పశతి 
యందు(స్త్రీలకు విపోరములందు స్వాతంతత్య మున్న ట్లు వరి ంపబడినది 


ఆమ-రావతి, సాంచి, అజంతా [పాంతము లందలి శిల్పముల 
ననునరించి, ఆనాటి రాజులు, ఆడంబరొ" పేతమైన జీవితమును గడుపు 
చుండిరనియు, నాటి రాజాస్టానము లతి వై భవముగా నుండెననియు 
తెలియు చున్నది ఛ్మత వామురవాల వ్యజనములు ఖడ్గము, వాదు 
కలు, ధ్వజమూ, సింవాననము, ఉప్టీషము మున్నగునవి రాజలాంఛన 
ములుగా ఉవయోగింవబడినవి. వివిధములైన భూ వణముల నానాటి 
రాజులు ధరించుచుండిరి సామాన్యులు ధనికులును వివిధాభరణము 
ఖమ ధరించుచుంంం. 


76 


ఖడ్గచానరులు, [వతీహోరులు, కంచుకి, కుబ్దులు, వామనులు, 
శృంగవాహికలు మున్నగువారు రాజులకు పరివారము ఆందోళి 
కలు, అళ్వములు, గజములు రాజులకు వాహానములుగా నువయోగ 
పడు-చుం జను. 


రాణులు నె తము లాంఛనములు, పరివారమునుక ల్లి ఆభరణ 
ములు ధరించుచుండిరి అమరావతీ అజంతా శిల్పము లందలి జాతక 
కథ లందు రాజులు, రాణులు, రాణినానపు (యులు, రాజాంత ౩పుర 
ములు కన్సించుచుండుటవలనను అమరావతీశిల్పమునందు, సామాన్య 
[వజలలో వివిధ వర్ణములకు జెందిన (సీ పురుషులు వివిధములైన 
ఆభరణములు ధరించినట్లు చెక్క_బడినవి కాన ఆనాడు రాజులు, 
ధనికులు, సామాన్య జనులు సుఖమయ జీవితమును గడిపినారని 
చెప్పవచ్చును. పలురకములై న ఆభరణములు ధరించినట్లా శిల్పమున 
చూవబడినదిె. 


శిరోభూషణములు _ చటులాతిలకమణ్యాదులు. 


కర్ణభూషణములు *_ 

చూడామణి 

ముకదిక 

మృష్షకుండ లములు 

లు 
కాంచన తాల ప|తముల్లు 
కరి కలు 
ల 

(తిక ంటకలు 

బాలికలు 

వముకరకుండలములు 
మృణాలకుండలములు మున్నగునవి, 


co DD ™~ 


0 యం౫౮రల సై 


కంరభూషణములు = 





రకాబంధములు *. 


౨ MM ౯ 


= రల 1 


౮ 


గి బా 


రా కై లు 


ఛీ 


77 


యషి 

eఎ 
అవవ_ర్తకము 
(పకాండకము 
వ-కావళభి 
వీల కము 
ox 
రత్నావళి 
పులక పహపోరవము 
కరిక __ ఆదులు 


కనకదోరము 

జాలవలయము 
మలిబంభనము 
ఫలకవలయము 

రత్న వలయము మొదలగునవి 


హ స్తభూషణములు*__ కంకణము, అంగులీయకము మున్నగు 


కటిభూషణములు 


నవి, 


brid 
౪ 


ఖా సా అ 0 


కాంచీ 

రత్న మేఖల 
కాయబంధము 

ర వేనము 

మణి మేఖల ఆదుళలు, 


78 


పాదభూషణములు,- మంజీరము, నూపురము, కింకిణ్యాదులు. 


ఉదర బంధము, వై కతకము, ముకాయజ్ఞో పవీతాది ఆభరణ 
ము లసంఖ్యాకములగు శిల్ప భేదముతో నొప్పారుచున్నవి ఈ శిల్ప 
మున చెక్కబడిన యాభరణములను పోలిన యాభరణములు సాత 
వాహన సా(మాజ్యము కాలమున వెలసిన కొండాపురమందును, 
ఇతర (వాంతములందును ఉండెను. కోండాపురమున గల కిధిలము 
లను (తవ్వుచుండగా, అమరావ త్యాది శిలృములందు కన్ఫించు 
యాభరణముల పోలిక గల బంగారు మట్టి ఎముక, శంఖములతో 


చేయబడిన యాభరణములు లభించినవి. 


భనవంతులు, రాజవంశీయులు, రాజులు, సన్ననూలుబట్టలు 
ధరించుచుండిరి అట్టి వ్యస్త్రములకు వివిధమైన రంగులలో చి తాతి 
చితమై, వృన్రములకు వింత శోభను గూర్చునట్టి అంచులుండెను 
అంత రీయము, ఉ_ త్తరీయములను [వతివారును తప్పనిసరిగా ధరించు 
చుండిరి అంతరీయ మన కట్టుబట్ట ఉ_త్తరీయముపవైన వేసుకొనునది 
ఇప్పటికిని పల్ల పట్టులం దిశెంటిని ధరించు యాచారము కన్పిం 
చును ఆనాటి స్రీలు ఎరుపు రంగుల చీరతిను ధరించుటయందఖి 
లావ కల వారె. యుండిరి బౌెద్ద సన్యానులు, సన్యాసినులు 
కామాయ వస్త్రముల ధరించుచుండిరి. ఆనాటి (పజలు వంచెలను 
సర్పుగా క శ్రుడివారు. l. విరుపుకట్టు ల పంచకచ్చము ప్‌ మత్స్య 
వాలకము 4. వా స్థితుండకము లీ గుల్ఫావలంబి మొదలగునవి 
కంచెలను కట్టు విధములు బద్ద భితువు లెక కాహపాయాంబర 
మును ధరించుటకును, మరియొక దానినీ ఎడమ భుజము పకి 
వేసికొనెడివారు. దాని మరియొక కొసన కుడి చేతి[కిందికి జారి 
యుం డెడిది, 


73 


ఆనా టి (ప్రజలు సౌందర్య పోషణమున కెక్కువ (పాముఖ్యము 
నిచ్చుచుండిరి (స్రీలు, పురుషులు సౌందర్య బోవషరామునం చాసనక్తి 
కలిగియుండుటణయే కాక తమతమ యభిరుచుల కనుగుణముగా 
వస్తువులను నమకూర్చుకొనుచుండిరి రాజుల యంతఃపురములందు, 
ధనాధఢ్యులై న వారి గృ హములందును నై రం|ధులుండిరి. అంత 8పుర 
(స్త్రీల నలంకరించుటలో ఈ వై రంధులు తమ చాకచక్యమును, 
అలంకరణమున తవముకు గల (పక్షా పాటవమును జూపుచుండిరి ధని 
వర్గమునకు జెందిన (స్త్రీలు సై తము అలంకరించుకొనుటలో _సెరం 
ధుల సహాయము వడయుచుండిరి (సీలు, గోళ్ళకు, పాదము 
లకు ఆల _క్షకమును వేసికొనుచుండిరి అమురావత్యాది [పాంతము 
అందలి బద్ద శిల్పమున దువ్వెనలు, అద్దములు, అత. లవాతలు, 
అంగ రాగము, మాల్యము లాది గాన్సించుచున్నవి (స్రీలే రాక 
ఆ నాటి పురుషులుకూడ శిరోజములను వివిధములగు ముడుణుగన్గు, 
జడలుగను ముడుచుకొనుండిరి. 


ఆ కాలపు కట్టడములు బరిన్టమైనవి శిధిల రూపములోనున్న 
కొన్ని [సాంతము అందలి కట్టడములు, వాని రకణార్హ మనుసరిం 
చిన పద్దతులు ఆ నాటి వాస్తు శాస్త్రజ్ఞుల బుద్ధికుళలతకు దారా. 
ణము ఆనాటి నగరము చుట్లు ఎతృెన పాకారములు, (వాకార 
ముల కడుగు భాగమున కందకములు ఉండుటయేిగాక, (బా కార 
మున ఆన్ని యో ద్వారములు, ద్వారములకు ముందు తోరణములు 
శిల్పకళావె భవముతో నొప్పారుచు 'ద్వారముల కలంకారముగ 
నుండిరి నగాములకేగాక భవనములకు పైత మిట్టి చ్వారతోర 
అము లుండెడివి ఆనాటి రాజ వాసాదములు, భవనములు 
ఎన్ని యో అంతర్వులు కలిగి యుండెడివి అడుగు అంతర్వులో 
స్తంభములు అ నె అంత ర్వులకు వెళ్ళుటకు సోపానములుం జెడివి, 


80 


అంతరువు అంతరువుకు మధ్య గదులు, వానిచుట్టు వరండాలు౦ జెడివి,. 
అన్నిటికన్న చె అంతరువులో చాల రూపములు గల వలభులును, 
వానివవై గ్యురపు నాడము వంటి కప్పులును ఉండెడివి. ఈ భవనాం 
తరములలో 1. శాలలు 2 నివేశనములు లి [కీడా గృహములు 
4. శుద్దాంతములు 5 మండపములు 6 కపోతపాలికలు 7. గవాత 
ములు రి కోటాగారములు ఉండెడివి. ఇవి ధనికులకు, రాజులకు, 


పెద్ద యధికారులకు సంబంధించినవి నామాన్య (ప్రజలకు సామాన్య 
గృహములు, పూరి గుడిసెలును ఉండాడిని. 


విహారములు, చై త్యాలయములు, "దేవాలయములు కళల 
"కావాస్యమె యుం'జెను, 


సాత వాహనుల కాలము నాటి (వపజలు నాట్యము, సంగీతము 
మున్నగు కళల నభ్యసించుచుం డెడివారు. నగరములందే కాక వల్లె 
పట్టు లందును (ప్రజలు పీణాది వాద్యములను సంగిత సమావేశము 
లం దుపయోగించుచుండిరి. పండుగలందును పర్వదినములందును 
ఇట్టి సంగితనమావేశములను [(పజలేర్చాటు చేసికొనుచుండిరి. 
నగరములందు, రాజాంతఃపురములలోను ఈ సంగీత నృత్త సమా 
వేశములు తరుచుగా జరుగుచుంఇను అనురావతి, నాగార్జునకొండ 
గోలి మున్నగు |పాంతము అందలి స్తూప, విగహా, శిల్పములలో 
వీణలు, వేణువు, మృదంగాది వాద్యములు కన్చించుచున్నవి ఇవి 
కాక శంఖము, పటహాము, మర్లలము మున్నగునవి ఆనాడు 
వ్యాప్తిలో నుండెను. నృత్త విద్యను నర్వ వర్షముల వారును అభ్య 
సించు చుండిరి. పలెలందు |[వజలు నృ త్తవిద్యతో వినోదించుచుండిరని 
గాథాన ప్లశతి వలన తెలియుచున్నది. 


కీ! 


అమరావతీ శిల్పములందు రాజాంతఃపురమున జరిగిన నాట్య 
మును, బుద్దుని యవశేషములను విభజించుకొనినప్పుడు అచట నమా 
వేశ మెన బౌద్ద సన్యాసుల యెదుట నడచిన నాట్యమును చితింప 
బడినవి. బౌద్ద శిల్పమే గాక హిందూమత సంబంధ మెన 'దేవతల 
నృత్యమును చి|తింపబడినది. 


సాతజా వానుల కాలమున |వజలు సుఖ సంతోషములతో 
కొంచియుండిగి నాటి [పజలుపయోగించిన ఆసనములలో 1 సింవో 
సనములు 2 “సందులు తి మంచములు 4 పర్యంక ములు ల్‌, అర్హ 
పర్యంకముల. ముఖ్యమైనవి. భోజనము చేయునపుడు (వత్యే కాసన 
ముల నువయోగించుచుండిరి. భోజన ఫలకములు కూడ వాడు 
కలో నుండెను ముక్కాాలి పీటలు, పాద పీఠములు వలు రకముల 
చేటికలును ఆనాడు వాడుకలో నుండెను. 


వివిధములై న వాహనములను [పయాణములకు ఉపయో 
గించు చుండిరి ఎద్దు బండ్లు, సామాను బండ్లు, రిబికలుు, పడవలు 
[పయాణముల కువయోగవడుచుం ణెను. 


ఆనాటి (ప్రజలు వివిథములా న బా[తలను బాడుచుండిరి 
ధాన్యము నిలవ యుంచుకొనుటకు పెద్ద "పెద్ద చానలను వాడుచుం 
డిరి ఈ బాసలు నీళ్లు నింపుటకును, పెద్ద బానలలోని నీళ్లు తోడు 
టకు చిన్న చెంబులవంటి పాతలును వాడుకలో నుండెను తబు 
కులు, గరికులు, చెంబులు, జాడీలు, బాళీలు, పానపాతలు, కలళ 
ములు, మట్టితోను, లోవాముతోను చేయబడినవి ఆనాడు వ్యా _ప్తిలో 
నుండెను. గృహావసరములను దీర్చు నట్టివియు, ముఖ్యముగా నిత్య 
జీవితమున (స్త్రీలకు ఉప యోగపడునట్టి చేటలు, రోకళ్ళు, తిరుగళ్ళు 
రోళ్ళు మున్నగు వస్తువులు వాడుకలో నుండెను. పిల్లల ఆటవస్సు 


82 


వులలో, బాణములు, ధనుస్సులు జంతువులు, మున్నగు 
నవి ముఖ్య మెనవి 


సాతవావానుల కాలమున వెలసిన (గంధమ్లుః లో ముఖ్య 
మైనది గాఛాస_ప్పశతి స_ప్పశతిలోని గాధలందు ఆనాటి [గామ జీవి 
తము చక్కాగా సంద ర్భానుసారము వర్షింపబడినది ఆనాటి 
(గా మములు స్వయంసమృద్దములై యుండెను. [గామ మది 
పాలన [గామ పంచాయతీ యధీనమునం దుంజెను “గాభణి" 
యను [గామ పెద్ద [గామవ్యవవోర పరివ్య్యూరముల బాధ్యత 
వహించుచుం డెను వరములు వచ్చినపుడు (గామములందు “రాక్‌ 
పోకలకు కష్టము కల్పునుండెను [గామము చుట్టు నువిశాలమెన 
హాల కుతి ముంజఇను. వాల "మ తమనగా వ్యవసాయమున కను 
కూలమెన భూమి ఈ భూమిని వ్యవసాయదారులు దున్ని తిలలు, 
చెఅకు, శాలిధాన్యము మున్నగు వస్తువుల నుత్పత్సి "ఎసెడివారు. 
ఆనాడు గూడ యంత ములు వాడుకలో నుండెను "మత )ములందు 
పండించిన 'చెజుకు నుండి గూ డయంత ముల నుపయోగించి రన 
మును దీసి బెల్లము తయారు చేయుచుండికి పళ్ల పజల యవ 
సరములను వారికుటుంబములోని వ్యక్తుల సంఖ్యనుబట్టి బహాుఎవిధము 
లైన గృహములను నిర్మించుచుండికి ఆగృవాములనెంతో రమణీ 
యముగా నలంకరించుచుండిరి సాతవావానులనాటి పగజలు అలం 
కారపియులు, కళాభిమూనులు గృహాములందలి కు డ్యముల్నవె 
రామాయణ మహాభారతాది ఇతివాసములలోని నాయకుల చరితా 
అకు సంబంధించిన ఘట్టములు వర్ణ ములలో చితింఫపబడుచుంజెను 
గృవాములందు శాదికలు పంజడములలో నుంచబజెడివి ఆనాటి 
కుటుంబములు సమిష్టి కుట్టుంబవుుఖుగా వ్యవవారిఇచుచుం డెను 
నాటి |వజలలో కొన్ని ఆచాత వంకహారముబు వాడుకతో నుండెను 


వప 


వాటో నా నాడు చారు వాటించీనుండితా ౯ చేవర[ వణాయము బి 
బుతిమతి యగు (స్త్రీ కుఖమునకు వస్లిఘృత లేపన మొనర్చుకొనుట 
లి స్నాన సమయమున (స్త్రీలు పమపును వాడుట 4 హారి తాళవను 
వులతో ముఖమునకు రంగులు వేసికొనుట 5 సురత నమయమున 
మదిరమును సేవించుట 6 యువతుల [(పధమ నంగమము తరువాత 
మదన వటమును (పదర్శించుట 7 జంబూకమ్హమాయము నువయోగం 
చుట రి సంతతికి పండ్లు వచ్చునంతవరకు రతికి పూనుకొనకుండుట 
9. విండుగలందు |పతి యింటికి వాయనములిచ్చుట 10. అవశకునము 
లను నమ్ముట 11. వివావాము మంగళాచరణ వూర్వకముగ [పారం 
ఖించి, శేష వళకోవము నాగవల్లీ [కియలతొ నమా _ప్టి చేయుట మున్నగు 
నవి ఆచారములు ]. వోశలికోత్సవము బి ఫాల్లుణోత్సవము 
వ్‌ ఉత్పుల్లి కా 4 చూతలతికా 5 మభూత్చ్సవములను, 1. శ్యామ 
శబిల 2. చతుర్ది "లి. అగ్ని పానీయాది [వతములను ఆచరించు చుం 
డిరి నృత్యము, -వాద్యము, _వీణావాదనము, రేఖా చిత రచనము 
వర్ల చిత రచనములాదులు ఆ నాటి (ప్రజల వినోదములు 


వా త్య్స్య్యాయనీయ మను కామ కళా [గంధమున సాతవాపహా 
నుల కాలపు నాగరిక జీవితము సం దర్భానుసారము వర్ణింపబడినది, 
మొదటి అధికరణములోని నాల్గవ యధ్యాయమున నాగరక వృత్త 
[పకరణమున ోచక్ళ-ని నీటి వసతి కలిగి, ఉద్యానవన. నిర్మాణ 
యోగ్య మైన సలమున గృహమును నిర్చించుకొ"నవలయు ననియు, 
ఆ గృవామున రవాన్యముగ నుండుటకు వీల న భాగ ముండవలె 
ననియు, గృహమందు తగిన శమంచములు, కుర్చీలు, బల్లలు, 
సుగంధ [(దవ్యములు, జంత గా తాది సాధనములు, తాంబూల 
Eg: [గరిథములు, పతులున్న పంజరములు, అద్దములు, 
దూ స్టతఫలోకాథు లండపలశ్తసటయు, సోగరికుడు శ్లాాలకృత్యముల 


8+ 


నిర్వర్తించి, శుక శారకలతోను, లావకకుక్కుట ము యుద్దములు 
ఇతరములగు వేడుకలతో పొద్దు పుచ్చవలె ననియు, కామసూ[తము 
లందు చెప్పబడినది 


సాతవాహనుల నాటి (ప్రజావినోదములు _ 


సాతవాపహానుల కాలమున (వజలు సౌఖ్యమున కలవడి 
యుండిరి నగరము లందు నివసించు వారును, పల్లెపట్టులందు జీవించు 
వాగును వినోద విలాసముల కలవడి [పొద్దు పుచ్చుచుండిరి చై. వా 
రాధన, మతాభిమానము, మత నవానము, ఐకమత్యము, దేళభ క్తి 
రాజు అధికారమును, ఆజ్ఞ లను విర సావహించుట, కళాపోవణము, 
ఛాషా గ*వణము కవి వండితాదరణ మాది విషయము లం చానాటి 
(పజలానక్తిని కలిగియుండిరి అరువది నాలుగు కళయం దారిళేరిన 
(స్రీవురుమలానా డుండిరి ఆ కాలము నాటి [పజావినోదము 
లన్ని యోయున్నవి అందు కొన్నింటిని ఇచట నుదహారించడ 
మెనది, 


1 ఘటా నిబంధనము ౬ నాగరికులందరు ఒకచోట చేరి సమిష్టిగా 
దేవతల నుధైేశించి, నిర్వహించు కార్యము ఘటానిబంధనము 
ప జాంత్య "లేక మాసాంత్య దనములందు గాని ఛాదపద శుద్ద 
చవితియందు గాని, సరస్వతీ పంచమినాడుగాని, శివాస్ట్రమీ 
తిథియందుగాని ఈ ఉత్సవము ఆచరింపబడును. స్థానికులు 
ఇతర (వాంతముల నుండి వచ్చిన వారును అగు నటులు నర్ర 
కులు ఒకచోట చేరి తమ నటనా నైపుణ్యమును, నాట్య 
వైభవమును [పదర్శించెడివారు. 


2. గోష్టీసమవాయము:._ తమ స్వంత ఇంటిలో కాని, వేశ్యాగ్భహ 
నుందు కాని 'స్మెేహిత్తుల. ఇండ్ల, యందు కాని ఈ+“నినోదము 


85 


జరువబడును సమానమైన విద్యా వె దువ్యములు, బుద్ది 
శీలము, డబ్బు, వయస్సు కలిగియున్న వారును, విద్యా 
లావణ్యములచే ఛోఖంచువారునునగు వెళశ్వలుకలిసి కార్యము 
లకును, భరత శాయుమునకును సంబంధించిన చర్చలు జరుపు 
దురు ఇందు సమన్యా కల్పనము, సమస్యా వూరణముులు 
వాద వివాదములు చేసి అంతమున ఒకరినొకరు నత్కరించు 
కొందురు 


సమాపానకము _- నమాన వయో విద్యా లావణ్య ధీఅనంపది 
గలవారు, వకమునకో, మాసమునకో వంతుల [పకారము 
ఒకొ్క్క-క్కారి యింట సమావేశమై మధువు మున్నగు పానీయ 
ములను సేవింతురు 


ఉద్యానగమనము 1. నాగరికు లందరు కలిసి [పాత కాలమున 
ఉద్యానమున శకేగుట, మధ్యాహ్న సమయమున కుక్కుట 
లావక మేషాది యుద్దములతొను ద్యూతములతోను కుతో 
దించి సాయం నమయము వరకు ఇండ్లకు మరలుదురు. 


యకరాత్రి _ దినినే వత రా [తి యనియు సుఖ రాతి 
యునియు నందురు కార్తిక పౌర్షమినాడో, మాఘ శుద్ద 
పంచమి నాడో నాగరికులు జూదమాడుటను యక రాతి 
యందురు, 


కౌముదీ జాగరణము __ ఆనాటి నాగరికులకిది కౌముది 

మహోత్సవము, ఆశ్వీయుజ ఫౌర్రమి నాటి వెన్నెల రాతిలో 
ec 

నాగరికులు జాగరణము చేసి ఊయల లూగుచు, జూద 

మాడుచు చేవతలను మాజించు వినోదముతో కాలము 

గడుపుట కాముదీ జూగరణము. 


La 


86 


సువసంతకము _దీనినే మదనోత్సవ మందురు. ఈ ఉత్సవ 
మును తొమ్మిది రోజులు చేయుదురు ఈవసంత నవరా|తము 
అందు శాస్త్ర చర్చలు, కవి వండిత గోష్టులు, నృత్య గీత 
వాద్యములు, నాట్య పదర్శ్భనములు ఏర్పాటు చేయబడును 


సహాకారభంజిక __.నాగరికులు (యై జనులతో గూడి నవా-కార 
వృతముల తోటకు పోయి, చెట్ల [కింద నిలబడి మామిడి 
పండ్ల గుత్తుల నుండి వండ్రను ఎగిరి నోటితో కోయుటను 


సవా-కారభ౦జిక యందురు 


అభ్యూషవాదిక _ పొాలములోనికి వెళ్ళి జొన్న కంకులను, 
శనగ కాయలను అెచ్చి చెట్టు [కింద మంట చేసి మంటలో 
పోసి కాల్చి తినుటను అభ్య్యూవఖాదిక యందురు. 


భిస ఖాదిక తామర నరస్సులో దిగి, వంగి నోటితో 
తామర తూండ్లను లాగుట భఖినఖాదిక యనబడును 


నవసథ్రిక _ గుజ్జన గూళ్ళు వలె చెట్లకు వివాహము చేయుట 
యని కొందరు, పచ్చిక బయళ్ళలో మొదటపడిన వర్ష ములకు 
చికురించిన లేత గడ్డి మొక్కలను లేళ్ళ వలె విహారించుచు, 
నోటితో గడ్డిని ఊడ బెరుకుట యని కొందరునూ యభి పాయ 
వపడినారు, 


ఉదకశ్వ్వేడిక _ నాగరికులు వెదురుగొట్టము అనగా చిమ్మెన 
గొట్టముతో ఒకరిపె నొకరు నీళ్ళు కొట్టుకోనుటను ఉదక 
తడిక యందురు దినివ శృఅగ( కిడ్‌ యనీ కూడ నందురు, 


87 


18, పాంచాలానుయానము ;. బొమ్మల చెండ్రిడ్ల్డు ఉత్సాహముతో 
చేయుట 


14 ఏకశాల్యలీ పుష్పములతో ళోభిల్టుచు మనోవారముగ 
నున్న బూరుగు వృతము నెక్కి చానిధై |కీడించుట. దీనినే 
కోతికొమ్మచ్చి లేక రూడ్‌ బందర్‌ యనవచ్చును 


19. యవచతుర్ధి ౩- వై శాఖ శుద్ద చవితి నాడు నాగరికు లందరు 


ఒక చోట చేరి సుగంధ (దవ్యమి[శిత యవచూన్షము 
నొకరిపె నొకరు చల్లుకొందురు 


16. అలో లచళుర్రి -[శావణ శుద తదియ నాడు నాగరికులు 
కలిసి ఊయల లూగులటు 


17, మదనోత్సవము 3- యువకులు అందరును కలిసి వైత శుద్ద 
చతుర్దశి నాడు మన్మధుని (పతిమను జాస్తి ఉ తాహాముతో 
దానికి పూజ లొనర్చుట 


18. దమనభంజిక ;-వై [త శుక్ష చ్వాదశి నాడు దమనమును కోసి 
ఒకరి నొకరు అలంకరించుకొనుటను దనునభంజిక యందురు 


19, ఫోలాక 3 పాల్గుణ మాస పౌర్ణమి చాడు కింశుకపరా 
గాదులు కలిపి రంగు నీళ్ళతో వెదురు గొట్టములతో పిచి-కా, 
రీలతో ఒకరిపై నొకరు కొట్టుకొనుట దీనినే హాలీ 
యనియు లక కామునిపున్నమ యనియు నందురు. 


20, అశోకో త్తంసిక . వెత మాసమున శుక్ల పక్షమున అష్టమీ 
తిథి ఎనులదు. అళోక పుష్పములను కోసి ఒకరి శిరము_పైె 
ఇకళు అలంకగించుతును అకోకో త్లంసిక యందురు. 


88 
21. పుష్పాపచాయిక _ వేడుకతో పుష్పములను కోయుట. 
న? చూతలతికా _ చూత వృకము యొక్క చిగుళ్ళను కోసి 
వానితో అలంకరించుకొనుట 


28. ఇకుభంజికా _ చెరకు గడలను ముక్కాలు ముక్కాలుగ చేసి 
వానితో దండలు [గుచ్చి వేనుకొనుట 


24 కదంబ యుద్దము _ కృ[తిమములై న ఆయుధములను చేసి 


వానికి కదంబ పుష్పముల నమర్చి ఆ ఆయుధములతో 
యుద్దము చేయుచు వినోదించుట 


ఆనాటి. (పజలు నిత్య నై మి _త్తికములగు [కీడలతో వినోదిం 
చుచు, నుఖముగా జీవించుచుండిరి. 


ఆనాడు అగ్ని వర్ణనములకు జెందిన (స్త్రీలు, కళల నభ్యసించు 
లం 

చుండిరి గణికలు, విద్య నాస్టించి, కళల యందవారమైన (సజ్జ 

'నార్జించి సంస్కృతిని కలిగి సంఘమున నమున్నత సానమా|కమించి 

యుండిరి, 


వాత్స్యాయన ముహార్షి విరచిత కామ సూత (గంధమున 
[పథమాధికరణమున మూడవ యధ్యాయమున విచ్యా నముర్దేళ 
(పకరణమున ఆ కాలమున [ప్రజలు అభ్యసించుచుండిన యరువది 
నాలుగు కళలను పేర్కొనినాడు. వాని నీ [కింద నుదవారించు 
చున్నాను, 


1. గీతము చి. వాద్యము కి. నృత్యము 4 విశేవమకచ్చేద్యము 
ర. తండునణకునువువలిఫిశారము.. 6. పుమాస్నస్తరతము:. 7 *దళనవస 


§9 


నాంగరాగము రి మణిభూమికాకర్శ 9 ఆ లెఖ్యము 10. శయన 
రచనము 11. ఉదకవాద్యము 12 ఉదకాఘాతము 1రి. చిత్ర 
యాగము 14 మాల్య | గధనవికల్చ్పము 15 *శీఖరకాపీడయోజనము 
16, నేపధ్య [ప'యోగము 17 కర్ల వృతభంగము 18 గంధయుక్తి 
19. భూవణ యోజనము 20 ఐంద జాలము 21. కాచుమారము 
22, వా స్తలాఘవము 2కి విచిత్ర శాకమూవష భవ్య వికారక్రియ 
24. పానక రనరాగనవ యోజనము 25 సనూచీవానకర్మ 26 సూత 
[కీడ 27 [ప పాళిక 28 [పతిమాల 29 దుర్వాచక యోగములు 
80. పుస్తక వాచనము శి!. కావ్యసమ స్యాపూరణము ౨2. నాటా 
ఖ్యాయికా దర్శనము వలి తత కర్మ 84 పట్టి కా వేత వానవికల్పము 
55. తతణము లికి, వాస్తు విద్య ల్‌ రూస్యరత్న వరిక 88 ధాతు 
వాదము శీలి మణిరాగాకారక్ష్టైానము 40 వృజూాయు ర్వేద యోగము 
ఉప మేవ కుక్కుటలావక యుద్దవిధి 42 శుక శారిక్కా [పలాపనము 
48. ఉత్సాదనసంవాపాన కేశమర్షన కౌళలము 44 అతరముప్టి 
కాకథనము శీర్‌ 'దేశభా షావిక్షైానము 46 పుష్పుళకటిక 47, నిమిత్త 
జ్ఞానము 48 మ్రైచ్భ తావికల్సము 49. యంత మాతృక 50. ధారణ 
మాతృక 51 నంపార్యము 2, మానసీ లిలి కార్య[కియ లకీ, అభి 
ఛాన కోకము రల ఛందోజ్జానము 56. ఛలితక యోగములు 
గ్‌, [కియాకల్పము ర్‌రి వ్యస్త్రగోపనము 59, ద్యూతము 60 అకర్ష 
క్రీడ 61 చాల|కీడనకములు 62 వై నయికీయ విద్య 9. వైజయ 
కీయ విద్య ,64. వ్యాయామకాన విద్య. 


ఇట్లు సాతవావానుల కాలమున (ప్రజలు కళలయం దాస _క్రి 
కలిగి ఆర్థికముగానే యిబ్బందులులేక [పశాంత జీవనమున కలవడి 
యుండిరి. రాజులు నై తము |సజాభ్యున్నతికి పాటువేడుచు చేళ 
రతణమున అ|పమత్తులె యుండిరి 'సాంఘీకముగా' 'చూచిన వీలే 
పాలించిన, కాలము దశతీణణా వథ మంబే కాక యావత్నారళావని 


90 


యందును స్వర్హయుగమని చెప్పవచ్చును. ఇక సాతవావానుల కాల 
మున వెలసిన శిల్పములు, గువాలు, స్తూపములు ఆ కాలపు (పజల 
నుతాభిమూనమునరకును, ధర్మ కార్యనిర్వహణా "కాతూపహాలమునకును 


"తారా ఫ్రాంము,. 


సాతబావాన యుగము శిల్ప కభా వె భవమునకు (వఖ్యాతి 
నందిన కాలము, ఈ కాలమున వెలసిన శిల్పము శిల్ప కళా శోభకు 
ఉత్కృస్ట్రమైన నిదర్శనము. సాం చీద్వారములు, అమ రావత్యాది 
నువో వై. త్యములు శిల్పసంపదకు నిధుల వంటివి భారతావని 
యందు పళ్చిమో_త్తరమున ఆ కాలమున వ్యాప్తి నందిన శిల్పము 
గాంధార శిల్పము. ఈ గాంధార శిల్పము (గీకు, భారతీయ ళిల్ప 
కళా మిళమము. గాంధార శిల్పమునందు గాంభీర్యము, విస్త 
తము (పధానాంగములు., అమరావతి, నాగార్జున కొండ మున్నగు 
[పొంతములందు వెలసిన శిల్పము జాతీయ శిల్పము. ఈ శిల్పమున 
లాలిత్యము, మృదుత్వము, శిల్పమును చెక్కుటలో గల నై పుణ్యము 
(పన్ఫుటముగ గాన్సించును. 


భారతీయ శిల్పకళ అతి |పాచీనమైనది. అశోక చకవర్తి 
నిర్మించిన సాంచీ, జార్‌ హాట్‌, సారనాధ్‌ గయా స్తూపములు 
అమరావత్యాది న్తూపములు శిల్పకళా కేం దములుగ వరిలి నవి. 

అటే ఇలా 

అశోకుడు. బరబరా కొండలలో (తవ్వించిన గువాలునుు సాత 
వావాొనుల కాలమున వెలసిన గువాలును శిల్ప సంపదకు 
నిలయములు. పాంచీద్వారములందలి శి ల్స ము అమరావతీ 
కార్లాచెత్య గృవాము, నాసికలోని గువోళిల్పములు తదితర శిల్బ, 
క్షణా ఖండమ్ముల్లు శోకో తరములు, 


సూప మందలి శిల్పములును, (ప్రపంచ (వఖ్యాతి నందిన ఫ్‌= 


91 


సాతవావానుల కాలమున వెలసిన శిల్పకళ బద్ద మత 
సంబంధథితము బౌద్దమత 'వ్యా్స్‌కి ఆనాడు చితక ళ వాన్తుశిల్ప 
కళలు సవాకరిం దినవి. బుద్దుని జీవితగాధలు, జాతక కధలను చితిం 
చిన నాటి శిల్పాచార్యుల శిల్పరచనానై పుణ్యమును నేటికిని మనము 
శిధిల రూపముననున్న స్తూపములందును, మహో చై త్యములందును, 
గుపాలయందును చూచుచున్నాము, 


సాతవాహానుల కాలపు వాస్తు శిల్పమును మూడు భాగము 
లుగ విభజింవవచ్చును, 


1. గువొలు 
౨ ఇటుక కట్ట డములు 


లి, ద్వారములు 


ఈ గువాలలో 1. వైత్య గృ వాములు 2, వివ్వారములు 
ఏ నమావనేశ భవనములు అను రకము లున్నవి, 


చైత్య గృహములు కొండలలో తొలువబడినవే కాక ఇటుక 
లతో కట్టినవి కూడ నున్నవి. అందు కొన్ని కొండలైవెనను, మరి 
కొన్ని సమతలముల యందున్నవియు కలవు. చైత్య గృహములలో 
రామ తీరము నందున్న చై త్యాలయము పెద్దది. దిని పొడవు 60 
అడుగులు, వెడల్పు 1లి అడుగులు. ఈ వై త్యములు ఆరాధన చైత్య 
ములు. చెత్యము చుట్టు అనేక న్తూపములు నిర్మించెడివారు. స్తూప 
ములు. మూడు విధములు. 


1. శారీరక, స్లూపషములు'- దంతములు, నఖములు, కేశములు, 
ధాతువులు, చిళాభ ఫ్లృము మున్నగువానిమీద నిర్మించిన న్తూవములు 


శారీరక సూపములు. 

2. పారిభోగిక స్ఫూపములు - వ్యక్తు లుపయోగించిన 
వన్తువుల-పై నను, వారి కిష్టమెన వస్తువుల్నపెనను నిర్మించిన సూప 
ములు పారిభోగికములు, 


వి ఉదేశికములు oe వ్యక్తుల క్షాపకార్దము నిర్మింపబడిన స్తూప 
ములు ఉచేశికములు 


సూపములను బెెద్దులు, జనులు నిర్మించినారు. బుద్ధునికి 
పూర్వ మీ సూప నిర్మాణము వాడుక లోనుం డెనని తెలియుచున్నది. 
బుద్దుని “కాలమున ఈ యాచారము పొటింపబడినది మహో వ్యక్తుల 
శరీ రావశేషములవె వె నిట్టి స్తూప నిర్మాణము జరుగుచుం డెను, బుద్దుని 
ఛాతువులపె నిర్మింపబడిన స్తూపములలో ఆంధ దేశమున వ 
వతి, నాగార్జునకొండ, భట్టివోలు [పాంతములందలివి ముఖ్య 
"మెనవి. 


స్తూ పములు గుహలలో నిర్మింపబడినవి కొన్ని ఇటుకత నిర్మింప 
బడినవి కొన్ని యున్నవి. కొండలలో రాతిలో తొలువబడిన స్తూప 
ములలోని కెల్ల అరువది నాలుగడుగుల ఎనిమిది యంగుళముల 
వ్యాసముగల ' బొజన్న కొండ థిఖరమున నున్న ఏకశిలా స్తూపము 
చాలా పెద్దది ఏకశిలా స్తూపములలో చిన్న స్తూపములుకూడ నిచట 
నున్నవి రసా వుహో చె చై త్యము ఇటుకతో నిర్మింపబడిన 
వానిలో మిక్కిలి పెద్దది. దీని ఎత్తు 100 అడుగులు వ్యాసము 


188 అడుగులు. భట్టి పోలు సూపము అమశావతీ స్తూపముకన్న 
చిన్నది. 


ఆంధ దేశమున, శాలిహుండము, రామతీర్ణము, ధారపాలెము 
సంవూశకాముము, ఆద్నురు, కొడవలి. పిఠకాపురము, గుంటుపల్లి, ఆరు 


93 


గెలను, జగ్గయ్య పిట, నందిగామ, గుడివాడ, ఘంటసాల, విద్యా 
ధర పురము, అమరావతి, నాగార్జునకొండ, భట్టి|పోలు, గోల్ని, బాన 
గంజాం, పెదగంజాం, గరికపాడు, బుద్దాం, మాడుగుల, అల్లూరు, 
గుమ్మడిదు[రు, ఫణిగిరి, గాజులబండ, కొండాపురం (వాంతము అందు 
స్తూపములున్నవి. 


వివోరములనునవి బౌద్ద వితువుల వసతిశకై 'నేర్పరుపబడినవి. 
ఇవియుగుపాలందును, నమత లమునను నిర్శింపబడినవి ఈ విహారము 
లందు చిన్నచిన్న నదులుండుటయేగాక, అరుగులు, నీటికుండ్లు 
బెౌొద్దభితువులకు కావలసిన నదుపాయములకు తగినట్లుండును ఇందు 
పారశాలలు, స్నానాగారములు, మురికినీటి కాలువలు ఉండును. 
ఆకాలమున బౌద్ద ధర్మములను, బోధించుటకును ధర్మవిమయముల్న వె 
చర్చలను సాగించుటకును, బౌద్దభితువులు భితుకీగణములును నమా 
వేళమై బౌద్దమ తాభివృద్దికి తోడ్పడుచుండిరి బౌద్దమత సంబంధ 
మును కలిగినవారును, ఉపాసకులును బౌద్ద నమావేళశములకు వచ్చు 
చుండిరి ఇట్టిసమా చేశ ముల నెర్చాటుచేయుటకు సమావేశ భవన 
ములను నిర్మించినారు కసేరి, "కార్ల, నాసిక (పాంతము లందు 
పెద్ద పెద్ద నమా వేళ భవనములు నిర్భింప బడినవి రామ తీరము 
గుంటువల్లి, నాగారక్టునకొండ నంభఘారామ [బాంతములందును ఇట్టి 
నమావేశళ భవనములు వెలసినవి 

సాంచీ న్తూవద్వారములు జగ (త్చ్పసిద్దములు ఆం|ధుగాక భాభి 
మానమునకును, శిల్పకళా నె పుణ్యమునకును, భావ్నవె చి్నిళ్వ మున 
కును ఇవి నిదర్శనములు. సాంచీద్వారముల మీద చెక్కబడిన శిల్ప 
మందలి కశానై పుణ్యం, ఆనాటి ళిల్ప్చుల (ప్రతిభను బాటుచున్న ది. 


ఆం|ధదేశమున వెలసిన అమరావతీ స్తూపము అళోకచ[ క 
వ్నర్తికి పూర్వమే నిర్హింపబడినపిః' ఆ స్తూవమును అకాలము నంచాంధ 


594 


దేశమును పాలించుచుండిన నాగరాజు [పారంభించినట్లు “తెలియు 
చున్నది అళొకుడు ఆ స్తూపమును వృద్దిభేసినాడు. బుద్దదేవుని 
యవశేషమ్నువె నిర్మింపబడిన స్తూపము అమరావతీ స్తూపము _ అళో 
కుని యనంతరము సాతవావానుల కాలమున అమరావతీ స్తూపము 
వృద్ది చేయబడుట యేగాక వింతళోభను కూర్చుకొని, దతిణాపధ 
బౌద్ద చరితియందేకాక బౌద్దచర్మితయందు సమున్నత స్థానమాక 
మించినది. అమశరావతీమవా చైత్యము చుట్టును శిల్ప, చితసం 
యుతమవోపాశకార నిర్శాణమునుగావించిన మహానీయుడు ఆచార్య 
నాగార్జునుడు, అమరావతీ చితములందు భావము (వస్ఫుటముగ 
గాన్నించును. కరుణము, నంతోవము, దుఃఖము, ఆ ధ్యాత్మికయు క్త 
మానసీకానందము మున్నగు భావములు, రనములు ఈ చితము 
లందు స్ఫురించును 


అమరావతీ మహా చై త్యముయొక్క_ [పాకారము వెలుపలి 
భాగమం దనేక జంతువుల బొమ్మలు చెక్కబడినవి. స్తూపమున, 
వై త్యమున కాన్చించు _స్తంభములవై బోధి వృతము, ధర్మచ కము 
నాగ, యత. చిత్రములు, సూర్ణ అర్హ కమలములు, (తిరత్నము 
మున్నగు చితము లున్నవి. కొన్నిటియందు మహాభినిష్కమణము. 
అస్త్ర విద్యా (పదర్శనము, అంగుళిమూలునికథ లాది కధలు 
చితింపబడినవి. ఈ మహో చై త్యము |క్రీ, శ. 2వ శశాద్దిలో మహా 
న్నత స్టితి యందుండెను, కీ. శ. 150 [పాంతమున వెలసిన శిల్ప 

థి CU 
మనువమము. ఈ -కాలపునాటి శిల్పమున మెరక పల్లములతో దూర 
సామీవ్యములు చూపబడుట విశెషము. 


చగ్గరగానున్న దృళ్యములు, లోతుగమ, దూరముగ నుస్నవి. 
మెఠకగను: చ్రిశింషజడ్రినపి ఇంకటలి శి త్రము, ఖౌళ “దానికన్న నౌకోటి్‌- 
ముసోవారముగ నుండుట యేగాక (ప్రత్యేకతను కల్షియుండును, 


95 


చితములే కాదు, (స్త్రీ పురుషుల పతిమలును, చూడ ముచ్చటగా 
నుండును. చై త్య శిల్పమున కానవచ్చు వందలాది కమలములంచే 
రెండే నను ఒక్క-రీతిగా నుండక భిన్నముగనుండి ఒక విధమైన 
(వత్యేకతను కల్గియుండును, బుద్ద జాతక కధలు, జీవిత ఘట్టములు 
అందు చితింపబడినవి. శిల్పమునందు హాొన్యరనము పోపి.ంవబడిన 
దనుటకు అచ్చటచ్చట కుబ్జ చితములు రచింపబడుటయే ఆార్కా 
ణము. 


శాలివుండ మొక (పఖ్యాత జౌద్దకేందము, ఇందలి చైత్య 
[(పాకార రేఖకు నాలుగు వె పుల ద్వారము లుండెను ఈ "ద్వార 
ముల కభి ముఖముగ నున్న వేదికనై ఐదేసి కల్యాణ మండపము 
లున్న ని. మండప _స్తంభా[గ భాగములందు యవమ్మపతిమ లుండును, 
ఆయక _నంభముల్నపై సంచ కల్యాణములను చెక్కుట ఆనాటి బద్ద 
శిల్ప నం| పదా యము, పంచక ల్యాణము లన?గా బెద్దమత నంబంధ 
మెనవియు, బుద్దుని జీవితమునకు సంబంధించినవియునగు 1 బుద 
జననము 2 మహోభి నిమ్మమణము లి. బుద్ద బోధ 4 మృగ వన 
మున బుద్దుడు చేసిన మొదటి బోధ 5. మహాోపరినిర్వాణ మనునవి 
ఆం|ధ దేశమున వెలసిన బౌద తీరములగు రాముతీరము, బోొజన్న 
డు థి యణ డు 
కొండ, గుడివాడ, శంఖరం, భట్టి పోలు, ఘంటసాల, చేజెర్ల, గోలి, 
చేబోలు, వేల్పూరు, కనుపర్తి, బుద్రాం, ముక్త్యాల, మోటువర్తి, 
అటి ఢి ఆటు య 
సమాధాన పురము, రెంటాల, మం చిక ల్లు, మాడుగుల, నాగార్జున 
కొండ, అమరావ త్యాదులు (ప్రఖ్యాతి నందెనవి ఇందలి శిల్పకళా 
ఖండము లానాతు బెెద్ద శిల్పము పరాశాష్టనందినదనుటకు నిదర్శన 
ములు. తెలంగాణము నందలి కొండాపురము, గాజులబండ [బాం 
తము లందత్యద్భుతములతో గూడుకొనిన పనితనముగల మట్టి [వతి 


నులు లభించని, 


96 


సాతవాపాన యుగ మందలి మహోరాష్ట్రములోని గువాలు 
శిల్ప నె పుణ్యమునకు (బసిద్ధి వడసినవి. ఈ గువాలందు దొలిచిన 
సృంభ ముల ష్‌ భాగమున, స్వస్తిక, (తిళూలము, ళనులము, జంతు 
వులు, పూర్ణ కలశములు చెక్కబడినవి. చై త్యములందు వేదిక్కపెగల 
[పొశకార శిల్పమున |త్రిరత్న చిహ్నములు, తామరతీవలు, సింహా 
ములు మొదలగునవి చెక్కు_బడినవి అజంతా ఎల్లోరా గువాలు 
(పపంచ ,(పసిద్ది నంద నవి. అజంతా గువాలలోని 8, 9, 10, 12, 18 
నెంబర్లు గల గుపాలు సొతవాపవహానులు కాలము నాటివి. ఇందలి 
చితములు గుహలలోని _వె కప్పు -చచితములందలి [పకృతిదృళ్య 
ములు, చెక్కడములు, గోడలమీదనున్న  జౌద్దజాతకకథలు, 
బుద్దుని జీవిత ఘట్టములు మనోహారముగనుండి చూపరులనాకర్షించు 
చుండును. 


ఎల్లోరా గువాలు శిల్పకళ కావాసమె ఆనాటి శిల్ప కళా 
వై భవమును చాటుచున్నవి ఈ గువాలందు 12 అడుగులనుండి 15 
అడుగుల ఎత్తువరకుగల బుద్ద విగవాము లున్నవి గువాద్వార 
ముల మనను గోడల _వెనను (స్త్రీ పురుషుల జంటలు వివిధ భంగిమ 
లలో నాట్యము చెయుచున్నట్లు చెక్కు_బడినవి బుద్దుని విగవాము 
లలో నొక |పక్యకత కన్చించును పతి వి|గవామును మరొక మిగ 
పాముతో ఏదో ఒక విషయమున భిన్నముగ నుండును. అజంతా 
ఎల్లోరా గువా లానాటి భారతీయ దిత కళా సృష్టికిని, శిల్ప కళా 
సృష్టి కిని 'తార్కాణములు. 

మవోరాష్ట్ర్రము నందలి గుహూలలోకూడా మవోర్‌ , కోల్‌, 
సిర్వాల్‌, వాయ్‌, కరాద్‌, కొండనె, భాజూ, బేడా, పిరల్‌ కోఠా, 
ఇ లర్వాడీ, జున్నార్‌ , తులజా, గణేళలేనా, సులేమాన్‌ కొండల 
లోని గువాలును, కొండ్యికు, నాచేఘాట్‌, నాసిక, కనే రీ, కార్హాః 


97 


అజంతా ఎల్లోరా గువాలును బౌద్ద శిల్పమునకును, 'బౌద్దకళలకును 
ఆవాసములు. ఆంధ దేశము నందలి గుహలలోే గుంటువల్సి, శంఖ 
రం, ఆదులు ముఖ్య మైనవి. 


సాత-వావానులు పాలించిన నాల్గున్నర శ ఆతాబ్దులకాలము నుత 
సాంఘిక రాజకీయార్డిక సాహిత్య కళారంగములందు మహోన్నత 
స్థాన మాకమించి ఆంధ సా|మాజ్య వై భవమును చాటి దకిణాపథ 
చర్మితయందే కాక భారత దేశ చరిత యందత్యున్నతమైన స్థాన 
మాక మించినది. ఆనాటి రాజులు (పజల సుఖమునుగోరి, వారికి 
తగిన సౌకర్యము లేర్పర చుటయేగాక, మత సహనము కలిగి, మతో 
ద్దరణమునకు బూనుకొని సాహిత్యము, శిల్పము మున్నగు కళలను 
పోషించి, (పజలు నై తము తమ మార్గము ననుసరించునట్లు గావించి 
ఆంధుల కీర్తిని వ్యాపింపశేసినారు ఇట్టి సాతవాహనాంధుల 
కాలపు సాంఘిక స్థితిగతులు తెలిసికొనుట కింకను పరిశోధకులు 
పూనుకొనిన సమ|గాం|ధ చరితతో పా టాం|ధుల సంపూర్ణ సాంఘిక 
చరిత నిర్మాణమున కవకాశము కల్లు ననుటలో నందియము 
లేదు. 


ఈ [పకరణమునకు ముఖ్యాధభార [గంధములు, 
1, సాతవాహన సంచిక. సం।। డా।। మారేమండ రామారావుగారు 
2 ఆంధ్రుల చరి[త్ర_సంస్క_)తి శ్రీ ఖండవల్లి సోదరులు 
8 చారిత్రక వ్యాసములు. శ్రీ మల్లంపల్లి సోమ శేఖరశర్మగారు 
4. గాధాసప్పశతి 


5, Epigraphia Indica, Vols. VII, VLU, & XIV. 


3వ [ప్రకరణము 
ఇత్వకుల యుగవుం 


సాత-వావానుల పరిపాలన మంతరించిన తరు వాత ఆం|ధసా 
మాజ్యము విచ్చిన్నమె సామంత రాజ్యములు స్వ శం|తములై నవి, 
ఆం[ధ దేశము చిన్నచిన్న రాజ్యములుగ విభజింపబడి వివిధవంశముల 
వారి పరిపాలనము లోనికి వచ్చినది. స్వతంతరాజ్యములను స్థా పిం 
చినవారిలో ఇత్వూకులు, పల్లవులు, ఆనందగో తికులు, బృవాత్సలా 
యనులు శాలంకాయనులు, విష్ణుకుండినులు, కళింగ రాజులు 
ముుఖ్య్యులు 


ఇత్వూకు వంశీయులు విజయపురిని రాజధానిగా నాంధ దేశ 
మును సుమారు వది సంవత్సరములు కాలించినారు. వీరి పరిపాల 
"నొకాలము క్రి శ, 218.270. సాతబావానులవఆె పీరును తను 
శాసనములను (పాక ఎ్రతభానలో పెయించినారు 


వీరికి సంబంధించిన శాననములు, నాగార్జునకొండ, జగ్గయ్య 
వీట, రామి రెడ్డిపల్లి, గురజాల [పాంతములందు లభించినవి ఈశా 
సనములు, Epigraph.a Indica vols XX, XXI, XXIV, and vol 


XXIX ల (వక టెంపబడినవి. 


ఈ వంనీయయులలో నలుగురు రాజులుమాత మే ఆం|ధ దేశ 
మును పాొఠించినట్లు తెలియుచున్న దో 


1. మొదటి శాంతమూలుడు 
లై (శీ ఫీరపుకుపధత్తుడు 


99 


ఏ _ వవాువుల శాంతమూలుడు 


4. రుళు పురుషదత్తుడు 


ఇందు మొదటిరాజగు వాసిప్పీపుత (శ్రీ) శాంతమూలుడు. 
అశ్యమేధవాజసేయాది యజ్ఞములను చేసిన పతిభావంతుఢు 
నమాి”ట్‌, సార్వభామాది బిరుదాంచితుడు. 


ఈవంశీయుల కాలమున ఆం|ధ దేశము ఉన్నత స్టితియంగుం౫ా 
నని తెలియుచున్నది. ఇజ్యాకులు పాలించిన కాలము అర్ధళ తద్ది 
మాత్రమే యినను ఆంధ దేశచరితలో, అంధ దేళ సాంఘిక చర్మితలో 
(ప్రాముఖ్యము వహించుచున్నది. వీరికాలమున వె దిక మతమునకు 
[పోళ్సావాము లభించినది, 'జౌద్దమతము మహోన్నతస్థావమా[క 
మించినది. |పజలు సుఖమయ జీవితమును గడిపినారు. సాతవావానుల 
యనంతర మాం[ధ దేశమును పాలించినవారు కావున ఈవంశీయుల 
పరిపాలనా విభానమంతయు సొతవాపహానుల పరిపాలనా పద్దతుల 
ననుసరించియే సాగినది. మీదుమిక్కిలి వీరు సాతవాహానులకు సామం 
తులుగనుండి సొత వావానవంశ మంతరించు సమయమున స్వాతంత్ర 
మువహించిన వారు కావున వీరికాలపు సాంఘిక పరిస్టితు లందును_షెద్ద 
మార్పులు కనిపింపవు. ఏరుపాలించిన అర్హళ తాబ్ది కాలపు సాంఘ్నిక 
చరిత, పీరికి సంబంధించిన శాసనముల ననుసరించియు. నాగార్జున 
కొండ, జగ్గయ్యపేట మున్నగు [పాంతములందు వెలసిన శిల్పసంపద 
బొద్దసంఘారామముల యొక్కయు, మహో చై త్యముల 'యో్యిక్కంయు 
కళాసంపద ననుసరించియు [(వాయబడుచున్నది. ఈవంశీయులలో 
ముదటివాడగు వాసిప్టీ. పుత శాంతమూలుడు వెదిక మతో ధార 
కుడు. మాఢరీపుత ( శ్రీపీరపురుషదత్తుడు వైదిక మతమును వదలి 
జాద్ధమును స్వీకరించి చానివ్యాస్పికి పొటుపడినశూూతం, 


1౮0 


ఇత్వూకుల పరిపాలనా విధానము: 


సుమారు ఏబది సంవత్సరములు మూతమే వరిపాలించిన 
ఇవ్యాకు వంశీయులు సమర్ష్హులెన పరిపాలకులు ఆంధ దెళ చరిత 
యందు వీరి వరిపాలనా కాలము [పాముఖ్యము వహించినది. మహో 
సామాజ్య వ్రాపకులగు సాతవావానుల కాలమున బద్ద మతము 
సర్వాతిశాయియె వర్ణిల్లీ నది, ఉ_త్తరాపథమున భారళివ నాగులు 
మత రాజకీయ రంగములందు విప్టవమును శేపి, వె దిక మతోద్దరణ 
మునకు బూనుకొనినారు దతి.ళావధమున సాతవాపాన 
సా్మామాజ్యానంతరము చిన్న చిన్న రాజ్యము లేర్పుడుటయేకాక 
మత రాజకీయాది రంగము లందును మార్పులు వచ్చుచుండుటవలన 
ఇత్వూకువంశమున  మొదటివాడగు శాంతమూలుడు వైదిక 
మతము నాదరించి పోపషించుచు, ఆంధ "దేళ మల్రకల్లోలముకాకుండ 
సమర్గనీయమైన పరిపాలనాపద్ధతులను [పవేశ పెట్టుట వలన ఇత్వాకు 
వంశీయులకు చరిత యందు [పాముఖ్య మేర్చడినది. 


వీరి సా(మాజ్యము ఎంతవరకు వ్యాపించినదో తెలిసికొను 
టకు దగిన యాధారములు లేకున్నను, వీరి శాసనములు నాగార్జున 
కొండ, జగ్గయ్య పేట (పాంతములందు లభించినవి. కావున గుం 
టూరు కృష్ణా మండలనులు వీరి పాలనములో నుంజె ననవచ్చును, 
"కాని కొన్ని యాధారములను బక్‌ “ఇజ్వాకు సాామాజ్యము పళ్చి 
మోత్తరమున ఉజ్జయినీ రాజ్యమును, _ పళ్చిమమున _ అఖీర 
రాజ్యమును,, దఠీణ పశ్చిమమున వనవాసీ రాజ్యమును అంటీ 
యుండెనని చెప్పవచ్చునని” డా॥ మారేమండ రామారావు గా 
యబవి;పాయము 1. 


owen ల 


|. చోగార్జున' 'కొండ సంచిక P. 28, 





101 


ఇజ్వాకుల స్వతంత పాలనమును స్టాపించిన మహనీయుడు 
వాసిప్టీ పు[త శాంతమూలుడు ఇతనిని ఇజ్వాకు స్వామి యందురు. 
ఇతని శాననము లేవియు లభింపకున్నను ఈతని సోదరి, కుమారులు, 
"వేయించిన శాననముల వలన ఈ మవోరాజు గుణించి తెలియు 
చున్నది. కాంతి. శ్రీ) వేయించిన శాసనమున ఈతడు మహోరాజుగను, 
స్వామి మహాసేన పరిగృహీతునిగను, అనేక కోటి హిరణ్య గోపాల 
సహ్మనములను దానము చేసినట్టుగ ను, ఆ(పతిహాత ళాసనుడనియు, 
వాసిప్టీ పుతుడనియు వర్షింపబడినాడు 


"8 మహారజసన విరూప 
4 ఖపతి _. మహాసెన _ పరిగహితన పొరణ 


C3 E11 Vol XX 


మరియొక శాసనము వలన ఈతడు వాజపేయాళ్వ మేధాగ్ని 
ప్రోమాగ్నిహో [త యాగములను చేసినట్లు తెలియుచున్నది. 
() ౧౧ 


“1, సిధం నమో భగవతొ బుధస చెతియఘర మహో 
రాజస విరూపాఖపతి . మహో 
2 సెన పరిగహితన అగిహోతాగి ధోమ  వాజ పియా 
సమెధ యాజిస అనెక.__హిరణ కోటి గొ. 
= హాసతసహనపదాయిన సవధిసు అపతిజాత సంకపన _ 
వాసెరి పుతన ఇభఖా కులస 
E.E.1 Vol XX 


త 


ల 


హా 


జ 
ఈ 


102 


వాజపయ యాగము మహో శక్తిసంపన్ను డై న రాజు 
మాత్రమే చేయగలుగును. అశ్వమేధ యాగముచేయు రాజు తక్కుం 
గల రాజులను జయించవలను. శాంతమూల మహారాజు స్వాతం 
[(త్యము వహించుటయేగాక ఎంతోమంది రాజులను, మండలాధివతు 
లను జయించి, యజ్ఞము లొనర్చి సార్వభామాది విరుదములను 
పొందెనని తెలియుచున్నది. శాసనములం ది రాజు దతీణావధ చక 
వర్తిగా పేర్కొనబడినాడు. 


శాంతమూల మహారాజు రాజ నీతి చతురుడు. బలవంతులె న 
రాజులతో ఈతడు సంబంధ బాంధవ్యముల చనెరచెను. ఈతడు 
మారరి గొ తవతి యగు విప కన్యను వివావామాడెను. తన సోదరి 
యగు శాంతి శ్రీని పూగి వంశీయుడగు స్కంంద(శ్రీ కిచ్చి వివాహ 
మొనర్చి ఆతనికి “మవోతలవర' మవో "సేనాపతి పదవుల నొసంగాను, 
తన కుమా_రై యగు అడవి శాంతి క్రీని ధనకుల తెగకు చెందిన 
స్కందవిశాఖనాగున కిచ్చి యుచ్యావా మొనర్చుటయేగాక, అల్లు 
నికి మహా తలవర, మవో సేనావతి, మహి దండనాయక వదవుల 
నిచ్చెను. తన కుమారుడగు వీర పురువ దత్తుని వివావాము శక 
రాజగు రు[దసేనుని పుత్రిక యగు ర్ముదధర భట్టారికతో జేసెను. 
ఇట్లు రాజకీయ జాంధవ్యముల చెరపి తన సామాజ్యమున శెట్టి 
యావద రాకుండ చూచుకొని తన రాజ నీతిజ్ఞ తను ఉపయోగించు 
కొనెను. 


మొదటి శాంతమూలుడు నాగార్జున కొండ శాసవములందు 
మవోరాజుగ వర్చింపబడినాడు. అశ్వ మేఛాది (కతు నిర్వహణము 
వలన సౌర్వభెమురై నాడు. ఇతని పుతుడును మవహారాజుగ 
చేరొ_చబడినాడు. నాగార్జున కొొింఉ ౪*“సననములందు ఈ రాజులకు 


103 


నువోరాజు శబ్దమును, దాన కాలము చెప్పబడునపుడు "రాజ్ఞా ఆను 
శబ్రమును వాడబడినది, 


1," మహా చెతియె మహారాజస 
అననన Cs. 
2. “1 సిధం మహారోజస అనమెధ _ యాజిస * 
ననన 232 
్ర “2 పరిగ హితస మహా చెతియె మహారాజన " 
C2. 


4. “2_ పరిగం పొతస మహా చెతియంహి మవోరాజన * 


064 
గ్‌ కష. "సెల మంటనం సతిరాపితం రాజ్ఞొ సిరివితి” 
15 పరీసదతస పానము 
E I Vol XX 


ఇఖ్వూకు రాణులకు మవాోదేవి యను బిరుద మున్నట్టు 
తెలియుచున్నది. 


రాజులు సళ్కార్యములు చేయునపుడు, రాజకీయములకు 
నంబంథించిన ముఖ్య (సక టనములు చేయునపుడు రాణులు వెంట 
నుం జెడిచారు. కాని రాణులక్కు రాణివాసపు స్త్రీలకు, రాజ వంళ 
మునకు చెందినవారికి మతో విషయకముగ సంపూర్ణ స్వాతంత్య 
ముండెను వై దిక మతావలంబియు, వై.దిక మతోచ్దారకుడును నగు 
మొదటి శాంతమూలుగి సోదరీమణులును కుమార్తెలును బౌద్ద 
మశాను రక్తలు. వీరు బౌద్ద మతము నాదరించి. పోషించి, విహార 
ములను నిర్మిర్ణిచి రనుటకు వాగార్జున కొండ యందు లభించిన 
శాసనముల 'తార్మా ణము, 


104 


ఇజ్యాకుల పరిపాలన సాగిన కాలమున ఆంధ "దేశము 
శాంతి సౌఖ్యముల కాలవాల మె యుండెను, 


ఇజ్యాకులు సాతవాహనుల కాల నుందున్న పరిపాలనా పద్ద 
తుల నవలంబించిరి. ఇజ్యాకులు మవో సామాజ్యాధినేత లనుటకు, 
పఏీరి సామంతుల పేర్ద, శాసనములం దగువడుచున్నవి 


సా్యమాజ్యవ ఎన కంతటికి రాజు సర్వాధికారి. ఇతనికి 
సామంత మాండలికులు, రాజోద్యోగులు సహాయవడుచుండిరి. 
ఉద్యోగుల యొక్క. బిరుదములు వారి స్త్రీలకును వాడబడుచుం 
జను. మహో తలవర, మవో సేనాపతి, మహా దండనాయక అను 
విరుదములు గల చారి (స్త్రీల "పేర్ణ్యకు ముందు మవహో తలవరి, మహో 
సేనాపతిని అను నవి యుండెను. 


మొదటి శాంతమూలుని చెళ్లెలు శాంతిశ్రీ. ఆమె భర్త 
వాసిష్టీ పుత్ర స్కంద శ్రీ, స్కంద శ్రీ) పూగియుల శాఖకు చెందిన 
వాడు. మహో తలవర, మవో నేనావతి, పదవుల నితశు నిర్వహిం 


చెను. శాంతి శ్రీకి “వనువోతలవరి' యను బిరుద ముంజెను, 
1-6 “మహో "సేనాపతిన 


7. మహాతల వరస వాసిరీపుత పూకీయానం ఖంద సిరిస 
కొరియా సమణ 


8, ధారపదాయిని సవ సాధువచ్చలా మహాదిన పతిని 
మహాతలవరి ఖంద సాగరక్షుక 


ర -మాతా చాతిసిరియ”౮6 9. 


1 __5. “*పఆరాపత6 మహాతలవరఃచి పూకీయానం చాంతిసిరినికాహి 


105 


₹1.--5. “ఖంద సిరిస భారియా ఖందసాగరంమ్నక మతా ఛాతిసిరి 
మున్‌! 15 


Prakrit Inscriptions from Nagarjunakonda 
E 1 Vol. XX 


ఇటా 


మహోతలవర, మహా సేనాపతి మహో దండనాయక స్కంద విశాఖ 
న్గుకుడు, ధనకుల శాఖకు చెందినవాడు. 


మొదటి శాంతమూలుని కుమా_ అడవిశాంతి( క్రీ) భఖ ర 


8, “సిరి ఛాంతమూలన దుహుతా రాజ్ఞా సిరి 
విరిప్పరిస దతస భగిని మహో సేనాపతిసన మహా 


4. తలవరన మహోదండనాయకనసన ధనకానం ఖండ 
విశాఖమ్నకస భయ మహో తలవరి 


5. అడవి ఛాతి సిరి. 
B. 2. EI. Vol XX 


హిరణ్యకుల తెగకు చెందిన వాసిష్టీ పు త స్కందచిలికి రమ్మ 
ణకుడు మహాసెనావతి నువాోతలనర వదవులను నిర్వహించినాడు, 
ఇతని భార్య నువో సేనావతిని చుల శాంతిశ్రీ. 


4, “మహః సేనాపతిస మహో తలవరస వాన్‌రీపుతన 
హిరన్హుకానం ఖం 


ర, ద ఛలికి 'రెస్టుకస భయ“మహా “సినాపతిని చుల 
చాతి సిరిణిక "” 
B. 4, E. 1 Vol. XX 


పూగి యుల తెగకు. చందిన "వాసిష్టీ స మహో స్కుంద[శ్రీ) 
మహా తలవరి, మవహో సేనాటీతేని విష్ట్రు,శ్ర్‌) భ_ర్హ. ఇతడు మహో 
సీగాపతియువో' శలివళ పడమతవ నొర్వహించెను, 


106 


2. “మహా సేనాపతిస మహా తలవరస వాసిరీ పతన 
పూకియానాం మహో ఖంద సిరిస 
శి, భయ మహా సేనాపతిస మహితలవరస 
విల్లు సిరిస నూతా మహాతలవరి అపనో 
rr. CGC వ, 5. 1. Vol. XX 


ముహోసేనావతి విరుదముగలశూరు సాతవాహానుల పరిపాలనా 
కాలమున నున్నట్లు శాసనములవలన తెలియు చున్నది. పుణోమాావి 
మ్యాకదోని శాసనమువలన స్కందనాగుడు శాతవావానీ విహార 
మునకు మహాసేనాపతిగ నుం జెనని తెలియుచున్నది". 


మహోతలవర విరుదము ఇజ్యాకుల శాననములంచేగాక, జయ 
వర్గ, అనంతళకిివర్శ శాసనములందును, అల్లూరు శాసనమందును 
కనించుచున్న ది. 


ముహాతలవరులు 18 మందిగణరాజులలోని వారుగ (పౌ చీన 
జైన వాజ్భంరుమున బేరొ_న బడినారుీ. ఈ నువో తలవరులు 
అభిషిక్తులగు సామంతులు. ఒకేవ్య_క్తి మహాసేనావతిగను, 


1. Epigraphia Indica Vol XIV 


2. The Mabatalavaras are mentioned in early Jaina 
Literature along with eighteen Ganarajas So Mahatalavaras 
must be taken as a title of nobility. Cf Kalpasutra (ed ౮౭౦౦౦1 
Leipzig 1879) '61, 11 21-25 The Subodhika, a Sanskrit Com- 
mentory on it by Vinaya Vijaya (Nirnaya sagara Press, Bombay 
leaf 60, 11 6-7) explains the term TALAVARA thus - talava- 
rah - Tushta - bhupala - Pradatta - Pattabandha ~ Vibhushita 
Rajasthaniyah. In the Punjab there 15 a sub division of high 
class Ehatris (—=Sanskrnit Kshatriya) which goes by the name 
of Talavara) ౨ క Vol XXP. 7. 


107 


మవోతలవరిగను  ఈకాలమున వ్యవవారించినాడు. అనగా ఇద్దరు 
చేయు బాధ్యతాయుత మెన పనులనొక్కాజే చేయుచుండెనని ఆలి 
యుచున్నది. ఇట్లుచెయుటకు తగినవాడు మంచిసమర్హుడు ఐయయుండ 
వలెను. 


మువోదండనాయకుడనగా 'రాజ్యమునందుండు అన్నివిధముల 
నై న్యముల కధ్యతుడని తెలియుచున్నది, 


మహా దండనాయక, మవోతలవర, మపహోసేనావతి అను వద 
వులందుండువా రే-కాక కోస్టాగారికుడను ఒక ఉద్య|ోగియు ఇజ్యాకుల 
కాలమునం దున్నట్లు తెలియుచున్నది *. 


అమాత్యుు డను వాడును ఆ కాలమున ఉన్నట్లు నాగార్జున 
కొండలలోని శిల్పములను బట్టి తెలియుచున్నది. 


ఇత్యాకులు పాలించిన రాజ్యము వెద్దదేయని చెప్పవచ్చును. 
ఏరకి సామంతులు, మాండలికులు ఉండిరనియు, నాడు బలవంతులన 
బడు రాజులతో సంబంధ బాంధవ్యములు నెరపుటవలనను, మవహాోతల 
వర, మహోసేనాపతి,మహాదండనాయక' బరుదములు కలవారు పలు 
వురుండుట వలనను, సా[మాజ్యము రాష్ట్రాములుగా విభజింపబడి 
నువోతలవరాదులా యారాష్ట్ర పాలకులుగా నియమింవబడి వరిపా 
లించు చుండిరని చెప్పవచ్చును. రాష్ట్రముల విభజన మే లేకున్న ఒక 
నుహోతలవర, ఒకదండనాయకుడు, ఒకమవహాోసేనావతి రాజ్యమునకు 
సరిపోవుదురు జగ్గయ్య పేట శాసనమువలన కర్మకరరము "లేక "కర్మ 
రాష్ట్ర్రమను పేరు తెలియుచున్నది. ఇజ్వూకుల రాజ్యమున పూగి 
రాష్ట్రము, హిరణ్య రాష్ట్రములు చేరియుం జెనని, పూగియుల, హిర 





అణాల లభ ర పెపాలలిఫ పదాలకు! 


A. Epigraphia Indica Vol XX P. 7, 


108 


ణ్యకుల [పళంన శాసనము లందుండుట వలన యూహింప వచ్చును 
ఇతర శాననములవలన ఇత్వూాకుల రాజ్యమునందు కుడూర వోరము 
అంధపధము అనురాష్ట్రాములును తెలియుచున్న వి 


ఇజ్యాకుల పరిపాలనము సమర్లవంతముగ నుండెను రాజులు 
నుతవిషయములందు సవానబావము కలిగియుండిరి సాొతచావానుల 
కాలముననున్న శు రాజవంశపు(స్త్రీలు, రాజులుచేయు సత్కార్యము 
లందు వాల్లొనుచుండిరి నాగార్జున కొండలోని శిల్పముల నను 
సరించి (ర్ర్రైలు పరుల సాన హ్‌ ధర్మ కార్యములందు పాల్గొ 
నుచుండిరనియు మతనిషయమున వారికి స్వేచ్చవుండెననియు తెలియు 
చున్నది తలవర శబ్దము తెలుగు శబ్దము “నేడు “తలారి' అను 
పదము [గామపు కాపరి అను అర్షమున వాడబడుచున్నను ఇశ్వా 
కుల కాలమున గొప్ప పదవిని నూ వించు శబ్దముగా వాడబడినది. 
“ధర్మని శ్ఞేత' '(పధాన న్యాయమూర్తి" అను ఉద్దేశమున నాడు వాడ 
బడినదసి” గ్ర) ఖండవల్లి వారి అభి పాయము క్‌ 


ఇ త్వూకుల పరిపాలనము ఆంధ "బశమున 52 సంవత్సరములు 


వర్గీ ల్లినది. అనంతరము ఆంధ "దేశము పల్రవుల యధినములానికి 
వచ్చినది 


ఆర్థిక వ్యవస్థ _సాతవాహానుల కాలము నందున్న ఆర్థిక వ్యవస్థ 
ఇత్యాకులకాలము నందుం డెను సాతవాహన వంశ మంతరించగచనే 
ఇత్వాకులపరిపాలన మారంభ మైనది (స్త్రీలు నంఘమున  గొరనము 
వడయుచుండిరి ఇజ్యాకులకాలమున (పజలు ధనమును సతా్క్కార్యము 
లకు విని యోగించుచుండిరి. (స్త్రీలు నాగార్జునకొండయందు విహారము 
లను, మండవములను నిర్చించిరి. మొదటి శాంతమూల మహారాజు 





I ఆం|ధుల చరిత న్‌ సంస్కతి P. 145, 


109 


చేసిన యజ్ఞ ములందు అతడు అనేక కోటి హిరణ్య గోపాల సవాన 
ములను దానము చేసినాడని శాననములవలన శతెలియుచున్న దో. 
ఆ కాలమున సుస్టిర [గామ జీవితము ఉండెను. సాతవాపహానుల 
కాలములోవల నే వివిధ వృత్తులవారు వళ్రైలయం దుండిరి. నాడు 
వర్తక వ్యాపారము విశేషముగా జరుగుచుండెను. సుస్థిర మైనపరి 
పాలనావ్యవస్థ యేర్చ్పడుటవలన ఆం|ధదేశవర్శకులు సావానవంతులై. 
యుండుటివలన విదేశ వ్యాపారము ఆనాడు విరివిగా సాగినది. నాడు 
పీర్తకులు [కయ వికయములు సాగించుచు వివిధ |పాంతములతో 
వ్యాపారము చేయుచుండిరి. (గను, రము, ఈజిప్టు మున్నగు పళ్ళి 
మ బేశములతోను, బర్మా, సయాం, చీనా మొదలగు [పాగ్గేళముతీ 
తోను, [బాక్సము[ద ద్వీప సమూపహాముతోను నాటుమార్గమునను 
నము[దయానము వలనను వర్తకము చేయుచుండిరి వాణిజ్యమువలన 
భారతీయ సంస సతి అందు ముఖ్యముగా ఆంధ సంస్కృతి విదేశము 
లలో వ్యాపించినది, నాగార్జునకొండ బ'ద్దమత ముఖ్య కెందముగా 
నుండుటవలన కాళ్ళీర, గాంధార, చిన, చిలాత, తోనలి, అపరాంత, 
యవన, ధమిల్క, వన వాసి, వంగ, పాలూర, తా మపరిణి మొదలగు 
భారతీయ బౌద్ద కేం[దములనుండియు సింవాళము, చులయా, చైనా 
[పొంతములనుండియు, 'బౌద్దభితువులు, బౌద్దతీర్ణములను సేవించుటకు 
వచ్చిన (పజలు ఆంధ దేశమున లభించు దై నందినోపయోగ వస్తు 
సమూవామును కొనుచుండిరి. వాల సవాస |పదాత యగు మొదటి 
శాంతమూల నువో-రాజు వ్యవసాయముసకు అనుకూలముగా నుండు 
నట్లు అడవులను కొట్టించి, వాల తే|తములను చానము చేసి వ్యవ 
సాయాభివృద్దికి తోడ్ప జను. [ప్రజలు వ్యవసాయమును ముఖ్య 
వృత్తిగా స్వీకరించి పంటలు వండించి సుఖమయ జీవితము గడుపు 
చుండిరి, 


110 


నాణెములు _ ఇజ్యాకుల కాలమున వాడుకలోనున్న నాకా 
ములు సువర్ణ ము, సీసము, పోటిన్‌ అను తోసాములతో తయారు 
చేయబడినవి. వీరి నాశాములె సింహపు గుర్తు ఉండును. మొదటి 
శాంతమూల మహారాజ అశళ్యమేధాధి యాగములను నిర్వర్తించి, 
[కొత్త నా ణాములను మ్ముదించినాడని తెలియుచున్నది. ఇజ్యాకుల 
రాజ్య మందలి కృష్ణా, గుంటూరు, గోదావరి మండలములందు 
సింహపు ముద గల నాణెములు పెక్కు లభించినవి, ఏటిలో 
కొన్నిటిసెన "సామిని ఆను అతరములును, కొన్నిటి పెన 
మాడ_సన' అను అతరములును కన్చించుటవలన "మొదటి అవరము 
లున్న నాణములు మొదటి శాంతమూలుని కాలమున మ్ముదించిన 
వనియు, రెండవ అతరములు గల నాణెములు మాఢరీప్పుత (శ్ర పీఠ 
పురుషదత్తుని కాలమున ముదించినవనియు ఊహింపవచ్చును. 


ఇటీవల లభించిన ఇత్వాకు శాసనము ననుసరించి -ఆ కాలపు 
కొన్ని నాణెముల "పేర్లు తెలియుచున్నవి. ఒక శాసనమునగల 
“పంక్తిలో “అఖయనివికాదతా” అను భాగమున్నది. (అతయనీవికా 
దత్తా) ఏదో ఒక బౌద్ద నంస్టకు అతయమైన నిధి ఏర్పాటు చేయ 
బడినట్లు తెలియుచున్నది. ఈ  శాసనమునందు గల ఆ రేడు 
పంక్తులలో. 


“సెచ (ఆఖయినివి దీ నారిమాస 
(కాన దివఢథం స (తం సుపయిత 0౦” 


అను భాగ మున్నది. 


ఇందలి.దివడ౦ = దివఢ, 
పాలీ భాషలో దియడం == దియడ్ల = దివడ్డ 
దివడ = 1కే 


111 


పదో నొక బౌద్ద సంస కొఅకు అకయనిధి నూట యేబది 
దీనార మాషికములతో పర్పరుపబడినట్లు తెలియుచున్నది. 


దినార మావక పదములు సంస్కృత పదములు, ఇవి నాళా 
res] తో 
ముల లుర్లు. 


మహాతలవరి కాంతి( శీణిక నాగార్జున కొండలోని మహో 
వై త్యమున ఒక తిలా _స్తంభము నె_క్తించి నూట డెబ్బది దినారి 
మాషికముల నిచ్చెనని నాగార్జున కొండలోని ఒక శాసనము వలన 
తెలియుచున్నది. 


“గ. __మహాతలవరిహి చ పూకియానం 
ఛాంతిసిరిణి కాహి ఇమసమహో విహారస. 
6. మహాచెతీయం సముధపి యమానె 
మసహాతలవరీయ ఉభయిలూ 

దీనారి మాసికా సతరి సతం 

7. 100.౬౦ ఖంఖథొచ.._-” 


B5 E,I1 VolXXP 19 


'దీనారు' అనునది “దినేదియస్‌ " అను లాటిను పదమునకు 
సంన్క్బృతీకరణము, 


ఈ కాలమున -వాడుకలోనున్న నాకొములలో సువర్ణ ము, 
మాషకము, దీనారు అనునవి ముఖ్య మెనవి. 


16 మూషకములు =| సువర్ణము 
16 ఫనములు = 1! దినేరియస్‌ 


“ఫనం' అను నాకాము దఠిణ  భారతమునం చానాడు 
వ్యా _ప్రిలో నుండగ. 


112 


ఈ శాసనము వలన “కోలికి అను పద మానాడు వాడుకలో 
నున్నట్లు తెలియుచున్నది, కులికయన గేణీవతి. (శేణుల వశమున 
ఆనాడు నిధుల 'నేర్చాటు చేయుచుండిరి. ఈ నిధి కూడ అశు 
పర్చాటు చేయబడిన దనవచ్చును. 


మత పరిస్థితులు _ఇజ్వూకులకాలమున వె దికమతము ఉద్దరింప 
బడి, బౌద్దము బూోముంసజడి;, జె నము ఆదరింపబడినది. 


వైదిక మతము _ మొదటి శాంతమూల మహారాజు వైదిక 
మతోద్దారకుడు ఇతడు విరూపాతవతీ యగు మవోసేనుని భకు 
నిగా శాసనములలో వర్శింపబడినాడు శివుని కుమారుడు స్కందుడు. 
స్కందునికి మరొక పరు మవోసేనుడు. 


ల మ మంకీ రాజస 'మెరూపు 
ఖపతి మహీ సన పరిగహితన పిరణకొటిగా 
శతసహాస హాలస తాసాహాస దాయిస 


సవ ధేసు అసతివాత సంకపస వాసిరీపుతస ఇఖభాకుస 
స సిరి 
అ ౩౬౭8 I Vol XX 


= ev 
ఇతడు అశ్యమెధమును, వాజ పేయాగ్ని ఫ్రోమాగ్ని వా [త 
యజ్ఞ ములను చేసినట్లును ఆ యజ్ఞ సమయము లందును అనేక కోటి 
హిరణ్యములను, గోవులను, పాల కే|తములను దానము చసినట్లును 
శావనములవలన తెలియుచున్నది. 


శాంతమూలుని హిరణ్య కోటి దానమును నూచించు 
దృశ్యముగల శిల్పము నాగార్జున కొండలో లభించినది. ఇతడు 
మ మ లన అలంక లన భా నాలద నుల నానన భల రాయనా నా రకాయాా ననాద నాలా మ మ మ సమ మ 


స 1 Eu1i. Vol. XX Prakrit Luscriptions from 
Nagarjunakonda Nos Cs Bz C« మ, 


113 


బహు యాగములను చేసినవాడు. అశ్వమేధ వాజపేయాది యాగ 
ములు సామాన్య రాజులు వేయలేరు. బేశములోని రాజ్యములను 
జయించిననేగాని ఆ యాగములు పరినమా పి నొందవు. మొదటి 
శాంతమూలుడు దఠిణాపథపతిగా శాననములందు పేరొొ_నబడుట 
వలన శక, ఆభీర, యవన, గర్దభథిల, మురుంద మున్నగు జాతుల 
“వారిని జయించి అస్మక, ముళక, కోనల, కళింగాది రాజ్యములను 
తనసామాజ్యమున "ేర్చుకొనెను. వైదిక మతోద్దరణకె అశ్వ 
మేధాది కతువుల నొనర్చుటయేగాక' [కొత గామములను |జాహ్మాణ 
నివానార్థము నిర్మించి ఊఉ __రాపథమునుండి నివాసార్థము వచ్చిన 
[వావ్మాణులకు శత సహా సాధిక వాల చానము చేసెనని చెప్ప 
వచ్చును. ఇతడు మారరీ గోత సంభవ యగు వీప కన్యను వివాహా 
మాడుట వలన ఈతడు |బాహ్మాణు డనవచ్చును. భండార్చర్‌ 
(వభృతులు ఇళత్వాూాకులు త[తియులనిః చెప్పినారు. కాని మొదటి 
శాంతమూలుడు అగ్నిష్టోమ యాగమును చేసినట్లు తెలియుచున్నది. 
అగ్నిష్టోమ యాగమును (బాహ్ముణులు మాతమే చేయుదురు. ఒక 
వేళ అట్టిదానిని కక్రియు లాచరించిన ఆ యజ్ఞము జ్యోోతిష్టో ను 
మనబడును. 


నాగార్జున కొండలోని ఒకశిల్పమున రాజోచిత వస్తా౨లంకార 
భూవణుని కుడిచేయి _వెకి ఎశ్సబడి వామవాస్తము కట్నిపెనున్నది. 
ఎడమ్మవె పున గజము, వాయము వస్తోలంకార భూషితులగు నిరు 
వురుద్యోగులు, కుడివెపున ఒకగుట్లము ఇద్దరుస్త్రీలును, చైథాగ 
మున చక్రము కంరాభరణమును, దిగువ ఒకకుబ్దుడు చి త్రింపబడి 
యుణ్నా లు, ఇందఠిరాజు మొదటి శాంతమూలుడు. అశ్వ 
వేంథ-వాజ పేయాబి 'శరూగములను ఆశరీంచిన"పిధప ఈతడు సముచిత 


114 


పరివారముతో తన సార్వభెౌమత్వమును పకటించుచున్నట్లున్న 
దృశళ్యమిది 


నాగార్జున కొండలోని ఒక సూవమున లభించిన _సంభము 
వైన గల శిల్పమున ఒక బలిష్టమైన వ్యక్తి వామ వాన్లమున దండ 
మును ధరించి, కుడిచేతిని మరియొక వ్యక్తి చేతిలోని కలశముె 
నుంచినాడు. సేవకు డొకడు ఛత్రము పట్టినాడు ఒక రాజ (సీ 
మువ్వురు వ్యక్తులు ఒక  యువకుడును శిల్పమునందు కలరు ఈ 
వ్యక్తుల ముందు చిన్న చిన్న ముదల రాళి వుండుటవలన ఇది 
శాంతమూాలుని హిరణ్య కలత దానమును. నూత్రయ దృశ్యము 
కావచ్చును. మరియొక శిల్పమున రాజు రాణి అసీనులై యుండ 
సేవకుడు గోవును తోలుకొని వచ్చుచున్నట్లును, ఒక (స్త్రీ అను 
ముఖమున తిలకము దిద్దుచున్నట్టుండుటవలన, అడి శాంతమూాలుని 
యొక్క గోదానములను నూచించు ఇ్‌ల్పమె యుండవచ్చుననియు 
తలంచవచ్చును. యాగములను పరినమా ప్తి కావించిన పిదప శాంత 
మూలుడు గజము నధిరోహించి ఊరెగినట్లు చి|తింపబడిన శిల్పములు 
నాగార్జున కొండలో లభించినవి. 


మొదటి శాంతమూలుడు వై దికమతానుయాయియైనను 
వర మత సపానము కలవాడు. ఇతని అంతఃపుర (స్త్రాలు బౌద్ద మత 
మును ఆదరించి పోషించుటయేగాక నాగార్జున కొండలోని బద్ద 
విహారములలో కొన్నింటిని నిక్మించిరి. కొన్నిటికి మండపములను, 
మరి కొన్నిటికి వ ఆ్యాలయములను నిర్మించుటకు గావలసిన ధన 
మును వెచ్చించిరి. 


వైదిక మతోద్దరణమునకు బూనుకొెని యజ్ఞ యాగాదుల 
నాచరించి, (బావ్మాణులకు అనేక కోటి నువర్ణ గోళత సవానపహాల 


1i5 


వదానము గావించిన మొదటి శాంతమూల మహారాజు “కాలమున 
(బావ్యాణమతముతో బాటు బౌొద్దము నై తము ([పబాముఖ్యమువ హించి 
నది. మాఢరీ పుత (శ్రీవీరపురుషదత్తుడు మొదట వె దిక మతాఖి 
మానియే మొనను తరువాత బౌద్ద మతమును స్వీకరించి, వైదిక 
మతమును నిరసించెను. ఇట్లు ఇ క్వాకువంకశీయులపాల నారంభ 
కాలమున వైదిక మత మాంధబెశమున వ్యాపించినది. [పజలు 
మత నవానము కలిగి కలిసి మెలిసి జీవించుచుండిరి. 


బౌద్దము _ ఇజ్యాకుల కాలమున బౌద్ద మతము మహోన్నత 
స్టితి యందుండెను. నాగార్జున కొండ ఆనాడు (పసిద్ధ బద్ద తీరము, 
ఈ కాలపు శాననములవలన జ "ద్దమతమునకు సంబంధించిన "పక్క 
విషయములు అఆలియుచున్నవి. మొదటి శాంతమూల మహారాజు 
పిమ్మట అతని పుత్రుడు మాఢరి పుత (శ్రీపీరపురుషదత్తుడు రాజ్య 
మునకు వచ్చెను శాంతమూల మహారాజువల ఈతడు (పతిభావంత 
ముగ రాజ కార్యములను నిర్వహించినట్లు తోచదు. కాని తండి 
సంపాదించి యిచ్చిన సామాజ్యమును మొతము కాపాడుకో గలి 
గను. వీరపురువదత్తుడు మొదట వైదిక మతాభిమాని. రాజ్యాధి 
కారమునకు వచ్చిన పిమ్మట మొదటినుండియు బౌద్ద మతము నాద 
రించి పోషించిన ఇతని మేనత్త యగు శాంతిశ్రీ) [పోశ్సావాము 
నను, మరియొక మేన త్త యగు వామ్మ। శ్రీ, భార్యలగు జాపి శ్రీ, 
ఛట( క్రీ ఖండసాగరంమ్నుకల |పోత్సావామున వైదిక మతమును 
నిరసించి, బౌద్ద మతమును “స్వీకరించినట్లు నాగార్జున కొండలోని 
విబృములనుబట్టి తెలియుచున్నది. 


పీరపురువదత్తుని కాలమున నాగార్జున కొండలో బౌద్దులు, 
"బౌద్ద మత సంబంధమైన సంస్థలు 'విెశేషముగ నాదరింపబఢినవి. ఇచట 
మనో చై త్మ్యయు వీర్లపురునుదత్తుని ఆరవ రాజ్య సంవత్సరమున 


116 


భ దంత ఆనందునిచే పునరుద్దరింపబడినది అప్పుడె ఈ మహాోాచై_ త్యము 
సుందర ిల్పములతో శోభాయయమానముగ కేయబడినది. 


నాగార్జున కొండలోని మహో చైత్యము పునరుద్దరింపబడు 
టలో రాణులు, లాజపు తికలు, బోధి శ్సీయగు నా మెయు తొడ్చడి 
నారు. నాగార్జున కొండలో ఆఖించిన శాననములవలన అచటి 
మవోచైే త్యము ఉద్దరింపబడినదని, కమువారములు, నుండపములు 
నిర్మింపబడినవని 'ఆలియుచున్న ది. 


1. నాగార్జున కొండలోని మవో చై త్యము జీర్ణోద్దారము చేయ 
బడినదని తెలియుచున్నది. (శ్రీ వీరపురువదత్తుని ఆరవ రాజ్య 
నంవత్సరమున భదంత ఆనందుడను ఆచార్యుడు ఈ మహా చైత్య 
మును వునరుద్దరించి నాడు 


1 “ర చరియానం అపర మహానిననెలి యానం 
సుపరిగహితం ఇమం మహాఛతియ 


2, నవ కమ్మం పంణగామ షధవానం దిఘ._ 
మముమ _ సంచమాతుక బనక 


ల వాచకానం ఆచరీయానం ఆఅయిర హారి మానం 
అంతెవాసికెన దిఘమరయిమ 


4. నికాయి _ ధరన భజంత ఆనదెన నిధపితం 
ఇమం నవకమం మహా చెతియం ఖంబా 


ర్‌ చ ధాపితా తి రాజ్ఞో సిరివిర పురిస 
దతస సవ 6వప 6” 
దివ 10 
Cl. E.L Vol. XX P, 17, 


11] 


మరియొక శాసనమువలన భదంత ఆనంద భితువు పర్య వేళ 


ణమున నాగార్జున కొండలోని మహో చైత్య నవకర్శ జరిగాననియు, 
చె త్యమునందు ఆయక _స్తంభములు ఎ_త్తబడినట్లు తెలియుచున్నది. 


8. 


9. 


10. 


If. 


12. 


6ఈ__ కమం మహాచెతియ ౬. నవకమం 
పంణగామ 

వధవానం దివు _ మముమ వండమాతుక 

'దెనక . వా . ఛకానం అరయానం 

ఆఅయిర _ హాఘానం అంతె వాసికెన దిభు మని 
గయ ధరన భదంత ఆనందెన _ 
నిరాపితంఇమం నవకమం వమహాో చెతియం 
ఖవమా చ రాపితాతి రాజ్ఞా సర 


విరిపరి సదతస _ సంవ 6 వా ప 6 డివ 10** 
C;E I Vol.XX ౨ 19 416420. 


నాగార్జున కొండలోని మవో చై త్యము వద్ద, మొదటిశాంత 


మూలుని సోదరి శాంతి(శ్సీ చతు శ్యాలాయు_క్తమగు శిలా మంటప 
మును నిర్మించెను, 


8. 


9. 


10. 


11. 


“మహా చెతియ పొదమూలె పవ జితానం 
నానాదెస సమనాగతానం 


సద సాధూనం మహాభిఖు సంఘస అపనొచ 
ఉభాయకు లస అతిచ్చితమ నాగత 

వటమానకె నికపనికె చ పరినామెతో నం 
అపరమహానివ సె లియానం సరి గహెనవ 
నియుతం చాతుసల పరిగహితం సెలమంటవం 


E.E, I. Vol. XX 9, 21, 


116 


విజయపురికి |పాక్ళాగమున శ) పర్వతముపై తుద ధర్మగిరి 
“పెన నున్న విహారమునం దొక చై త్య గృహమును బోధి శ్రీ) యను 
బౌద్ద గృహాస్ట భక్తురాలు, నెలకొల్చుట యేగాక, ఆవిహారమందలి 
చేలభాగమును రాతితో చదునుచేయించి, సమ_స్త వస్తువులనందునమ 
కూశ్చెననియు, కులవా విహారమున చై త్యగృవామును సింహళ 
విపోరమునందున్న బోధివృతమున కాలయమును, మహాధర్శగిరిపె 
నొక కొట్టును మహో వివారమున ఒక మండపమును నిర్మించినట్లు 
నాగార్జున కొండలోలభించిన ఒక శాసనమువలన తెలియుచున్నది 1, 


అక్లే మవోతలవరి శాంతి శీ), ఇతరులును కలసి ఒక వివోర 
మునకు చెందిన మహ్మదె త్యమును నిర్మించినారని నాగార్జునకొండ 
చభాసనమువలన తెలియుచున్నది. 


8, “_.___మహాచదెతియె ఉజనీకా 
మహారబలికా 


4, మహాదెని రు(ద్రధర భటారికా ఇమం నెల 
ఖం భం ఆపనొహిత సుఖ నివాణధనాయ 


5, పతిరాడితం మహాతలవరిహా చ పూకి 
యానం చాంతిసిరిని కొపా ఇమస మహా విహారన 


6, మహో చెతీయం సముధాపియ మానె మహా 
తలవరియ ఉభయి తారి నారి మాసక సతరి సతం” 


B5 E.I Vol XXP 19 


"దేవీ విహారమును బహు శృతీయ థితువుల కొలటరు మహో 
దేవీ భటి చేవరాణి నిర్మించెను. 


1. Prakrit inscriptions from Nagarjunakonda 
No. F.E.I Vol XX 9, 22 


సం 


వీరపురువదత్తుని పుుతి యగు మహోదేవీ కొడబలి శ్రీ) ఒక 
విపోరమును నిర్మించినట్లు నాగార్జున కొండ శాసనములలోని 
H నంబరు గల శాననము వలన తెలియుచున్నది. 


ఇజ్యాకులు పాలించిన కాలమున నాగార్గున కొండ బద్ద 
మతమునకు ముఖ్య'కందమగుట వలన ఈ బౌద్ద ఊతమును సంద 
ర్భించుటకు అనేక 'దేశముల నుండి బౌద్ద భితువులు, ఉపాసకులు, 
భితుకీగణము వచ్చుటవలన నాగార్జున కొండలో బుద్ద ధాతువ్యువె 
నిర్శిత మైన మహో చైత్యము బౌధ్లులకు ఆరాద్యమయ్యును. 


ఈ |పాంతమున అపరమవోవిన శై లీయులు, మహిశాన 
కులు బహోళ్ళతీయులను బౌద్ద శాఖీయులు నివసించుచుండిరని 
Ci, ౮ Ma, MM, H, ౮,౮, Gs నంబర్జుగల శాసనములవలన తెలియు 
చున్నది. 


బోధిసిరి యను బౌద్ద భక్తురాలు వేయించిన శాసనములవలన 
కాశ్మీర, గాంధార, అపరాంత వంగ, వనవాస్తి దమిల, చిన, 
ఛిలాత్క తోనలి, పాలూర, తామపర్టి మున్నగు [పాంతములందు 
బౌద్ద మత పచారము గావించు సింహళ భితువులు వ్లాగార్జున 
కొండలలో నివసించినట్లు తెలియుచున్నది. అన్య [పాంతములనుండి 
వచ్చిన యాతికులును ఈ సుప్రసిద్ద బౌద్ద 'కతిమున నిపసించు 
చుండిరి, 


క్‌ పురుషదత్తుని కాలమున బౌద్ద మతము బాగుగా వ థ్‌ి 
నది ఈ మవోరాజు (వాహ్ముణ మతనును ధిక్కరించి బౌద్ద ధర్గ్ధు 
మవలంభిం చినట్లు 'నాగార్జునకొ తలో అభిల'విన శిల్పములనుబట్టి 
తెలియుచున్నది. ఒక శిల్పము నందొక్క,(ాజు ఎడమ చేతికి నతు 


120 


మున కాన్ని, కుడి మోశాలిసెన పిడికిలి బిగించి కుడి చేతి నుంచి 
ముందుకు వంగి పడు పడగల నాగుబాము మధ్యనగల లింగమును 
కుడి పాదముతో (బొక్కుచున్నట్లు చిితింపబడినది. కుడి చెతి తర్జని 
(వేలును పై కెత్తి నిపేధించుచున్నట్లు ఒక వ్యక్తి, అతని [పక్కగ 
కలలతో = ఇద్దరు వ్యక్కులు, మరిద్దరు చేతులు సెకె_త్తి అజిచు 
నే లు = లు టాం వాని 
చున్నట్లును 'చెక్కాబడినది ఈ శిల్పము ఏర పురుషదత్తుని | బాహ్మణ 
నుత నిరననమును తేలును, 


నమురియొుక శిల్పమున రాజు అతని వెనుక ఛ|తబావాకుడు 
సేవకుడు, చి త్రింపబడినారు. రాజు ఎడమ చేయి నడుము _పెనను, 
బిగబట్టిన కుడి చేయి కుడి మోశకాలి సె నను, రాజు దతీణ పాదము 
పిడకిలి నాగ గర్భమందున్న రివలింగము మ నైనను ఇట్లుచి|తింపబడినది. 
ధనుర్ధారులగం మువ్వురువ్యక్తులు రాజుముందర నిలబడినట్టును, అతని 
వెనుక వ్యస్త్రములను, ఆఅభరలణ్ణములను ధరించిన అమాత్యుడును, 
చెక్కు_బడి నారు, 


ఇంకొక శిల్పమున ఎడను కుడి ఛాగములందు రెండు సంఘ 
టనలు చూపబడనవి. ఎడమవై వున నున్న శిల్పమున రాజు నడుము 
నకు. రెండు చేతుల నాన్ని, వంగి, కుడిపాదముతో నాగ గర్భస్థ శివ 
లింగమును (తొక్కు చున్నట్లును, అతనివెనుక ఇద్దరు (స్త్రీలు వాస్త 
ములు మోడ్చి నిలిచి యున్న ట్లును ఇ బు భాగమున సక గజము, 
ధర్మ చక్రయు క్ష శూన్య సింవోననమును, చి తింపబడొనవి, శిల్పము 
నందలి దతిణ భాగమున బోధినత్వుడు సింహోనన ' మధిప్టించ, అతని 
ఎదుట నిలబడిన రాజు, వదియో ఇెప్పుచున్నట్లును, బోధిసత్వుని 
సొదముల ముందు కూర్చున్నట్లును, చి[తింపబడినది ఈ సంఘటనలు 
ద్వారము ముందు జరిగినట్లు తెలియుచున్నది అది నగరచ్వారమో' 
ఆలం ద్వార మో ఐ ఉండును. 


121 


ఇందు మొదట శిల్పమున రాజున కెదురుగా నున్న వ్యక్తులు 
ఇ వులు. రాజు [బాహ్మణ మతమును నిరసించినట శిల్పము వలన, 
"ఆలియుచున్నదె. 


రండవ శిల్పమున రాజు సాధథికారముగ మంతులు, 
యోధులు, ఉన్న సమయమున వైదిక మతమును త్యజించినట్లు 
చి తింపబడినది. 


మూడవ శిల్పమున ఎడమ భాగమందలి దృశ్యము యొక. 
పర్యవసానమే కుడివై పుననున్న శిల్పము నందలి దృశ్యము. ఇందు 
(సులు చిితింపబడినారు. వీరు జౌద్దమతానుర కలు. వీర పురుష 
దత్తుడు జౌధమును స్వీకరించుటకు (పేశేపించిన వారు వీర పురుష 
దత్తుడు శైవమును త్యజించి, జౌద్దమును స్వీకరించి బోధిసత్వుని 
పాదముల నాశయించినాడని చూపుట ఈ శిల్పము యొక్క 
ముఖ్యోగైేళము. 


వీరపురుషదత్తుని 18వ రాజ్య సంవత్సరమున చాంతి(శ్రీ 
చేయించిన నాలుగు శాననములలో అతని విజయమును ఆయుర్వ 
ద్దిని సూచించినట్లు తెలువబడినది. నాగార్జునకొండలో యుద్ధమును 
సూచించు ఒక శిల్పము లభించినది. “ఇందు ఎడమ వెపున నొక 
ఏనుగు కలదు దానిపై నుండి ఒక యోధుడు పడిపోవు చున్నాడు 
(పక్కగనొక గు[రమును, దానిమీదనొక యోధుడును, వనుకడా 
లులువట్టి నిలిచిన యోధులునున్నారు. ఈ ర”ెతు ప్రక్కాగ నొక యో 
ధుడు తనముందు మోకాళ్ళపై కూలబడిన మరియొక యోధుని శరీ 
రమఃతోనికి తనఖడ్లమును [గుచ్చుచున్నాడు. శిల్పము కుడివైపున 
గచదావాస్తులై అనేకులు యుద్దము చేయుచున్నారు. వీరందరును 
వాయగజాది సాధనములు లేని సోమాన్య[పజలవలెకకనబడుచున్న్నారు 


122 


ఇదియుక (పజలతిరుగు బాటు కావచ్చును పనుగ్నుపెనుండి వడు 
చున్నవ్య క్షి పురుషదత్తుడ. కావచ్చును. ఈతిరుగుబాటు ఈరా2 
బహారంగముగ వె దెకమతమును తిరస్కరిం-చచినందులకు ఫలిత ముకా 
వచ్చును తుదకు పురువదత్తుడి[పమాదమునుండి వెలువడి యీతి 
రుగుజాటు నణచియుండును. ఈఘటన యొక్క [వతిధ్వనులే 
చాంది. శ్రీశాననములో వినవచ్చుచున్నవి అందువలన పురుషదత్తుని 
బౌద్దమత స్వీకారమతని 18వ రాజ్య సంవత్సరమున జరిగానని చెప్ప 
వచ్చునని" డా[మారేమండ రామారావుగారి యభి పాయము l 


నాగార్జునకొండ [బాంతమున నివసించు బెిద్ద ఇాఖల వారు 
మవహోసాంఘిక వాదులు బోధివృతము నారాధించు ఆచారము 
ఈ-కాలమున నుం జెననుటకు బోధి క్రీ సింహూళవిహోరమున బోధివృత 
మునకొక ఆలయము నిర్మించినట్లు, నాగార్జున కొండతో =భించిన 
౯ _ నెంబరుగల శాననమువలన తెలియుచున్నది. వృజారాధన అన్ని 
బొద్దతీర్రములందు జరుగుచుంఉెను హిందువులు విష్టుపాదముల 
నారాధించినట్లు, జౌద్దులు |త్రిరత్నము, స్వస్తిక, ధర్మచకము, మీ 
నము లాంఛనములతోనుండు బుద్దపాదములను ఆరాధించు చుండిరి, 
చెత్యములకు చతుర్దిశలయందు పదికలునిర్మించి చానిపెఆయక 
సృంభముల నెత్తుచుండిరి. ఆస్తంభముల్న వె బుద్దుని జీవితభఘ ము 
లను చెక్కు_చుండిరి 


ఆనాటి శాననములలో బౌద్దతీర్హములకు చేయబడిన చానము 
లయొక్క ముఖ్య న్టేళము జీవకోటి చేమమునకు సంబంధించినది 
(ప్రపంచము యొక్క- సుఖమును, తేమమును, సర్వపాణుల యోగ 
శమమును, మోవలాభమును, ఉభయలోక సుఖమును బొద్దసంఘ 


ఇకా. 





1. నాగార్జున కొండ సంచిక P 20, 


123 


ముయొక్క_ |తీకాలసుఖములను దానోగ్రేళములగా ర్కొనబడినవి. 


బుదుడు, ఇజ్యాకులు ఒకేవంశీయులు కావున నాగార్జున కొండలో 
౧) 
వెలువడిన శాసనములందు బుద్దుని యొక్క [పశంన విశిషముగాను 


న్నది 


1. 


వీనిలోబుద్దుడు 


_భగవతో దేవరాజ శకతస, సుప 
బుధ టోధినో సవంజ్ఞానో 


సవ నతాను కంవకస జితరాగదోన మోహ విప 
ముతస మవిగణి వసభ 


గంధ హాతిస సమ్మ సంబుధస ధాతు 
వర పరిగహాత స.” 
B4E 1 Vol XX P 18. 


ఇఖాకు రాజపవర రిసి సత పభవ వంస సంభవస 


దెవ మనుస్వ సవ సత హిత సుఖ మగ దేనికస 
జిత కామ కొధ భయ హరిస తరిస మొహ 


దొన సదాపితవమార బలదవపమాన పసమన కరస 
దసబల మహో బలస అరం 


గమగ ధమ ఛక పవ తకస ఛక లఖణ సుకు 
మార సుజాత చరణస తరుణ దివస 


కరపభస సరద ససి సోము గరిస నస సవటోక 
ఛిత మహితస బుధథస__.._” 
FS. E. I. Vol. XX P. 22. 


అనివర్ణి ంపబడినాదు. 


124 


దిభనికాయ, మరిుమినకాయ, పంచమాత్భక అను గంధ 
ముల (పశంన నాగార్జున కొండలో లభించిన శాననమున కలదు. 


2 “ఏ. సంనగామ వధవానం దిఘ _ మయిొమ 
= పంచమాతుక _దెసక 


5 వాచకానం ఆభర్యానం ఐర హాంఘానం అంతే 
వాసికెన దిభఘ_మయొవ _ 


క నికాయ ధరేన_____” 
౮1 E I1.VoL XXP 17 


బొద్దమతము సర్వాతిశాయియ వర్షిల్మిన ఈకాలమున నాగా 
ర్పనకొండ బౌద్ద మతమునకు ముఖ్య కేందముగ నుండుట యుగాక 
బౌద్దా రామ విపోరములును, మండపములును కలిగి ఇతర బెద్దతీర్ష 
ముల కాదర్శ |పాయముగ నుంజెననుటకు భారత 'దేళమునందలి 
బద్ద తర్ధములందుండు సన్యాసులు, సన్యాసినులు, (పజలు, విదేశీ 
యులు, నాగార్జునకొ డను సందర్శించి నారనుట తార్కాణము 
ఇచటి వింతలు, విశేషములు, చై త్యాలయములు, వివోరములు, వాని 
నిర్వహణా విధానమునుచూచి, తనుతమ (పాంతములం ఛాంయూో 
ఐధానముల నమలుపరచుచుండిరి. 


బౌద్ద భితువులు మత[పభా రార్థము ఇచటినుండి బయలుదేరు 
చుండిరి, నాగార్జున కొండ (పొంతమునందలీ వీజయవురికి రాజధా 
నిగాగల్లి ఆం[ధదేశమును పాలించిన ఇత్వూకువంశీయులీ బౌద్ధమత 
తీర్లమును పోషించుటవలన ఈ జే[తమునకు |పాముఖ్యము వచ్చినది 
ఇటు బౌద్దమతము ఇజ్వ్యూకుల పాలనమున  ఆదరింపబడి భోప్కింప 
బడినది, 


125 


జైనము !- ఇజ్యాకుల కాలమున జైన మతముకూడ ఆంధ 
చేళశమున వ్యాప్తిలో నున్నట్లు తెలియుచున్నది. బౌద్ద మతము 
వ్యాప్తిలో నున్నంతగా జై నము అకున్నను ఆంధదేశములోని 
కొన్ని [పాంతములు జైనమత కేందములుగ నుంజెనని చెప్ప 
వచ్చును 


వెదుష్యము _ఈ కాలమున బౌద్ద మతము వలన సామాన్య 
(ప్రజలకు విద్యా సౌకర్యము లేర్చడినవి. బౌద్ద మతమును స్వీకరించు 


టకు (పతివారికి అనగా సర్వ వర్ణముల వారికిని అవకాశమున్న క్లే 
లల ap 
జెెద విద్యా కీరములందు విద్య నారించుటకును అటి యవళకాశళ 
Ga [ze శ్రా 
ముం జెడిది గొప్ప గొప్ప విద్యా పిరములందు భారత దేశములోని 
నర్వ వర్ణముల వారే కాకుండ, విబేశముల నుండి విద్యార్దులు వచ్చి 
౬9 ర 
విద్య నభ్యసించుచుండిరి నాగార్జున కోండ, వేంగి, ధాన్యకటకము 
కి క 9 
మున్నగు [బాంతములు విద్యా లరములుగ (వసిద్ది కెక్కి_నవి స 


ఆర్య నాగార్జునుని కాలము నుండియు, ధాన్య కటక విద్యా 
పీరము (పసిద్ధి చెందినది. బౌద్ద విద్యకు, బౌద్ద కళలకును ఆవాస 
మైన ఛాన్య కటకమున వేలకొలది , విద్యార్థులు విద్య నార్జించు 
చుండిరి. ఛాన్యకటక  సంఘారామను నాదర్శముగ గొని, 
టిబెట్టులోని “దావంగ్‌' నంఘారామము నిర్వహింపబడుచుం ణెను, 
“దాపంగ్‌ "' అను వదమునకు 'ధాన్యరాశి' యని యర్థము. 'కోవున 
తాన్య కటకము కురు టిబెట్టులోని సంఘారామమునకు పెట్టినట్లు 
తెశియుచున్న ది, 'దాపంగ్‌ ' సంఘారామమున 7700 జొద్ద థియవు 
లురడిరి ఆ (పొంతమున ఆరు కళోళాలలతో కూడుకొనిన వీళ్ళ 
వచాగీఆయెముం డెను. 


126 


నలం వ,వికమశీల ఐహోరను లందు గల [గంఛాలయములందు 
ఛాన్యకటక సంఘారామమునకు సంబంధించిన విషయములను 


తెలుపు (వాత ప్రతులు భదపరుచబడి యుండెనని తెలియు 
చున్నది. 


ఆంధ "దేళమున జౌ విద్యల కావాసమెన మరియొక 
సంఘారామము వేంగిలో నుండెను ఇది గొప్ప విద్యాపిరముగ 
[పాముఖ్యము నందినది. వేంగి నంఘారామము ఎదుట వంద అడు 
గుల ఎత్తుగల సూపము లుండినట్టును, సంఘా రాముమున ఎన్ని యో 
అంతస్తులు గల భవనములును, అందముగా చెక్కిన _స్తంభములచే 
శోభాయమానముగ నుండు గృహములును ఉన్నట్లు తెలియు 
చున్నది 


ఇజ్యూకుల కాలపు వాజ్భ్మయ "మేదయు ఇంతవరకు లభింప 
లెదు. వారి కాలమున వెలువడిన ఇాసనము లన్నియు [పాకృత 
భాషలో వేయించబడినవి. ఈ రాజులు సాతవాపహానుల వలెనే 
(పాక్ళత భావ. నభిమానించి పోషించినట్లు తెలియుచున్నది. 


ఆ నాడు తెలుగు భావ వ్యా_ప్తిలో నుండ ననుటకు ఇజ్యా 
కుల శాసనములఅదు కన్సించు “మపోతలవర'" శబ్దము తార్కాణము. 
ఉ_త్తరాపథమున _ శకరాజులు వె దికనుతోద్దరణమునకు బూని 
యజ్ఞ యాగాదులు నిర్వర్తించు కాలమున ఇజణ్యాకులు మైతము 
"వైదిక మతముతోపాటు జౌడ్ల మతమును పోషించిరి ఆ కాలమున 
తిథి, వార, నతుత, పత, మాసాదులతో గూడిన పంచాగము, 
చాం|దమాన వ్యవహారము వాడుకలో నుండెను (గీమ్మ, వర్ష, 
పామంళములను బుతువులు వ్యాప్తిలో నుండెను, బుతువునకు 
నాల్లు మాసముల చొప్పున లక్క బెట్టుచుండిరి. ఆనాటి (పజలు 


127 


'జౌద్ద మతము నభిమానించి, పోషించుటవం౭న, బౌెద సంభఘారామ 
ములు, బౌద్ద కే[తములు, విద్యాలయములు గా (పసిద్ది చెందినపి 
"దేనాలయము లందును వ దిక విద్యా దానము జరుగుచుంజెను. 
ఇత్వూకుల కాలపు నాగార్జున కొండ లేక (శ్రీ) పర్వతమునకు సంబం 
ధించిన విషయములు “'ధర్మామృత' మను కావ్యమున వర్ణింపబడినవి 


ధర్మామృత కావ్యము  'జైనులకున్కు జైన వాజ్మయము 
నకును సంబంధించిన [గంధ పిత ధర్మామృత కావ్యము దిని రచ 
యిత “నయసనుడు'. ఇతడు నరేందసేనుడను మునికి శిష్యుడు, 
ఇతని నిపాన స్థానము “ములుగొండి [గామము ఈ [గామము 
బొంబాయి రాష్ట్ర మందలి ఛార్వారు మండలము నందున్నది 
ఈ [గంధము శాలివావాన శకము 1087 చాం|దమాన నందన 
సంవత్సర థా[దపద శుక్ల పాడ్యమీ తిథి నాటి హాని? నత[తము 
నందు పూర్తి చేయబడినది. ధర్మామృత కావ్య మొక |పాచీన 
(పాకృత కా వ్యానువాదమని తెలియుచున్నది (గంధమున గల 
యాశ్యాసములుపదునాలుగు (వతియాశ్వాసమునందు జై నధర్శ్మమునవ 
లంభించి, జైన దికునుబూని మోతమును, సద్గతినిపొందినమవోతుల 
చరితలు కలవు పదునొకండవ యాశ్వానము సత్యవత చరితము 
కలది. సంఘ శ్రీ మున్నగువారి చరితలు, జైన మత సంబంధిత 
విషయములు, ఇజ్యాకుల కాలము నాటి కట్టడ ములును ఈ (గంథ 
మున వర్ణింపబడినవి, 


ఇజ్యూకు వంశమునకు జెందిన యళోధరుడను రాజు వాను 
పూజ్య తీర్ణంకరుని కాలమున అంగచదేశమునకు రాజధాని యగు 
చంపాపురమున సింహాసనమధిష్టిం చెను. అతనికి అనంతవీర్యుడు, 
(శ్రీధరుడు, [పియబలుడను మువ్వురు కుమారు లుండిరి యళోధర 
మహోఠాజు అన్య రాజ్యములను జయించవలెనను కాంకతో ది 3 


128 


జయములు చేయుచు, వేంగీ దేశమునకు వచ్చెను "వేంగీ [పాంత 
[పకృతి సౌందర్యమునకు ముగ్గుడె అతడు అచటనే సీరవడిపోవుటకు 
నిశ్చయించి, [పతీపాల పురమును నిర్మించి చాల కాల మచ్చటి 
నుండియే రాజ్యమును పాలించెను. వృద్దుజెన మీదప రాజ్యమును 
త్యజించి, నద్గతికై వాన్నపస్టాశమమును స్వకరింప దలచెను కాని 
అతని మున్వురు కుమారులును, రాజ్యాధికారమును స్వికరించుటకు 
ఇష్టపడకుం డుటవలన యళోధర మహారాజు ఎట్లో చివరకు తన 
మూడవ కుమారుడగు |పియబలుని _గాజ్యాధికారమును స్వీకరించు 
టకు ఒప్పించి, తక్కిన ఇద్దరు కుమారులతో అడవి కే7ను. విశ్వ 
"సేనా చార్యుని వలన యళోథరుడును, అతని ఇద్దరు పుతులును 
దీక్షను బూని “జటా ళిఖర' మను కొండ పెన ఆవాస మెర్పరచు 
కొనిరి కొలది కాలములో యళశోధరుడును, అతని “జ్యష్ష పు[తుడగ్గు 
అనం తవీర్యుడును మోతము నందిరి. కాని (శ్రిథరుడు మ్మాతము 
చాల “కాలము వరకు దీకును బూని “అకళంకుడను” పేర కీర్తి 
వతశెను 


(పతీపాల పురమున 1పియబలుడు రాజ్యము చేయుచుండెను 
ఒకనా డతడు వాహ్యాళి కై తోట కరిగాను. అట పాము కరచుట 
వలన మరణించెను, అతనికి సంతానము లేనందువలన అతని మంతి 
“ఇంద పభువు' కొందరు (పముఖులతో జటా శిఖరమున కేగి 
(శ్రీధరుని రాజ్య భారము వహింవుమని కోర దలచెను రాజ్యారధి 
కారము వహించుటకు (శ్రీధరు డంగికరింపడని తెలిసికొని, నగర 
మును సందర్శించు మని ఆహ్వానించి రాజ్యాధికారము జేపట్టి తన 
కోరికను నెరవేర్చుమని బలవంత పెళ్హైను ఎట్లో  (శీధరుడు ఇంద 
(పభువు మాట కంగీకరించి, తనకు బుత,|పా_ప్తి కలుగునంతవరకు 
రాజ్యమునందుండుటకు నిశ్సయించికో నెను. కొంత కాలమున కతనికి 


129 


కుమారు డుదయించెను. తనయునికి యళోధరుండను నామకరణము 
చేసి (శ్రీధరుండు రాజ్యమును త్యజించి తపస్సు గావించుటకు అడవుల 
కాను 


శ్రీధరు(డు నివసించి, తపస్సు గావించి సిద్దిపొందిన పర్వతము 
శ్రీపర్వతము, ఇచటికి కొలది దూరములో నున్న వటవృతము (క్రింద 
కూర్చొని (శ్రీధరుండు సిద్ధిపొం'చెను. కావున ఆ వృతమునకు సిద్దవట 
మని పేరుకల్గినది. (శ్రీధరుండు ఏ (ప్రాంతమున జినచేవుని అర్చించెనో, 
లేక జ్లానపూజగావించెనో, ఎక్కడ చతుర్విధ దేవనికాయములుం జెనో, 
ఆ(ప్రాంతము అమరావతి యనంబడినది. (శ్రీధరుం. డర్దునవృతము 
[కింద తపస్సు చేయునపుడు ఖేచరులాతని మల్లి కపుప్పుములతో బూజిం 
చుట వలన ఆ(ప్రాంతమునకు మల్లికార్జున నామ మేర్చడినది. ఇం[ద 
(వభువు ఆదిగాగల వృద్దులు, (శ్రీ ధరుని మునివర్యునిగా భావించి, 
పూజించిన [ప్రాంతము వృద్దగిరి యనంబడుచున్నది రండవ యళోధ 
రుడు (శ్రీధరునిప్ముతుండు. (శీధరుండు “ముండీ యుండు కావున 
రెండవ  యళోధరునికి “ముండీయనుతుడను”” చేశేర్పడి అతని 
వంశము “ముండీయ” వంశమనంబడినది. 


రెండవ యళోధరుని వంశమున, ధనదుండను వాడు జనించి 
రాజ్యభారము వహించెను. ఆతని 'రాజ్యుమున సంఘ శ్రీయను బౌద్ద 
సన్యాసి యుండెను. అతనికి కమల శ్రీ యను చేరుగల కూతురుంణను. 
ఆమె మిక్కిలి చక్క-నిది, ధనదుడు కమల, శ్రీని (పేమించి, వివావా 
మాడి ఆమెను తానవలంబించు, జై నమతమును స్వీకరింప జేసెను. 
ధనదుండు సంఘ శ్రీని జై నమతము స్వీకరించుమని చెప్పెను. ఒక 
శాండు ధనదుడు తన అద్భుతళకక్తి (4172016) వలన మామయగు 
సలఘ శ్రీ నిమెస్నించి, ఆతడు బౌద్ద మతము త్యజించి జై నమతా 
వలంబకుడగునట్లు చేసెను. అటుపిమ్మట, కొంతకాలమునకు సంఘశ్రి) 


130 


గురువును, బౌద్దసన్యాసియ. నగు బుద్ద(శ్రీవచ్చి,శిష్యుండై న య. 
తిరిగి 'బౌద్దము స్వీకరించునట్లు ఒప్పించెను సంఘశ్రీ బౌద్దము స్వీక 
రించుట వలన ధనదుడా(గహించెను. 


ధనదుడొక బహిరంగ సమావేశ మేర్పరచి, ఆ సమావేశమున 
సంఘ శ్రీని దోషిగా నిరూపించి, తన అద్భుత § (Miracle) 
చూపింతున ని చెప్పెను. సంఘ, శ్రీ) ధనదుని అద్భుతళ క్రి నంగీకరంవక 
పోవుట వలన సభానదులు కినుక వహించి, సంఘశశ్రీ నయనములు 
"ఇెరికిటేసిరి. ధనదుడు సంఘ శ్రీకి దేశబహిప్కార శిత విధించెను, 
పడుతరముల తరువాత, సంఘ్మ శ్రీ) వంశీయులంధులుగా జనించి 
అంధకులనంబడిరి ధనదుని వంశీయుల పాలనములో నున్న చేశము 
అంధకదేశమన6 బడెను. 


మన పేర్కొనంబడిన గాధ పూర్తిగా తీసివేయ దగినదికాదు 
ఇందుచారి[త కాధారములు లేకపోలేదు. వేంగి దేశము తరువాతఆం(ధ 
'దేళములోని వేంగినాండు వేంగిదేశముగా పేరొందినది. తొలుత 
ఆం|ధదేశమునకు వేంగినాడనుపేరుంజెను గుంటూరు మండలములోని 
శేవళ్లెకు ఆరుమై ళ్ళళలోపు దూరములో నున్న భట్టిపోలే |పతీ(ప్రాల 
పురము. ఇది అతి [వాచీ మైన నగరము. ఇచట లభించిన బౌద్దమత 
సంబంధమైన “బరిణ” లపై నున్న శాసనములు కువీంకుడను రాజును 
గూర్చితెలుపుచున్నవి. ధనదుండనంగా కుబేరకుడు. ధనదుడే కుబేర 
కుడు కావచ్చును ధనదపురము* ధనద్మవోలు, ధనదుని పట్టణము, 
చేటిశేవల్లై తాలూకాలోని చందవోలు కావచ్చును. ఇది భట్టి పోలుకు 
సనమీపములోనున్నది. “అమరావతి' “విజయపురి” మున్నగు |పొచీ 
నాంధ నగరములకన్న [పతీపాలనగరమతి [పాచీన మైన నగరము 
కావచ్చును. పూరావస్తు శాస్రుజ్హలు, చార్మితకులు, కుజేరకుని 
కాలము, |కీస్తుపూర్వము మూడవ శతాబ్దిపూర్వార్థమని నిర్హయించి 


131 


నారు. ధనదపురము వెలనాడు మండలమునకు రాజధానియనియయు, 
ఈ మండలమును, 1 తిలోచనపల్ల వుడు “మల్ల ని” కిచ్చెననియు, దుర్జయ 
వంశీయులగు ఆం|ధ్ర చేశాధీశ్వరులు, చాళుక్యుల యనంతర మీపల్లవ 
రాజుకు యుద్దములందు నై న్యసహాయ మొనరించు చుండిరనియు 
తెలియు చున్నది. ధనదుండు కృష్ణానదికి సము[దమునకు మధ్య 
ద్వీపము 'నేర్పురచెను నేడది “దీవి” తాలూకాగా విలసిల్లు చున్నది. 


ఈ విషయములన్నియు ధనదుడు చార్మితక పురుషుండని 
ఇెలపు చున్నవి. ముందు ముందు, ధనద(వోలు, భట్టి పోలు, తదితర 
(పాచీనాం[ధ నగరశిధిలమ.లను (త్రవ్వించిన* (ప్రతీపొల పురాధీశ్వరులగు 
తొలి ఇజ్యాకువంశ ఊతీం|దులచరి[త్ర తెలిసికొనుట కవకాశ మేర్ప్చడును. 


సాంఘిక పరిస్థితులు: ఇశ్వాకులు పాలించు కాలమున 
(పజలు సుఖజీవనము గడుపు చుండిరి సంఘమున ప్ర్రీలకు గౌరవ 
ముండెను. రాజులు మత సవానము గలిగియుండిరి శాంతమూలమ 
పహోరాజూు యజ్ఞ యాగాది (కతువుల నాచరించి వైదిక - మతవ్యాప్తికి 
కారకుడ'య్యెను ఇాంతి(శ్రీ శాంతమూల మవోరాజు సోదరి 
'జౌద్దమతమునా దరించి పోపించెను రాణులకు మహాదేవి బిరుదముం 
ఇను (స్రీలు తమతమ భర్తలకు గల బిరుదములను, ధరించుచుండిరి. 
మవహోతలవరి, మవోసేనాపతీ అను విరుదములు శాననము_లందు కనిపిం 
చుచున్నవి. (పజలలో 'బౌద్ధమతము నవలంబించిన చవారధిక సంఖ్యా 
కులుగ నుండిరి. రానురాను వై దికమత (పాబల్యము తగ్గి జౌద్దము 
వ్యాపించెను బుద్దుని దేవునిగా భావించి ఆరాంధించు నాచారము 
వైదిక మతొాను యాయులను జూచి బి "ద్దులు పాటించిరి. మను 
మడికి తాతగారి పేరు పెట్టు ఆచార మానాడును వాడుకలలోనుం 
"డెను. వీరపురుషదత్తుడు,కుమారునకు బహుబల శాంత మూలుడని 
నామకరణము జీసేను. అనై బహవుుబల శాంత మూలుడు, తన 


132 


కుమారునకు రుళుపురుషదత్తుడను పేరుబెళ్లును శాతవాహానులవళఠ 
ఇశజ్వాకు వంశీయులు, వాసిష్టీ పుత్ర మాఢరి పుతఅని చెప్పుకొనినారు. 
ఇద్ద సంఫఘారామము లానాడువిద్యాలయములుగా, వె చద్యాలయ 
ములుగా (ప్రసిద్ది కెక్కినవి నాగార్జునకొండ విజ్ఞాన జోోతిగా వర్చిలి 
ద&ిణా పథమంభచేగాక, చేశ, విదేశమ.లందు, వెలుగు కిరణములను 
(ప్రసరించి, అజ్ఞాన తిమిరములను పారదోలి, మానవాభ్యుదయము 
నకు చోడ్చదడినది. 


ఇణ్వాకు వంశీయుల పాలన మాం|ధదేశమునందేబది సంవత్సర 
ములే మైనను ఆం(ధదేశ చరిత్రలో నాకాలము విశిష్టమైన స్థానమా।క్ర 
మించినది. సంఘమున మతసంబంధమైన పరిణామములు కలిగినవి. 
(ప్రజలు 'బౌద్దమతము నవలంబించి, బోధివృతము నారాధించుచుండిరి. 
జౌద్దులలో నంధక సంఘము వారు బుద్దుని 'దేవునిగ నారాధించు 
చుండిరి. నాగార్జున కొండవద్దగల సింవావివోరమునందు బో ధిన్భతు 
మున కొక ఆలయముండెడిది. బుద్దుని పాదములను పూజించు ఆచార 
మానాడుండెను నాగార్జునకొండ రిధిలమ. లందు లభించిన శాననము 
లందు “యావత్సపంచము యొక్క సుఖ కేమములును, ఉభయ 
లోక సుఖమును, బౌద్ద సంఘము యొక్క. భూతభవిష్యద్వ రృమాన 
సుఖమును, సర్వజివరానుల యొక్క యోగ జేమమును, నిర్వాణ 
లాభమును చానోద్దేశములుగో తెలుపబడినవి. 


(వజలు బౌద్దమత [ప్రభావమున ("ేరితులై (శ్రీ) వర్వతమును 
దర్శించు నుత్సావాముతో తీరయా తలుచేయుచు నాగార్జునకొండకు 
వచ్చుచుండిరి. యా ్యతికుల సౌకర్యార్థము, చె_త్యగృవాములు, మండ 
పములు, చతుళ్ళాలలు, నిర్భ్మింపబడినవి. (స్త్రీలు సంఘమున "గౌర 
వము బడయుచుండిరి. బజౌద్దమతముై నభిమానముగల బోధిసిరి, 
నాగార్జునకొండ (ప్రాంతమున, జౌధ్ధారామ వివోరముల నిర్మింప 


133 


జేసెను శాంతి శ్రీ, అడవిశాంతి శ్రీః చుల శాంతిసిరినిక, మహాదేవి 
రుుదధర భట్టారిక, వామ్మసిరి కుమా _రైలై న మవోదేవి చాపిసిరి, మవో 
దేవి చాంతిసిరినిక మున్నగు రాజవంశపు (స్త్రీలు బౌద్ద సంఘారామ 
ముల కనేక దానము లొనంగిరి. 


విదేశ వ్యాపారము: ఇజ్యాకు వంశీయుల కాలపు శాసనము 
లలో “ఉపాసిక బోధి ( శ్రీ" శాసనము ముఖ్యమైనది. [కిస్తు శకారంభ 
మున మత, వ్యాపార, వలస రాజ్య వ్యాప్తికి ఆం(ధులొనర్చిన 
మహా(పయత్నమును ఈ శాసనము ఖై_ప్తీకి తెచ్చును. కళింగ 
పట్టణము, లేక పాలూరునుండి పులికాటు సరస్సువరకు విస్తరించిన 
సము[దతీరముగల ఆం[ధ భూభాగము, బుషికుల్య, వంశధార, నాగా 
వళి, శారద. తాండవ గుండ్లకమ్మ, పినాకిని, సువర్షముఖి, మొదలగు 
చిన్నచిన్న నదుల [పమాదరహిత ముఖచ్వారములతో నాటి, ఓడలు, 
తీరము చేరుట కనువుగానుంజెను. కష్ణా, గోదావరి నదులు, నౌకా 
యానమున కనుకూలముగా నుండెను. ఆనాడాం[ధ దేశము, విదేశ 
వ్యాపారమునకు, వలస రాజ్య స్థాపనమునకు, అనాగరక "దేశములలో, 
(పజలలో నాగరకత, సంస్కృతీ [పచారమునకు, వికాసమునకు, 
(పమ-ఖపా[త వహించి, ఆం(ధుల కీరిని వ్యాపింప బేసి |పపంచమున 
విశిష్టస్థాన  మ్న్మాకమించినది. మవోనదులై న గోదావరి కృవ్లలు 
ఇలకు సొ[మాజ్యమున నెొకాయానమునకు తద్వారా వ్యాపార 
మునకు దోపహాద మొసంగుటవలన ఆం|ధనావికులు, సా[మాజ్యమందే 
కాక, విదేశములందు నై తము వ్యాపారముతో పొటు ఆంధుల సం 
సతీ నాగరక తలను వ్యాపింప జేసిరి, "పెరిప్పను!, టాలెమీి. అను 
విదేశ యాతికుల (వాతలవలన, ఆం[ధ దేశము నుండి వ్యాపారపు 


1. Periplus of the Erythraean sea C60 4. D. 
2 Ptolemy author of the Geogouphy C 140A D. 


134 


టోడలు, గోదావరి, కృవ్ల, గుండ్లకమ్మ పినాకినీ నదుల ముఖద్వార 
ముల నుండి బయలుదేరి తూర్పుననున్న దేశములకు వెళ్ళుచుంజెనని 
ఇలియ చున్నది సావాసికులై న ఆం ధులు, పక్ళతిసిద్దమయిన "పెద్ద 
"పెద్ద నదులుగల దేశమున నుండుటవలన, భర్య సావాసములతో 
విశాలమైన సము(దముసె దూరతీరముల కేగుచుండిర్‌ ఆం|ధ రాజు 
లన ఇత్వూకువంశీయుల , విదేళ వ్యాపారమును (పోత్సహించు 
ర 

చుండిరి. విదేశగమనము కేవలము వ్యాపారార్థ 'మేమయైనను, వ్యాపా 
రముతోపాొటు ఆం|ధ సంస్కృతి. తద్వారా భారతీయ నాగరకత, 
సంస్కృతి బౌద్దమత సిద్దాంతము లాయా బేశములందచు వ్యాపించి, 
భారతజాతి [పత్యేకత, భారతీయ సంస్కృృతీవిశిష్టత పపంచ [వజలు 
గుర్హించునట్లు చేసెను. 


భారతీయ నంస్కృతి, బౌద్దమత సిద్దాంతము లాం|ధదేశళము 
నుండి, మలయా, చీనా నయాం, బరా, కాంబోడియా "దేశము 
లందు వ్యాపించెనని తెలియుచున్నది ఆనాడు రెండు రకముల నౌక 
లుండెననియు, అందు మొదటి రకము నౌకలు విశాలమెన, అగాధ 
యైన సము దములందు (పయాణము చేయుటకును, రెండవ రకము 
నౌకలు, దేశమున (పవహించు నదులైపె నను, సముద తీరస్థ (పొంత 
ములందును ఉపయోగవడుచుండెనని, ెరిప్ల స్‌ [వాతల వలన తెలియు 
చున్నది. 


బోధిక్రీ శాసనము వలనను, టాలేమీ భూగోళళా(స్రు 
(గంథము వలనను, భారతావనిలో లభించిన విచేశనాణముల వలనను 
వస్తు సముదాయము వలనను, ఆం|ధులానాడు భారతజాతి గర్వించు 
నట్లు విబేశములందు నాగరక తా సంస్కృతులను, మత సిద్దాంతము 
లను వ్యాపింపజేయుటలో మిక్కిలి తోశ్చడిరని “తెలియుచున్నది 
అరకాన్‌ దేశపు రాజధాని “తిలింగ”నయాం సింధు కాఖ లోని*కాకులి 


135 


నామములు, తమ మాతృభూమిలోని పేళ్ళనే ఆయా చేళములందు 
వలస నేర్చ్పరచుకొనిన (పవాసాం(ధులు చేశాభిమానముతో పెట్టుకొని 
యుండిరని తెలియు చున్నది. ఆం|(ధులు థదేశములందు తమ సంస్క 
తిని, నాగరికతను, 'బౌద్దమతమును వ్యాపింప జేయుట వలన ఆయా 
దేశమ.లలోని [ప్రజలు బౌద్దమతమను స్వీకరించుటయే గాక, వవి(త 
మెన భారత దేశమునందలి బౌద్ద కే[తములను ముఖ్యమ. గా, అమరా 
వతి, నాగార్జునకొండ (పాంతమ.లను సందర్శించి, జనగ్చసాఫల్య మొన 
రించుకొనుటకు, బెొద్దారామ వివోరములను దర్శించి, మహానవై_ త్య 
ములలోని బుద్దుని అ స్తికలకు 1శద్దాంజలి ఘటించి పోవుచుండిరి. విదేశ 
యా(తికుల కొరకు, బెెద్దభితువుల కొరకు బొెద్దసన్యాసినుల కోరకు 
బోధి(శ్రీ మున్నగు బౌద్దమతాభిమానులగు మగువలు నాగార్జున 
కొండ (పాంతమున, చై_త్యములు, వివోరములు, మంటపములు (కతు 
శాలలు, మున్నగునవి నిర్మించి, అందు సమస్త సదుపాయములు నమ 
కూర్చిరి. ఆనాడు నాగార్జునకొండ (పసిద్దమెన "బౌద్ద కే త్రము. మవో 
యాన బౌద్ద మిచట వర్లిల్లి విదేళములందును వ్యాపించి, భారతదేశ 
(వతిష్టనినువ డింవ జేసెను. 
శిల్పము ; నాగార్జునకొండ శిల్పములను బట్టి ఆనాటి శిల్పులు 
విశ్వక రశ్చవంటి వారని తెలియుచున్నది ఇచట బుద్ద ధాతువు వై నిర్మిం 
పబడిన మహో చై త్యము శిల్పసంపద కలిగియున్నది ఇచటి సంఘా 
రామ కట్టడములకొక (పళ్యేకత కలదు. బోధి వృతమునకొక (వత్యే 
కత కలదు బోధి వృతమునకొక ఆలయము నిర్మించినట్లును, చైత్య 
మునకు, నాలుగు దిక్కులలో వేదికలు నిర్మించి ఆయక _న్తంభముల 
'నెత్తించి ఆ స్త్రంభములవై శాసనములు చెక్కించుటయేగాక, కొన్ని 
స్థంభముల వె వంచమంగ ళములను]ే చెక్కించుచుండిరి శాంతమూల 
1. గౌతమబుద్ధుని జీవిత మందలి ముఖ్యమైన ఐదు ఘట్టములు పంచ 
మంగళములు. 1 బుద్ధజననము, 2 మహోభి నిష్కు మణము, 
8 సంబుద్ధి, 4. ధర్మచ(_క _పవర్తనము, ర. మహాపరి 
నిర్యాణము. 


136 


మవోరాజు హిరణ్యకోటి దానమును నూచించు దృశ్యముగల శిల్ప 
మును, చ[కవ_ర్తితక్వము (పకటించు “చ[కవర్తి-అతని పడు ఆలంకార 
ములు అను పేరుతోగల శిల్పమును, వీరపురుషదత్తుడు ఏడు పడగల 
నాగరాజు గర్భమునగల శివలింగమును [దొక్కుచున్నట్లును, అతని 
ముందు భయ।భాంతులై కొందరు వ్యక్తులరచుచున్న ట్లు చెక్కబడిన 
శిల్పమును, శెండు చేతులు నడుమున నాన్చి ముందునకువంగి, కుడి 
పాదముతో నా గర్భమునగల శివలింగమును [దొక్కుచున్నట్లు ఎడమ 
వె పును, కుడిభాగమున సింవాసనాసీనుడై న బోధిసత్వుడును, అతని 
ఎదుట వదియో చెప్పుచున్న వీరపురుషదత్తుని శిల్పమును, ఇంకొక 
శిల్పమున వీరపురషదత్తుడు బోధిసత్వుని పాదముల వద్ద కూర్చొని 
యున్నట్లున్న శిల్పమును శిల్పకళాసంపదతో నొప్పారుచున్నవి 


మరియొక చోట వీరపురుషదత్తుడు [బాహప్యాణ మతమును 
త్యజించి బౌద్దమును స్వీకరించినట్లు చితింపబడినది. మంతి, నేనాపతి 
(6 య 
మున్నగువారు ఈ చిత్రములో నున్నారు. కొందరు (స్త్రీలు ఈ చిత్ర 
మున కనిపించుటవలన వారు వీరపురుషదత్తుని రాణుల్రై యుందురని 
యూహించుట కవకాశమున్న ది. 


నాగార్జునకొండ లోయలో లభించిన నొక శిలృములో యుద్ద 
దృళము చి(తింపబడినది. ఇందు సామాన్య[పజలు ఆయుధపాణులై 
యుద్దము చేయుచున్నట్లును, ఒక యోధుడు వనుగువై నుండి పడిపోవు 
చున్నట్లును చి(తింపబడినది. ఈ చి|తము వీర పురుషదత్తుని వైదిక 
మత నిరసనము సహింపని [పజల తిరుగు వాటుగా భావింపవచ్చునని 
చారి[తకుల యభి పాయము, 


శాంతమూల మహారాజు గావించిన గోదానమును సూచించు 
శిల్పమున, రాజూ, రాణి ఆసీనులై యుండ, సేవకుడొకడావును తోలు 


137 


కొని వచ్చుచున్నట్లును, ఒక (స్రీ ఆవు ముఖమున తిలకము దిద్దు 
చున్నట్లు సహాజళిల్ప సంపదతో నొప్పారుచున్నది. 


నాగార్జున కొండలోయలో నున్న ముఖ్యమైన వివారముపారా 
వత విహారము. ఈ పీహారమునందా చార్య నాగార్జునుడు నివసించెను. 
ఇది ఐదంతస్తులు కొలది. ఇందు వివోరములు, చతుళ్ళాలలుండెను. 
(పతివివ్వారము నందొక బంగారు బుద్దవి గహ ముంజెననియు 
హూ త్సాంగ్‌ (వాతల వలన తెలియుచున్నది. 


ఏబది సంవత్సరములు మా(తమే పాలించినను, ఇశత్వాకులు 
ఆం(ధ "దేశమును శకాతవాహాన సా|మాజ్య పతనానంతరము కడు 
సమర్దన్నీయముగా తమ యేలుబడిలోనికి 'బెచ్చుకొని, ఆం[ధదేశము 
చిన్న చిన్న రాజ్యములుగా చీలిపోకుండ కాపాడినారు. వె దికమతము 
శాంతమూల మహారాజు కాలమున  ఆదరింపబడి పోపషింపబడినను, 
జౌ ద్ద్హము స ర్వాతిశాయి యె విలసి ల్రినది. ఆం[ధ సంస్కృతి, నాగరకత 
ఇత్వాకుల కాలమున విదేశములందు వ్యాపించినది. ఆం(ధ్రులు విజ్ఞాన 
చందైకలను తూర్పుబేశములందు వ్యాపింప జేసీ, బౌద్దమతము విదేశము 
లందు మవోోన్నతముగా భావింపబడునట్లు చేసి, వ్యాపారము వృద్ది 
చేనుకొని సుఖమయ జీవితము గడిపినారు. 


4 వ ప కరణము 
మల్లవ యంగవంం 


దతిణాపథమును పాలించిన రాజవంశములలో పల్లవ వంశము 
ముఖ్యమైనది. పల్లవులు కంచిని రాజధానిగా ద&ిణదేశమును పాలిం 
చుచుు ఆం[ధదేశళ భూభాగముల నాకమించి కొంతకాలము పాలించిరి. 
ఆం|ధుల చరిితలో పల్లవులకు సమ.-చితమైన స్థానమీయబడినది. పల్ల 
వుల పరిపాలనా కాలపు ఆం|ధదేశ సాంఘిక చరిత ఈ [(పకరణమున 
(వబాయబడుచున్న ది. 


పల్లవులు సుమారు ఏడు శతాబ్దుల కాలము దకిణాపథమును 
పాలించినారు. ఈ  రాజన్యులకు సంబంధించిన శాసనములలో 
1. |పాక్ళత శాసనములు ౨. నంన్కుత శాసనములు. శీ. సం 
సత, తమిళ మి|శమములు ముఖ్య మె నవి ఇవియన్నియు తామ 
శాసనములు. పల్ల వులకు సంబంధించిన శిలా ఛాననములు ఏడవ 
శ తాళ్ల్వారంభము నుండి వేయింప బడినవి. 


తామ శితాకానన ములు, నిర్మాణములు, సారస్షతము, పల్లవ 
చరిత నిరా్రాణమునకు దోడ్పడిన సాధనములు. 


పల్లవ నిర్మాణములలో మహేం[ద వాడి, పల్లావరము, 
మావమందూరు, మవోబలిపురము, తిరుచునావల్లి 9 _(పాంతములందలి 
గు విలయములు ముఖ్యమైనవి 


'తవారమనబడు నాయనారుల భ_క్తిగీతములు, వై స్షవాళ్వా 
రుల [గంథములు, అవంతీనుందరికథ, మ_త్తవిలాన |పవాసనము 
లోక విభాగ మనబడు దిగంబర ఎె. నకావ్యము, పల్లనుల కాలమున వెలసిన 
సాహిత్య [గం థములు,. 


పలవ రాజులలో ముఖ్యమైన వారి పేరు (కింద నొసంగ బడు 
యి చ. య 
చున్నవి. 


ఒపృమవో రాజు 
రివస గ్రాందవరశ్ర 
విజయస్క-ందవరగ్ద 


సింవావర్శ 


విష్టుగోపుడు 
(తిలోచన పల్లవుడు 
మొదటికుమార విష్ణువు 


బుద్దవరశ్ర 


"రండవ కుమార విష్ణువు 


సింహవర్శ 


స్క-ం౦దవర్శ్ణ 


నందివరగ 


సింపహావి ష్ణువు 
మేం (దవర్శ్గ 
నరసింవావర్శ 
మ పాం1దవర్శు 
పర మేళ్వరవర్శ 
నరసింహవరగి 


రాజసింవా 


పర మేశ్వరవర్శ 
నందివర్శ (పల్లవమ ల్ల) 


దంతివర్శ 
నందివర్శ 


నృపతుంగ వర్ణ. 
అసరాజితు (డు. 


139 


FE 


III 


285-810 
810.885. 
880-840. 
840. 
840-849. 
850-860. 
860-885. 
885-410 
410.486 
486-460 
460-485 
485.510 
575.600. 
600-680. 
680-668. 
668.670 
670.685. 


685-700 


"00-710. 
710-175. 
7775-826 


140 


చున చేర్కెానబడిన రాజుల కాలమున వేయింప బడిన శాస 
నములను, నిర్మింపబడిన 'దేవాలయములను, గుహోలయములను, రచింప 
బడిన (గంథములను అనుసరించి, పల్రవరా జుల పరిపాలనాకాలపు ఆం|ధ 
దేశ సాంఘిక చరిత |(వాయబడుచున్నది. 


రొజ్యపొలనొవిధానము:-..- ఇణాాకు వంశీయులు శాతవాహా 
నుల రాజ్యాంగ పద్దతుల నమలుపరచి ఆం (ధచేశమును పాలించినారు. 
అశు పల్లవులు నైతమాం[ధదేశములోని తమ ఏలుబడిలో నున్న 
(పొంతములందు సాతవావానుల పరిపాలనా విధానములనే యవలం 
వించిరి 


శివస్క_ందవర్శ్మ హిరవాడగళ్ళి శాననము! వలన పల్లవుల పరి 
పొలనా విశేషములు మనకు తెలియుచున్న వి. 


స్మామాజ్యమునకు రాజు సర్వాధికారి. రాజుకు రాజకీయ 
వ్యవహారమ.లందు నలహానొసంగుటకు మం(తివర్ష ముండెను. రవా 
స్యాధికారు లిచ్చు సలహాలను రాజు పాటించుచుండెను. రాజు ఎట్టు 
దానములై నను చేయవచ్చును. రాజు నిరంకుళుడై నను, మం|తి 


మండలి సలహా ననుసరించి (పజోవయోగ నిర్యాణ కార్యములను 
చేయుచుం జెను, 


సా_మాజ్యమున శాసనము గావించు అధికారము రాజుకు 
మాతమే యుండెను. 


అష్టాదళ పరివారములతో యువమవేోరాజా కాని, మహారాణి 
కాని, వేదవిమలై న పండితులకు, మతాచార్యులకు భూదాన మొసం 
నుట కరుల యుండిరి. 

లబ 


1 Epigraphia Indica Vol. T Page 2. 


141 


సా[మాజ్యమున రాజుకు వివిధములై న పన్నులు విధించు 
అధికారముండెను [గామసీమలనుండి, నేయి, పాలు, మజ్జిగ మొద 
లగు వస్తుసంచయమును "ెప్పించుకొను అధికారము రాజ్యాధినేత 
కుంజెను. [పభుత్వోద్యోగుల నిమిత్తము [పజలనుండి ఈ వస్తువులను 
రాజు (గహించు చుండెను. 


యుద్ద సమయములందు ఆయుధములను, వస్తుసామ గిని, తది 
తర యుద్దతం (త్ర సరికరములను, ఒక చోటినుండి మరియికచోటికి గొని 
పోవుటకు, (గామీణులు, రైతులు, తమతమ వంతు[పకారము ఎడ్ల 
నీయవలసి వచ్చుచుండెను. (గామములలోని [గాసము, వంటచెరుకు, 
కూరగాయలు, ఫలపుష్పొూదుల పై రాజు సర్వాధికారములు కలిగి 
యుండెను అవసరమని తోచినపుడు, రాజు ఆయా వస్తుసముదాయ 


మును, రాష్ట్ర వినియోగము నిమిత్తము తీసికొను యధికారము 
కలిగియుం జెను. 


(గామములోని [పతివస్తువుమై రాజున కధికార ముండెను రాజు 
సర్వాధికారియెనను, నిరంకుశుడు మా(తము కాడు పల్ల వరాజులు 
ధర్యా్య్మానువర్శనులై రాజ్యమును పాలించిరి రాజులు కే(తధర్ణ 
మెరింగినవారే కాక, "రాజ్యమును కాపాడుట తమ విధియని 
భావించిరి శాసనము అంది రాజులు, “ధర్భమవేో రాజులు” ధర్మ మహో 
రాజాధిరాజా లని వర్షి ంపబడినారు యుద్ద సమయములందు దేశమున 
ఇాంతిభదతలు కాపాడుట వీరు తమ ధర్మముగా దలంచిరి. దయార్డ 
వృదయులై (పజలను కన్న బిడ్డలవలె వీరు పాలించిరి. 


పల్ల వ రాజులకు “సత్య (పతిజ్ఞాస్య' “సత్య(ప్రాణ మహాత్మనః 
అను విరుదము లుండెను పరిపాలనాదతులు కావున “లోక పొలస్య' 
“లోక పాలానాం పంచమస్య' “[పజారంజన పరిపాలనోద్యోగ” “సతత 
సత్య|వత దితస్య' “రాజర్షి గుణ సర్వ సందోవా' 'విజిగీపోద్దర్శ 


143 


విజిగిషస్య” “లోకావచయ |వత్య కృ సర్వారంభఃవిజిగీష8' అని శాసనము 
లందు చెప్పుకొని నారు ఇట్టి బిరుదము. లవలన , పల్లవ రాజుల రాజ 
ధర్మము, 1పజానురంజకము, కీర్తికాంత ఆలియుచున్నవి. 


ప శివరాజులు దతీణావధమున నువిశాల సా(మాజ్యమును 
స్థాపించినను, ఆం|ధ్రదేశమును జయింపవలె నను కోరికతో, దండ 
యా |తలుచేసి, ఆం[ధ భూభాగములను జయించి, ఆం|ధదేశమున తమ 
పరిపాలనము సౌగించినారు ఆం|ధవీరులతో జరుగు యుద్దమ.లందు 
పల్ల వులకు జయము, ఒక గాక ్రామూా రపజయము కలుగుచుంజెను. 


పరిపాలనావ్యవస్థ :..... పల్లవులు తమ సా(మాజ్యమును భిన్న 
భిన్న రాష్ట్రములుగా విభజించిరి రాష్ట్రమును పాలించుట కొక అధి 
కారి నియమింపబడుచుంజెను రాష్ట్రా) ధికారిని వివయికుడు లేక 
'వ్యాపృతుడు అని పిలిచెడివారు. రాష్ట్రా” ధికారులు సర్వసాధారణ 
ముగా రాజబంధువులుగాని, రాజవంశీయులుగాని నియమింవపబడు 
చుండిరి. రాష్ట్ర మున కొక రాజధాని |ప్రశ్వ్యేకముగా నుండెను. 
పల్ల వుల ఇాసనము.లందు, కరగ రాష్ట్ర ము, వేంగోరాష్ట్ర్రము, ముండ 
'రాష్ట్ర్రములును, శాతవావాని వోరము అజేయార్‌ , ఆదులు 
"శేర్కొనబడినవి. రాష్ట్రములు పరిపాలనా సౌలభ్యము కొరకు, వివ 
యములుగను, కోష్టములుగను, విభజింపంబడినవి. తొండ మండలము 
లేక తొండ 'రాష్ట్ర్రమును, 24 కోస్టములుగ విభజించినట్లు తెలియు 
చున్నది. నృపతుంగవర్శ్మ 15వ విజయ రాజ్య సంవత్సరమున కాంచీ 
నగరముచుట్టు భూమండలము  విభబింవబడిన దని శాసనములవలన 
తెలియుచున్నది. అట్టి విభజనలలో వేర్కొనబడిన చామళ్‌ “ఉరు 
కోడ్‌” దులు నేటికిని కనిపించుచున్నవి. వీని పాలకులను చేశాధి 
కృతులని పిలుచు చుండెడివారు. 


143 


గా 9మపొలనము-_-- కోష్టమ.లు, విషయముల , (గామ 
ములుగా విభజింపబడి పాొలింపబడినవి (పతి (గామమున క ధికారు 
లుండిరి. వారిని గామణులు లేక “వపిట్టులని పిలిచెడివారు పల్లవ 
సామా9జ్యమున గల రాష్ట్రములు కోష్టములుగ, గామములుగ 
విభజింపబడినట్లు మూడవ కుమారవిష్లువు వేయించిన చెందలూరు 
శాసనము! వలన తెలియుచున్నది. గామమే రాజు ఆదాయమునకు 
"కేం్యదము. అనేక గా 9మటికలు కలిసి ఒక గాగమమేర్చడునుకి. 
రాజు గామము నుండి అధికారుల ద్వారా పన్నులు వసూలు చేయు 
చుండెను. 

పల్లవ సామా జ్యమున దేవభోగ్యములు, అ|గహారము 
లుండెను. ఈఅ|గవోరముల నుండియు, 'దేవభో గములనుండియు రాజో 
ద్య|ోగులు పన్నులు వనూలు చేయనవసరము లేకుండెను కావున నట్టి, 
అ|గహారములు, 'దేవభోగములు గా)మములుగా లెక్కింప బడలేదు. 


రాష్టా9 కారీ తన రాష్ట్ర ములో నున్న గా9మమ లను, దేవ 
భోగములను, అ|గహారములను, గా 9మముల సరిహద్దులను, ఆదాయ 
వ్యంయయములను, రాజు వసూలుచేయు పన్నులను, 'ఆలుపునట్టి పట్టిక 
లను సిద్దపరచి, ఆయా పట్టిక ల్నపై. రాజునకుండు అధికారములను 
చై_తము తెలియునట్లు (వాయించుచుండెకు (పజలు రాజున కిచ్చు 
పన్ను వివరములు సులభముగా శెలిసికొనుటకీ పట్టికలెం తేని యుపక 
రించుచుం జెను సామాం)జ్యమున (పజల నుండి ఎంత పన్ను వసూ 
లగునో ముందుగా తెలిసికొనుట కీ పట్టికలు సహాయపడుచుం డెను 


(గామ సరిహద్దులను స్థానికాధికారులు రతించుచుండిరి అధి 
కృతులు, ఆయు క్తకులు, వై యోగికులు, రాజవల్ల భులు, సంచార 
కులు అని స్థానికాధికారులు పిలువబడుచుండిరి, 


1. Epigraphia Indica Vol VIIIP 233 
2 ఇచట గాామము Revenue Unt గా భావించబడినది. 


144 


(పతి (గామమున, దేవ, (భ్రావ్మాదేయములకు, రాజభూము 
లకు, వేర్వేరు లెక్కులండెడివి. దేవభూములనగా రాజులుగాని, 
భూస్వాములుగాని, ధనాఢ్యులుగాని, దేవాలయముల  కొనంగిన 
భూములు. ('బావ్మాదేయములనగా అష్టాదళ పరివారములతో 
రాజులుగాని, యువ మవోరాజులుగాని, రాణులుగాని, (బావ్మోణుల 
కొసంగిన భూములు లేక అ|గవోరములు. 

పల వ శినస్కుంద వరగ్హమహోారాజు, “అంధపధ" మందలి “విరి 
పర" అను [గామమును దానముచేసినట్లాతడు వేయించిన మైదవోలు 
శాసనము! వలన తెలియుచున్నది మూడవ కుమార విష్ణువు 
చెందలూరు శాసనము*ి వలనను, విష్ణుగోపవర్మ ఉరువుషల్లి శాసనము 
వలనను |బ్రాహ్మదేయ చాన విషయము "తెలియుచున్నది. ఇట్టి 
(ఖావ్మాదేయములవైె న రాజున శెట్టి అధికారము "లేకుం జెను. అష్టాదశ 
అధికారములు చాన |ఫతిిగహీత పరమైయుండెను. [పతిగహీత 
రాజునకెట్టి వన్నులును శెల్ఫింప నవసరము లేకుండెను. 

రాజులు భూమివై పన్ను విధించుచుండిరి, ఆట్ల పన్ను 
భూవి_స్టీర్ణము, భూసారము, భూమిని కొలుచు స్థితినిబట్టి వసూలు 
చేయబడుచుండెను. ఇట్టి పన్నులకు సంబంధించిన, కార్యక లాపము 
లను నిర్వహించుటకు అధికారులుండిరి. శివస్కందవర్శు పహొరపాడ 
గళ్ళి శాసనమునే భట్టిళర్మ, “రోహిణీగు ప్ప “అచ్యుతుడు “భోజ 
కుడు మున్నగు రవాస్యాధికారుల వేళ్ళు పేర్కొనంబడినవి. రాజ 
శాసనములను [వాయువా రీ రవాస్యాధికారులే. హిరవాడ గళ్ళి శానన 
ములో, రాజ్య పరిపాలనకు ముఖ్యులైన అధికారుల వేళ్ళు చేరొ్మంనం 
బడినవి. రాజకుమారులు రాజ పతినిధులుగా వ్యవహరించుచుండిరి. 
Epigraphia Indica Vol VI P 84 


Epigraphia Indica Vol VIII P 233. 
I.A VolVP 50. 


Spigraphig Indica Vol IP 2. 


wp = 


145 


పల్లవ శఛాసనములం దు వేర్కానబడిన ఆనాటి రాజకీ యోద్యో 
గులలో సేనాపతులు, 'రాష్ట్రి కులు, మదంబికులు మున్నగు వారు 
ముఖ్యులు 


సేనాపతి = ga 
రాష్ట కులు = యములను లేక 
తత J కోవ్షములను పాలించువారు 


మదంబికులు = వస్తువుల2వె పన్ను వసూలు చేయువారు. 
దేశాధికులు = స్థానిక పాలకులు, 


వల్లభులు = రాజవల్ల భులు = రాజాకు రావలసిన పన్నులను [పజల 
నుండి వసూలు చేయువారు. 


అమాత్యులు = మంత్రులు = (పాడ్వివాకులు 
గోవల్ల భులు = పశువులను రథి.ంచువారు. 


(గామభోజకులు = |(గామాధి కారులు = = (గామాదాయము ననుభ 
వించువారు, (బావ్మాణా (గహోరము లందును [గామ 
భోజకులుండిరి. 


అర లక్యాధికులు = వనరతకులు. 


నాయకులు = ఇని న్యాధికారులు, 
గుమికులు = |గామాధికారులు, 
సంచారాంతకులు = గూఢో చారులు. 


భ| దమనుష్యులు = రతకభటులు. 


రాజునకు 1రి రక ములై న పన్నులు విధించు అధికారముంజెను. 
అహ్షైదళ పరిహిరములతో రాజు |[చావ్మాదేయముల 'నేర్పరచుట వలన 
ఇట్టెపన్ను లు విధించు చుండెనని తెలియుచున్నది. 


146 


రాజా వసూలుచేయు పన్నులు (దవ్యరూపమునను, వస్తురూప 
మునను, ఉండెను. ఈవిధమైన పన్నుల |పశంస “కాసె క్కుడి” 
కావోర్‌ ” శాసనములందు క నిపించుచున్న ది. 


వృ_తిపన్ను, వస్తువులవై పన్ను రాజు వసూలు చేయు 
చుండెను. కుమ్మరి, కంసాలి, గౌండ్ల, గానుగవారు పన్నులు 
చెల్లింపవలసి వచ్చుచుండెను. ధాన్యము, వక్కలు, అముుటకు, 
<n 
వ్యాపారులు వరక సుంకము లీయవలసి యుండెను బట్టలవై పన్ను, 
వివాహా సమయము లందిచ్చు బహుమతులపై పన్ను ఉప్పు తయారు 
చేయుటకు ధనము నీయవలసి యుండెను. 


పన్నులు వనూలుచేయు అధికారులను “మండపి" లని పిలుచు 
చుండిరి. సన్నులు మండవము వద్ద వనూలు చేయుచుండుటను బట్టి 
వారికా "వేరు వచ్చి యుండవచ్చును. 


ఉపారికర, వాత భూత హిరణ్య ఆదేయాదులు పన్నుల వేళ్ళు, 
రాజాజ్ఞ, లేనిదే ఇటుకలతో చెద్ద పెద్ద భవనములు గాని, నూతుల 
నిర్యాణము గాని, కొబ్బరితోటల పెంపకము గాని, నూనె గానుగల 
ఏర్చాటుగాని, పిలు లేకుండెను. 


గామ పరిపాలన = గా౨మ నభలు_ పల్లవ రాజులలో 
రెండవ నందివర్శ, మూడవ నందివర్శ, అవ రాజితుల కాలమున (గామ 
నభలు నిర్వహింపబడుచుం జెడివి. బాహో దెయము లంచును ఇట్టి సభ 
లుం 'జెడివి. బావా 'దేయములలో నిట్టి సభలు అ|గవోరికులచే నిర్వ 


1 నేడు సైతము గామా ధికారులు, చావడివద్ద కాని, రచ్చవె గాని 
కూర్చొని పన్నులు వనూలుచేయుచుందురు. పన్నులు వసూలుచేయు 
గా9మాధికారిని “మారి పటేల్‌ అని వ్యవహరింతురు, “మాల్‌” 
అనగా వస్తువు (Revenue) 


147 


కొంపబడు చుండెను. ఇందు విద్యావంతులు, సభ్యులుగా నుండెడి 
వారు. ఇట్టి సభలలో సభ్యులుగా నుండుటకు మంచి నడవడి కలి 
యుండి, మం|(త్ర బావ్మా్మ్మాణములు. ధర్భ్యశా(త్రుములు, అధ్యయనము 
చేసి, విమర్శాత్మకముగ _ వేదములను పరిశిష్టముతో పరించినవారే 
అర్హులుగా నుండిరి. ఈ గామ సభలందలి సభ్యుడు [గామ సంబంధ 
మెన ఎన్నికలకు అభ్యర్థిగా నుండవచ్చును. ఈ నియమముల నను 
సరించువాడు సభా కార్య [క్రమములను కారణము లేకుండ తిరస్కరింప 
రాదు నభా తీర్మాన ధిక్కారికి-అతని అనుచరులకు దండము విధింప 
బడుచుండెను. సభా తీర్మాన తిరస్కారి తీర్యానములోని [పతి విషయ 
మున కొక ర కాసులు (ప్రతిఫలము చెల్లింపవలెనను నియమముండెను. 
అతడు సభా నియమములను పాటింతునని |ప్రతిజ్ఞాబద్దుడు కావలెను. 


సభలు._కార్య( క్రమము ఃఈ (గామ సభల పర్యవేతణమున 
చేవాలయములుండను చేవాలయె పరిపాలనము,  బేవాలయాదుల 
'దానధర్మముల స్వీకారము, చెలువుల రతణము, వాని మరమ్మతులు 
ఈ సభలు చూచుచుండను. పల్లవుల కాలమున [తవ్వించిన తటాక 
ములు, కాలువలు, నేటికిని నిలిచియున్నవి అందు కంచిలోని వర 
మేశ్వర తటాకము, మహాం(ద తటాకము, మామందూరు చెలువు 
చిత మేఘ తటాకము, ముఖ్యమైనవి. 


'దేవాలయములు- పూజా విధానము, దేవాలయ నిత్యకృత్య 
ములు జరుగుటకు, బియ్యము, నేయి, పూవులు ఇచ్చువారితో 
సంబంధ  మేర్పరచుకొనుట- దేవాలయ ధనము దుర్వినియోగము 
కాకుండ చూచుట, అట్లు దుర్వినియోగ పరచువారిని శిడుంచుట, 
ముందు ముందట్టి దుశ్చర్యలు జరుగకుండునట్లు చూచుట, ఈ సభలు 
నిర్వహించు కార్యములలో ముఖ్యమైనవి 


చేవాలయ రతకులు, దేవభూమిని, తనఖా "వెట్టుటవలన చేవ 
తార్భన కంతరాయము కలుగ ఒక ధర్యాత్భుణా భూమిని దేవాల 


148 


యమునకు సం[క్రమించునట్లు చేసెనని దంతివరన్ర (టిప్లి శిన్‌ శాసనము 
వలన తెలియుచున్నది. 


పల్ల వరాజుఖు పరిపాలనాదతులు-వె దిక మతానుయాయులు, 
పల్లవ వంకస్థాపకుడగు పీరకూర ఎవర్ర మహారాజు నాగరాజ కుమా 
అను పరిణాయమాడుటవలన రాజ్య లాభము బజొంబెనని “తెలియు 
చున్నది. నాగరాజు లాం| ధదేశీయులు. పీరకూర ఎవర నాగరాజ 
కన్యను వివాపానూడి కాంచీ ('పొంతమును పొంది రాజై నట్లు 
ap) 

వేలూర్బాళయ శాసనమున నున్నది. 


“యఃఫణీన్ష) సుతయా సహా(గహీ 
(చాజ చివ్నానుఖలం యళోధనః” 


వీరకూర్చవర్శ మవోరాజు కంచిని రాజధానిగా జేసికొని 

పల్లవ రాజ్యమును వ్యాపింప జేసెను. ఇతని పదియవ రాజ్య సంవత్స 

రమున ఇకని కుమారుడగు విజయన్మ-_ందవర్శ్ణ యువరాజుగా నుండి 
మైదవోలు శాసనము! వేయించెనూ. 


శివస్మందవర్శ హిరవాడగళ్ళి శాననము* వలన నాతడు 
అగ్ని ప్లోమ, వాజపేయ, అళ్వ మేధ యాగముల గావించినట్టు “తెలియు 
చున్నది శివస్కందవర్య కాలమునాటికి పల్లవులు పరా[క 'మోవేతులై 
సా(మాజ్యమును విన్తరించినట్లూహింపవచ్చును. హిరవాడగళ్ళి 
శాసనము శివస్కందవరతి 8 వ రాజ్య సంవత్సరమున వేయింపబడినది. 





1, “యువషహారాజో భారదాయసగోతో 
పలవానాం శివఖందవమో”E.1 Vol VIP. 84-89. 
2. “అగ్గి ధోమ, వాజపేయాస్స మేధయాజీ ధమ్మమహారాజాధిరాజో 
భార ద్ధాయో పల్టవాణ సివఖందవమో_£. 1 Vol I P, 2 


149 


శివస్క_ందవర్శ సత్య సేనుడను రాజును జయించి, [బాపహణ 
ఘటికను (గహించినట్లు 'వేలూ'ర్చా శయపు శాసనము నందున్నది. 


అనగా ఆనాటి రాజీలు (బావ్మణ మతాభిమానము కలిగియుండి 
ఘటికా స్థానములను బోషించుచుండిరనియు, (బాహ్మాణుల ద్ర (గ 
వారము లొనంగుచుండిరనియు తెలియుచున్నది. 


“అన్వవాయ నభథళ్ళన్ద: 

సాన్ల శిష్య _సతోభవ 

ద్విజానాం ఘటికానాం-రాజ్ఞ్హ 

స్సత్య నేనాజ్ఞ వోరయః” 
హిరవాడగళ్ళి శాననమున కొలివాల [గామభోజకుడు “భట్టిసమ' 1 
రాజుయొక్క. మం|[తాంగ సభలో సభ్యుడుగా వర్లింపబడినాడు. 
ఆనాడు (వాప్యాణులు రాజకీయ వవవారములందు (ప్రముఖ పాత 
వహించుచుండిరని తెలియుచున్నది. ఆనాడు కాంచీపురము విద్యలకు 


నిలయము. శివన్మ_ందవర్శ మైదవోలు శాసనము కాంచీపురము నుండి 
యొసంగినట్లు తెలియుచున్నది * 


వె దుష్యము :___ పల్లవరాజన్యులు భామాభిమానులు. పండి 
తులు, కవులు, వాజ్య్మాయ పోషకులు - సంస్కృత భాష నాదరించి 
పోషించిన వారు. కాంచీ నగరము సమస్త విద్యలకు (ప్రశ స్తమైన 
విద్యాపీరము నాగరకతా సంస్కృతులకు నిలయము. 





1. "కాలభోజక సరహసాదీకత భట్టిసమ్మస” --౫ 1 701159 2 


9. కాంచీపురతో యువమహారాజో భారదాయస 
గోతో పలవానం సివఖందవమ్మొ 
దంజ్ఞకడే వాప్తం ఆణపయతి. 


E l.vol VIP 84-89 


150 


పల్లవ రాజులు వేయించిన శాసనము అందు తెలుంగు చేశము 
నకు సంబంధించిన [గామ నామము లున్నవి. 

కానై క్కుడి శాననములోని |ప్రశళ స్తిభాగము సంస్కృత భాషలో 
నిర్ముష్యమైన పవైలిలో (వాయంబడినది. ఇట్టి (పళస్తి భాగములు మహో 
కవుల రచనలవలె గన్పట్టును. పల్లవ రాజుల యాస్టానమలంకరించిన 
కవు లెవరో తెలియదు కాని కాంచీ నగరము సమ నృ విద్యలకు నిలయ 
మని పతంజలి వర్ణనల వలన తెలియుచున్నది. బౌద్ద (గంధమగు సంఘ 


వాజ్యాయమును బట్టి ఆచార్య దిజ్నాగుడు “అరావణ అడిగళ' నగర 
మున నుంజెనని తెలియుచున్నది. 


కదంబవంళ స్టాపకుండు మయూరళర్మ. ఈతండు వేదవిద్యా 
భ్యాస మొనరించుటకు కాంచీ నగరము వెళ్ళిను. 


కదంబవంళ స్థాపకు(డగు మయూరళర్శ విషయము తాళగుండ 
భాసననమున వర్తి ంపంబడినది. 


“హారీతి ప్యుతులును, మానవ్యస గోతులును, వేదాధ్యయన 
సంపను లును, సద్గుణములుక ల వారును గల (బావారాణ కుటుంబ 
మొకటి యుండెను వివిధ యజ్ఞా వబ్బథ, పుణ్యజలములందు పలు 
మారు తడిసిన సిగలుగలవారు, |పవచనావగాహాన నిప్టైతులును విధి 
(పకారము సమిధలనగ్ని యందు హోమము చేసిన వారును, సోమపాన 
ముగావించిన వారును, [పణవ పూర్వకముగా నారు విధముల వేద 
మును వరించు వారి కంరస్వరములచే మారు మోగు గృహోంత 
రాళము గల వారును, చాతుమ్మా౭౯స్యము, హోమము, ఇష్టి, పళు 
బంధము పౌర మాన్యశ్రాద్ద పౌష్టిక (క్రియలను చేయువారును, అతి 
ధులచే నిరతమా[శయింపబడినదియు, సవన్యత్రయమ.లు సేయని దినము 
లేనిదియునగు వవతిగలవారునునగు నీ [బావాాణుల గ ఎ్రవాసమీపమున 
వికసించిన పుష్పుములచే నిండిన కదంబపాదప ముంజెను. వారీ వృత 


151 


మును పెంచుట వలన వారికా వృతముతోడి సానామ్యసాధర్మ్యములు 
కలిగి యచ్చటి వారిచే కదంబులని పిలువబడినారు” 


ఈ వంశమున (శుతశీలి, (శ్రీమంతుడు, శెచాద్యలం కతు 
డును మయూరకళర్మ అను ద్విజో తముడుద్భవించెను. అతడు 
(పవచనమును సర్వమును చదువదలచి తన ఉపాధ్యాయు.డగు వీర 
వమ్మణతో కంచికిపోయి తాకిణకుడై. ఘటికను |పవేశించెను అచట 
ఏర్పడిన కలవహాముచే రోపితుడై త్మృతియులకన్న వి(పులెంత సత్వ 
పీనులై యున్నారు? గురుకులము నారాధించుచు స్వశాఖను [బయ 
త్నముతో బఠించినవానికి వై తము [బవా్యాసిద్దియగుట నృపాధీనమెన 
నంతకు మించిన దుఃఖ మేమియున్నది,” అని చింతించి ఖడ్గము నొర 
నుండి "పెరికి పల్లి వేందుని యంత పాలుర నోడించి (శ్రీపర్వతద్వారము 
వరకుగల నరణ్య(పచేశమును స్వాధీనము గావించుకొని పాలించెను. 


అవంతీ నుందరి అను 1[గంథము వలన సింవావిమ్ష్లువు పక్చిమ 
గాంగరాజగు దుర్వినీతుని యాస్థానమున నున్న భారవి కవిని కంచికి 
తెచ్చుకొనినట్లు తెలియుచున్నది. సింవావిష్టువు సంస్కృత భాషూాభి 


మాని. చామోూోదరు(డను కపి ఈతని యాస్థానము నలంకరించి 
యుండెను. 


మొదటి మహపాం[దవర్శ పల్లవరాజులలో (ేస్టంజే కాక కళా 
కుళలుండు. శిల్పనంగీత విద్యావిశారదుడు. వాస్తు శా(స్రుజ్ఞుడు. కవి 
పండితుడు. పండితాభిమూాని. కవిపండిత పోషకుడు. ఖభగవదజ్జునము , 
మత్త విలాస [పహసనములాది (పవాసనములను రచించెను. ఈ (పవా 
సనముల వలన మ హేం[ద్రవర్శ్ముకు జైన, కాపాలి కాదులమెడగల నిర 
సన భావము తెలియుచున్నది, 


కాపాలికుండొకండు మదిరాపానమ.న [ప్రమత్తుండై ఒక (స్త్రీతో 
సంచరించుట, శునకము తీసుకపోయిన కపాలము నొకళశాక్యభికు 


152 


వపహారించెనను మిషతో నతనితో పోరాడుట, వివాద పరిష్కూరా 
రము నీచుండై న పాళుపతునియొద్దశకేగుట, ఆ కపాలమొక ఉన్మాదుని 
వద్ద లభించుట ఆదిగాగల అంశములు వ్యంగ్యముగా రచింపంబడినవి. 
ఇందు జైన బౌద్ద కాపాలికాది మతములను మహేం|(ధద్రవర్శ కించ 
పరచెను. 


(పహాసనాంతమున తాను శా(స్రుమల్లుడననియుః మంగళళ్లోక 
మున “అవనిభాజుడిననియు చెప్పుకొనినాండు. ఈ విషయము 
“గుణాభరమ_త్తవిలాసే (పశంస నాంది (పస్తావనలలోనున్న ది. 


“కుడిమియామలై” పర్వతముపై నీరాజు ఒకసంగీత [గంథము 
రచించి శెక్కించినాండు. మ హేం[దవరు రు_దాచార్యుని శిష్యుడు. 
ఈరాజన్యుడు రచించిన సంగీత గంథమున రాగస్వర వర్లనా విశే 
షములున్నవి. ఈ (గంథ రచనమున ఈతనికి “సంకీర్ణజాతి” బిరుద 
మేర్చడినది. మ హేం[దవర్శ్ణ అనేక చేవాలయములను నిర్మించెను. 


అరువదిముగ్గురు నయనారులలో అప్పార్‌ లేక తిరునాఉక్కు 
రను, తిరుజ్ఞాన సంబంధార్‌ , నుందరార్‌ లు, ఈతని సమకాలికులు. 
పితు భ క్రిరసావేశమున చక్కు శైవ సంబంధమైన (గంథములను 
రచించిరి. “జేవారం* అను పదములను వీరు, తమిళభావలో రోచిం 
చిరి. ఇందు నాలుగు వేల పదములున్నవి. ఈకాలమున ౩న దిగం 
బరాచార్యుండు లోకవిభాగము రచించెను. 


“దండి” మహాకవి రెండవ నరసింవావర్శ ఆస్థానకవి. అవంతీ 
సుందరి కథవలన, దండి బాల్యమున కంచిని విడిచి పారిపోయి, తరు 
వాత, నరసింహవరత్హ ఆస్థానమును 'జేలెనని తెలియు చున్నది. 
మామల్లపుర శిల్పసంపద గాంచుటకు దండిమవోకవి అచటికి వెళ్లినట్లు 
'ఆలియుచున్నది. 


153 


రెండవ నరసింవావర్శ అలంకారశా(స్రుమును దండిమవో 
కవివద్ద నభ్యసించెను. రెండవ నందివర్శ్మ "జ్యేష్టపాద సోమయాజికి 
”పఏకాదిర మంగళం” అను [గామమును దానమిచ్చెను. (పతిగహీత 
బృవాస్పతి వంటి వాండు, నాలుగు వేదములు వేదాంగముల నధ 
యన మొనర్చినవాండు. |శవణపేయముగా సామవేదమును గానము 
చేయంగల సమర్దుండు భాషా చరీతజ్జుండు  “(శుతిస్ప్ప్రతి” పురా 
ణోతి వోసాదుల నెరింగినవా(డు. మీమాంన తెలిసిన వాండు. పురా 
ణోపాఖ్యాన నాటక కవిత్వములందు నిష్టాతుండు. ఛాందోగ్య నూ[తా 
వలంబకుడు, వాజపేయి. 


నందివరగ్ట కవితా (పతిభయందు వాల్రీకివంటి వాడని విద్య 
జ్ఞనులీతని గౌరవించు చుండిరనియు, పరమేశ్వర ఉ_త్తరకర్ణిక, తివి 
(కమ సంస్కృత పండితులీతని యాస్థానము నలంకరించి యుండిరని 
తెలియుచున్నది. చతుర్విధ కావ్యరచనా సామర్థ్యముగల తిరుమంగ 
యాళ్వారను వె స్త్టవాచారు (డీతని సమకాలికుడు, “చతుష్కులి” 
నాలుకవి పెరుమాళ్‌ అని ఈకవినందురు. ఈతని [గంథము నాలా 
యిర |పబంథమే. ఈ|గంథము నందితండు తన సమకాలీన రాజుల 
యెడ తనకుంగల భకి, విశ్వాసములను 'తెలుపుకొనెను. 


మూండవ నందివర్శ తమిళ వాజ్మయ పోవకుండు, ఫ్రపతుంగ 
వర్శకాలమున “బాహుర్‌ ” [గ్రామమున వేదవిద్యాలయ ముంజెను. 
'దానికాతండు మూండు [గామములను దాన మొసం గెను. ఈ విద్యా 
లయమున 14 గుణములుం డెను. గుణములనగా శాఖలు. 


4 వేదములు. 

6 "వేదాంగములు. 
1 న్యాయము, 

1 మీమాంన,. 

1 పురాణము. 

1 ధర్మశా(స్ర్రము. 


14 గుణములు లేక కాఖలు. 


154 


ఈ కాలమున రచింపబడిన నాటకములు రంగస్థల (పయో 
గాను కూలముగ నున్నవి. ఇట్టివానిలో భాసనాటకములు శూ1ద 
కుని రచనలు చేరును. 


పల్లవరాజుల కాలమున వెలసిన శాసనములంది [క్రింద నుద 
వారింప( బడిన [గామ నామములున్నవి. ఇవి ఆం[ధదేశమునకు సంబం 
ధించినవి, 


విరిపర:--- శివస్క_ందవర్శ్మ మెదవోలు శాసనము 
E.ivol VI ౨ 84-59 


చాలూశేః చారుదేవి బిటిషు మూూజియము శాసనము, 
E 1701 VIII P 14. 
చెన్దలూర :---- రెండవ కుమార విష్ణువు చెందలూరు తామ 
శాసనము. 
E. 1. vol VIII P 233-236 


E.1 Vol. VIII. P. 


కుణూరు. (కున్లూర్చు 159 - 163 
Ce లు 


పికి రే. 


ఉరువపల్లి యె. 

iA volV ౨ 51. 
కణ్తుకూరు | 
కొణ్ణ మురువుదు | "నెడుంగరాయ 
క (కు రుపూర,. | శాననము 
నడిపి (నడిపి. | భారతి 

vol XVIII P. 699. 
ఒమ్‌ గోడు | 
కోడికిమ్‌ (కోడంకి), 3 డవ ల వా రో 
నలా చడు. 2 ° ష్ష్‌ ల్‌ ఠి 
అహా యు పికి దానకాసనము. 


155 


మాజ్జ యా (ద్ఫూ(శ్రామే స్‌ 


విళవటి ప్రమ 
లు 


(శ) లు గుబమ్‌లు. 
పాగుహూరు, 
కుల్జూర్‌ , 
నాగోళమి. 
చూరనావమ (గామె. 
ముయురురకుటువ 
'మేఅతాపః జ్ర 


రెండవ సింవావర్శ్శ 
మంగదూరుదాన 
శాసనము. 

1A vol VP. 155. 
రెండవసింవావర్శ విళవట్ట 
దానశాసనము. 

E i vol XXIV P.29, 


విష్టుగోపవర్శ చూరదాన 
శాసనము. 


నుతపరిస్థితులు : _ పల్లవుల కాలమున వై దికమతము దటిణా 
పథమందు వ్యాపించినది ఈరాజన్యులు వె దికమతానుయాయులు, 
ఈకాలమున _జెన, 'బౌద్దములు [క్రమముగా తీణించినవి. మొదటి 
మహేం(దవర్శ జై నమతస్టుడె అన్యమతముల వారిని హింసించుచు 
“అప్పార్‌ * అను శివాచార్యునివలన శైవమత దీతబూని నై వమశతాభి 
వృద్దికి పాటుపడినట్టు "పెరియపురాణము వలన తెలియుచున్నది. 


అప్పార్‌ , మతసిద్దాంత వాదములందు జైనులను గెలిచెను. 


1* కర్మ౯ ద్దేచూర నామగా9మె-=-- తస్య గాంమస్య పశ్చిమతః (శ) 





అుగుబంఅునామగా9మః -_ దక్షిణతః పాగుహూరు గాంమసీమః 
స్వరితముయురురకుటువ మేఅతాపః పళ్చిమత (తో) నాగోళమి 


గాిమసీమః ాకుణ్జూర్‌ నాస్తవ్యాయ --- 


E.1. 701 XXIV ౨. 18. 


156 


మహేం(దవర్శ _జెనమళావలంబిగా నున్నకాలమున అప్పార్‌ ను 
హొంసించెను, అప్పర్‌ తన మహిమలచే ఆ హింసలను తప్పించు 
కొనెను. అప్పార్‌ యొక్క మహిమను తెలిసికొని మహేం[ద్రవర్శ 
3ెనమతము త్యజించి నైవమతము నవలంబించెను. ఈరాజు, 
వళ్ళమ్‌ - మహేం[దవడి, చదాళవానూర్‌, సియ్య మంగళమ్‌ 
పల్గావరమ్‌ు మున్న గుచోట్ల ఆనేక శివాలయములను కట్టించెను. 


“రండవ నరసింవావర్శ నౌ వమశావలంబియె అనేకశి వాలయము 
లను గట్టంచెను. ఈరాజులు, శవులై నను, అన్య మతస్తులను 
హింసింప లేదు. మహేందవాడిలో, మహేం|దవర్శ విప్ల్వాలయ 


మును కట్టించెను. ఈతడు (బహ్మాలయమును నిర్మించినట్లు మాడుగ 
పట్టు శాసనము వలన తెలియుచున్నది. 


మూ(డవ నందివర్శ చైసవ మతావలంబి, “కాసై క్కుడి 
శాసనమువలన ఈరాజు ముకుందుని పాొడార విందములకే తప్ప 
ఇంకొకరికి నమన్కరింప లేదని తెలియుచున్నది. ఈరాజు అశ్యమేధ 
యాగ మొనరించినాండు. కంచి వైకుంర పెరుమాళ్‌ ఆలయము, 
కూరమీనందు కేశవ పెరుమాళ్‌, కంచిలోని ము _శేశ్వరమ్‌, వర 
మేశ్వర విణ్ణాగరమ్‌ ఆలయములు నిర్మింప జేసెను. 


చీనాయా | తికుడగు యువాన్‌ బాంగ్‌ , కంచిలో 100 సంఘా 
రామము లుండెననియు, అందు 10,0000 భితువు లుండిరనియు, 
స్థవిర సిద్దాంతావలంబకులనియు తన [గంథమున (వాసుకొనెను, 
కంచిలో హిందూ, జె న దేవాలయములు, సుమారు 80 యుంజెను, 
జె నులలో దిగంబర జైనులనంఖ్య యధికముగా నుండెను, 


157 

సాంఘిక పరిస్థితులు --- ఆనాటి సాంఘిక పరిస్థితులు (ప్రజా 
జీవనము, పల్లవుల శాసనముల వలనను, మ_తవిలాన (పవాసనము, 
"తేవారమ్‌, నాలాయిరు |గంథములవలనను, చీనా యాతికుండగు 
యువాన్‌ చాంగ్‌ (వాతలవలనను, తెలియుచున్నది. మ_త్తవిలాస 
(పవాసనము వలన వవ మత (పాబల్యము అన్యమతముల దుస్థితి 
ఇలియుచున్నది. రాజు ఆ వమళానుయాయి. [పజలలో ల5/4 వంతు 
ఒశొవులు. అన్యమతస్థు లల్పసంఖ్యాకులు. 


బౌెద్దులు, కాపాలిక సిద్దులు, శాక్యభితులు, పాళుపతులు, 
తమ మతముల పేర, దూపితకృత్యము లొనర్చుచుండిరి. 'జౌద్ద సన్యా 
సినులు, (స్ర్రీకాపాలిక సిద్దులు, (భష్టులగుచుండిరి పవి(త జొద్దసంఘా 
రాము, ఆరామ విహపోరములు, వ్యభిచార "కేం[దములుగా ప్రసిద్ది 
బడిసినవి, 


3౫వ మతావలంబకులు, భక్తి సంపన్నులై యుండిరి. |కీ. శ. 
642 లో యువాన్‌ చాంగు కంచికివచ్చి చాలకాలము నివసించెను. 
అతండీచేశమును 1(దవిడదేశమనెను. ఇది 600 లీల వై శాల్యమున్న 


దని ఆల్పెను, భూమి సారవంతమైనదనియు, విస్తారమెనపంట లిచట 
నుండెననియు, వాతావరణ ముప్ప్టమనియు, నిష్టైాపరులు, సత్య వాక్కు- 
గల |ప్రజలిచట నుండిరనియు, విజ్ఞానదురంధరులు, పండితులీ.ప్రాంతీయు 
లని “కేవారమ్‌” అను [గంథము వలన తెలియుచున్నది. 


(పజలు దై_వభ కులు - రాజులు - (పజలు, (బాహ్మాణులను 
“గౌరవించు చుండిరి. చాతుర్వర వ్యవస్థ అమలులో నుండెను, (పజలు 
రాజాజను శిరసావహించు చుండిరి. వినయవిధేయులై_ (ప్రజలు 
సక్రమపన్నులు చెల్లించు చుండిరి. రాజ్యమున అల్ల రులు లేకుండెను, 


158 


రాజూ (పజలను కన ఇబిడ్లలవ లె పాలించుచుం జెను* యుద్ద సమయము 
లందు ఆవోరకొరత ఏర్పడకుండ తగిన సదుపాయములను రాజులు 
కల్గించు చుండిరి. |వజాొ సౌకర్యమునకె_ రాజులు పాఠశాలలు, 
వై ద్యశాలలు ఏర్పరచిరి. తటాకములు చావులు, |తవ్వించిరి. [ప్రజలు 
సుఖముగా జీవించు చుండిరి. 


ఫిల్పము:= |కిన్తుశకము 7వ శతాబ్ది నుండి 9వ శతాబ్ది వరకు 
దడి./ణా పథమున పల్లవ శిల్పము వృద్ది జెందినది. చేవాలయముల 
నిర్మించి, వాటిని శిల్ప కళామయములుగ నొనర్చి, శిల్చు లను పోషించి 
అనల్పమైన శిల్ప సంపదను వృద్ది గావించి పల్టవరాజన్యులు కళాపోష 
కులుగా (పసిద్ది చెందినవారు, పల్లవ సా(మాజ్యమున (పజలు శైవ 
మతావలంబకులు. రాజులు శవ మతస్థులు. రివాలయములను నిర్మిం 
చిరి పరమత సవానము కలిగి, విష్ల్వాలయములను కట్టించి శివ కేళవు 
లకు 'భేదముకల్పించి, దేవాలయములకు పరిపూర్ణ స్వరూప మొసంగిన 
కీర్ర్తినార్జించినారు. శిల్పక ళల కావానమైన దేవాలయముల నత్యంత 
రామణీయకముగ నిర్మించి, ఆలయ కుడ్యముల వై నను రాతి సంభ 
ముల వైనను, ద్వారబంధముల చె నను, మండప స్తంభముల వె నను 
పురాణ గాథలు చెక్కించి, అనన్య సామాన్య కశిల్పసంపదతో విరాజిల్లు 
నట్లా దేవాలయముల రూపు కేఖలను తీర్చిదిద్దుటయే గాక, చేవాలయ 
శిల్పసంపదను పోషించుటతోబాటు తమ వై దికమత నిరతిని వెల్లడించి 
మత [పచారము గావించినారు. 


పల్ల వ రాజులలో మొదటి మ హాం దవర్శ కళాభధిమాని. దడి.ణ 
భారతమున శిల్ప చి|త లేఖనముల నీతండభివృద్ది గావించెను. శిల్పకళా 
సంశోభితమైన 'దేవాలయములను, గువోలయములనుు కొండలను 
తొలవఏి నిర్మింపజేసి తన కళాభిమానమును (పకటించెను. మహేం[ద 
వర్శు కాలమున నిర్మింపబడిన గు హపీలయములు కోణాకారముగనున్న భి. 


159 


ఇవి మధ్య "రండు భాగములుగ కనిపించును. ఈ రెండు భాగములకు 
నడుమ “(పినమ్‌' వంటి నిర్యాణము కనిపించును గర్భగుడులందు 
శివలింగములున్నవి. గర్భగుడి కిరువై పుల ద్వారపాలకుల వి(గవాము 
లున్నవి. [పభాతోరణములు నై తమున్నవి. ఈ గుహాలయములలోని 
స్పంభథములు (పత్యేక శిల్ప సంపదతో నొప్పారుచున్న వి. స్తంభములు 
చదరముగ నుండి రెండడుగుల వెడల్పు నాలుగడుగుల ఎత్తు కొల్లి 
మధ్యభాగ మస్టకోణాకారమును కల్లియున్న వి. స్పృంభములవై కమల 
ములు ఇెక్కబడినవి. నృంభములకు చతుర[సమైన నిర్యాణము కలిగి 
అమరావతిలోని స్తంభములను తలపించుచుండును. 


ను పాం[దవర్మ కాలమున దజి.ణాం(ధ్రమున వెలసిన చిత్ర లేఖ 
నము, పుదుకో్యటయందలి సి_త్తనవాసిల్‌ మామందూర్లయందు కని 
పించును అజంతా అమరావతి మున్నగు |[పాంతములందు వెలసిన 
చితలేఖనములవలె నీ చిత్రలేఖనములున్న వి. కొన్ని చిత్రముల రంగులు 
చెదరిపోయినవి. దేవాలయములందు కుడ్యములవై వర్లచిత్రములు కని 
పించును. బేవాలయోపరి భాగములందును, నృంభోవరి భాగములం 
దును చిత్రములు నిర్మింపబడినవి. 'దేవాలయమ.ల కప్పులసె వివిధ 
వర్ష చి(తములున్నమవి. పద్య సరస్స్ఫు-పద్భ్యముల మధ్య మీనములు, 
ఖాతులు, మహిపషములు, గజములు, పద్మ వాస్తులగు ముగ్గురు మను 
ష్యుల చితములు కన్నుల కింపుగా నుండును. ఇందు చి|తింపబడిన 
వ్యక్తులు మువ్వురు జైన మతానుయాయులు. ఈ చిత్రముల శీవి, 
రంగు, ముఖసౌందర్య్భ మతిమనోవారముగ నుండి చూపరుల కాళ్చ 
ర్యము గొలుపును. న్త్నంభోపరిభాగ వద్య్మలత  లల్లిబిల్లిగ నల్జుకొని 
యున్నవి. ఆలయమార్ష (ప్రాంత సంభద్వయమున నర్శకులు చి(త్రింప 
బడినారు. 

ఈ కాలపు శిల్పమున స్తంభములాధారముగ కల్గిన మండవ 
ములు కనిపించుచున్నవి. ఈ మండప స్తంభముల ఉపరి భాగమున 


160 


తోరణములు కనిపించును. మహేం|ధవర్శ ఒకే రాతితో కట్టబడిన 
'దేవాలయములను పళ్ళమ్‌, పల్లావరమ్‌, తిరుచినాపల్లి, మాడగపట్టు, 
(పొంతములందు నిర్మించెను. వల్లావరమ.లోని న్నంభములకు కుంభము 
లున్నవి తిరుచినావల్లి లోని పర్వతముపై మహేం|దవర్శ శివాలయ 
మును నిర్మించెను. ఈ శివాలయమున శివలింగముతోపాటు నుహేం[ద 
వర్ణ మూర్తియున్నది. ఇది పురాతన వాస్తు నిర్మాణము. దిని వనుక 
భాగమున నున్న కుడ్యమువై శాసనములు చెక్కూబడినవి. ఎడమచేతి 
వె పున నున్న శిండు స్తంభములనైై సంస్కృత శ్లోకములు చెక్కా 
బడినవి. “పురుషోత్తమ, శా(స్రుమల్ల, సత్యనంధబిరుదములుగల గుణా 
భరుడను రాజు ఈశివాలయమును నిర్మించినట్లు శాసనము లందున్నదది. 
కావేరీ నదికి ఎడమవైపున నున్న సృంభముమీడ “పల్లవులకు [పియ 
మైనదని” చెక్కూబడినది. 


మొదటి నరసింహావర్య్హ కై రవుని కొండలో గువాలయ నిర్మా 
ణము గావించెను. ఇందు మండవ నిర్మాణము |ప్రాచీనమైనది. మండ 
పము ఉపరి భాగమందుగల చిత్రములందు వై లతణ్యము కనిపించును. 
నృంభములందెన్ని యో చి[త్రములున్నవి. గువాోలయములందు [కింద 
సింవాములను చెక్కించి, వానివై స్తంభములను లేపు పద్దతి నీతండు 
(ప వేళ పెక్సైను. తరువాత పల్ల వులి పద్దతి ననుకరించిరి. పక్షితీర్ణములోని 
బరుకల్‌ మండవ నిర్మాణము నీతడిక్తు గావించెను. ఇచట వేదగిరిశ్వ 
రాలయమున్న ది. ఈ ఆలయమునకు ఏబది యడుగుల [కింద ఏక శిల 
గువాలయమున్నది. దీనినే బరాకల్‌ మండప మందురు. మండపము 
నకు రెండు భాగములందును సోపానములున్న వి. ఈ సోపానములు 
ఆలయ ముఖ'ద్వారమువద్ద కలియును. ఆలయమున కెండు వసారాలు 
(కింద ఒకటి, వన ఒకటి కలవు. ఇవి నాలుగు సృంభములవై లేవబడి 
నవి. మధ్య నున్న కెండు స్తంభములు చతుర[నముగ నున్నవి. స్తంభ 
మధ్య భాగ మష్టకోణాకారయుతముగా నున్నది. [క్రింది వసారాలో 


161 


శిండు విగవాములు మనువ్య |[పమాణమున నున్నవి. ఈ వి|గహా 
ముల మెడలయందు, భుజములందు, చేతులందు భూషణములున్న వి. 
నడుమున యొడ్డాణ మున్నది. సైభాగమున వసారాలో శివలింగ 
మున్నది. ఇది లింగమున్నట్ట గర్భగుడి వసారాకన్న కొలది ఎత్తుగా 
నున్నది. దినిని చేరుటకు కెండు మెట్టున్న వి. గర్భగుడికి రెండువై పుల 
ద్వార పాలకుల వి[గహము లున్నవి. లింగమునకు ముందు (బహూ 
విష్ణు వి|గసాములున్న వి ఇచట [తిమూర్తుల పూజ జరుగుచుంజెనని 
చెప్పవచ్చుమ 

"రెండవ నరసింవావర్శకు రాజసింహుడని నామాంతరముకలదు 
ఈతని కాలమునుండి శిల్పమ.న రాజసింహ ౫ లి యారంభమగు 
చున్నది. వాస్తు శిల్ప లతణములతో గూడి యున్న కె లాసనాధాల 
యము నీంతడు కంచిలో నిర్మించెను. ఇందు శివుని అర్థ నారీశ్వర రూప 
మున్నది. వీణాపాణి పార్వతి, నందివావానుడుగా శివుడు ఉన్నాడు. 
నిలువెత్తు నంది విగవాము, ఆలయము ముందున్నది ఇచటి చేవుని 
పోడశ మహేోలింగమని పిలుతురు. దకిణాం[ధమున వెలసిన రాతి 
'దేవాలయములలోనిది మొదటిది. ఆలయమున గోపురములు, స్తంభ 
ములుగల మండపముగలదు. [పొకారము చతుర సముగనుండి గూళ్ళు 
కలిగి యున్నది. [ప్రాకారము శివలీలాగాధలతో నద్భుత శిల్పసంపదతో 
నొప్పారుచున్నది యోగనిస్బూాపరుడగు గంగాధరుడు, [ప్రళయ కాల 
రుద్రుడు వీణాపాణి రైన శశిధరుండు, మహిషపాసురమర్షని మున్నగు 
చిత్రము లత్యంత రమణియముగ నున్నవి 


“రెండవ నందివర్శ్మ వైకుంర పెరుమాళ్‌ కోవెలను, కంచిలో 
నిర్మించెను. విష్ణువనేక రూపములలో నిందు జెక్కబడినాండు. తిరు 
మంగళయాళ్వార్‌ విమ్ణువునుగూర్చి స్తుతిపూర్వకముగా శ్లోకములు 
(వాసెను. ఈ ఆలయము గర్భగుడిచుట్టు వసారా ఉన్నది. వసారా 
కుడ్యములచె రెండువరుసల చి(త్రములున్న వి. చ్మితముల (క్రింద స్థల 


మున్నది. శిల్పవివరణమున కీశిల్పములు భాగములుగ విభజింప బడి 
నవి సమకాలీన చరిత్రను సూచించు ఘట్టములు, శిల్పవివరణ మసం 
పూర్ణము. ఈ కుడ్య చిత్రములందు పరమేశ్వర వర్శ మృత్యువు, 
దాయాదుల సాయమున నందివర్మ రాజగుట, నందివర్మ పట్టాభి పేక 
మహోత్సవము, మున్నగు ఘట్టములు, కనిపించు చున్నవి. ఈ 
ఆలయమునకు పర మేశ్వరవిజ్ఞగరమని చేరు. “డోమ్‌” ఆకారపు కప్పు 
గల ము_కేశ్వరాలయ నిర్మాత శెండవ నందివర్మయని చరిత్రకారుల 
యభి[పాయము. 


మహాబలిపుర ము = పల్లవుల కాలమున వెలసిన మవోబలి 
పుర శిల్పములు (పపంచ।పసిద్ది గన్న ట్లివి. మహోబలిపురమున కే మామల్ల 
పురమని పేరు. మొదటి నరసింవావర్శ్మకు మామల్లుడను బిరుద 
ముండను. మహాబలిపురవమందలి ఆలయములను నిర్మించిన వాడు 
మొదటి నరసింవావర్మ యేయని భావింపబడుచున్న డడ. 


మహోబలిపురమున పది మండపములున్నవి మహిషాసుర, 
వరహా, ధర్మా రాజ, కొటికల్‌ _ కృవ్ష్ణ- పంచపాండవ, రామానుజ, 
నైవ (5 గువాలు) మండపములందున్నవి. రెండు మండపము 
లసంపూర్ణముగ నున్నవి. వాటి నిర్మాణ మితర మండపముల నిరా 
ణమువలె నున్నది. _స్థంభనులు మనోవారముగ నుండి _స్తంభముల 
[కింద సింవాములున్న వి. సింహముల చెక్కుడ మత్యద్భుతముగానుండి 
పల్ల వుల కాలపు శిల్పక భావ భవమును చాటుచున్నది. 


సాగరతీరమున నున్న ఏడు రాతిరథము లతి (పసిద్దములు, 
ఇందు పంచపాండవుల రథములున్నమవి, (దౌపదిరథమున కొక (ప్రత్యే 
కత కలదు ఈరథము తక్కిన రథములన్నిటికన్న చిన్నగా నుండి 
చూచుటకు పర్లకుటీరమువలె నుండును. ఉన్న రథములలో చిన్న 
రథము కావున ఊ చేగించుటకీరథము నువయోగించు చుండి కేమో 


163 


యని తోచునట్రీరథమున్నది. ఈ రథమునకు [కింద సింవాములు, 
మదగజములు, రాతితో మలచబడిన సింవాములు రథమును మోయు 
చున్నట్టుండును 

య 


ధరగ్ర రాజు రథము బౌద్ద వివో రానుగు ణ్యముగ నిరిషింప బడి 
నది. ఈ రథముయుక్క (కిందిభాగము చదరముగను విభాగము 
శిఖ రాకారముగను, కప్పు “డోమ్‌” ఆకారముగను కలిగి చూపరుల దృష్టి 
నాక రించును. ఇంకను విలతణమైనవి ఖీమ, సవాదేవ, గణేశ్వర 
రథములు. బౌద్ద ఆలయములను, చై త్యములను, అనుసరించి ఇవి 
నిర్మింప బడినవి, ఈ రథములకు దగ్గరలో రాతిసింవాములు, మత్త 
గజములు, నందిశ్వర వి(గవాము కలవు. ఈమూడు విధముల విగ 
వాములు, దురాదేపిని, శివుని, ఇం[దునిగూర్చి తెలుపును. 


ధర్యరాజు రధముపె ఎక్యాబడిన కాసనములు 


శ్రీ నరసింహః 
పృథివీసారః శ్రీభరః 
భువన భాజనః 
శ్రీమేఘః తై 9లోక్య వర్ధనః విధిః 
అత్యన్మకామః అనేకోపాయ 
స్థిరభక్తిః మదనాభి రామః విధిః 
. నరసింహః భువనభాజనః శ్రీ మేఘః అపతిహత శాసనః 
కామలాలిత। అమేయమాయః సకల కళ్యాణః 
నయన మనోహరః వామః అతిమాన;ః 
వామః పరాషరః 
అనుపమః నయాజ్కరః 
. లలిత; 

నయన మనోసారః సర్వతోభ | దః 
* థఅీనిధిః నిరుతర. 


అయ రాలా ఖై ణి 09 కా 


హ్‌ సర [ను ఫాల br 
జ అరగక ౧ 


164 


15. విధిః విభాినః 

16. సత్యపరా|కమః పరావరః 

17. శ్రీ అత్యన్మకామ పల్లవేశ్యరగృహమ్‌ రణజయః 
18. అత్యన్నకామ పల్పవేశ్వరగృహమ్‌ . 


ఇచట తీరస్థ దేవాలయము లున్నవి స్థలశయన దేవాలయము 
(పవావామున కొట్టుకపోయినది. తక్కినవి రాతితో నిర్భించినట్టివి. 
ఇందలి శిల్పకళ, అత్యద్భుతము నిర్మాణ మత్యంత రమణీయము 
శోఖావంతము. ఆకర్షణీయము. దేవాలయ అంత ర్భాగము లందు నీటి 
తొచశ్లులునృ వి. అవసరమని తోచినపుడు వీటిని నీటితో నింపుచుం జెడి 
వారు. నీటితో తొశ్చైలు నింపినపుడు దేవాలయము నీటిలో నున్న 
ట్లుండును. నీరు పోవుటకు, వచ్చుటకు గొట్టము లున్నవి ఒక "పెద్ద 
కాలువ 'ద్వాారా సీరులోపలికి వచ్చు ఏర్పాటుచేయబడినది 


ఆదిశేషునివై వరాహము కుడిపాదముంచినట్లున్న వరావాదేవా 
లయమిచట నున్నది. వరాహమూ రికుడితొడవై భూదేవి ఆసీనురాలై 
యున్నది. రాతనులు భూమిని వారించి సముదములో వె చుచుండ 
(శ్రీ మహాోవిమ్లు వామెను రఠతించుట ఇందుగల దృశ్యము. భూమిని 
మోయు ఆదిశేషుడు సము[ద్రము నుండి వచ్చుచున్నట్టున్నది. వీని 
యెదుట వామన (తివికమ.ల మూర్తులున్నవి 


గువాల యందు పర్వతో పరిభాగమున పొారాణిక గాధలు 
చెక్కుబడినవి. మహిషాసుర మర్దని రాజస సంహోరఘట్టము, మరి 
యుకచోట లతీగ్ణచేవికి రెండు గజములు నీటితో అభిషేకము చేయు 
చున్న ట్లున్న దృశ్యము, 100' పొడవు 50' వెడల్పుగల శిలపై నరుడు 
తపము చేయుట, శివుడు పాళుపతా;(స్ర్ర) మొసంగుట మున్నగు విమ 
యములు మనోరంజకముగ జెక్కుబడినవి. ఇంకొకచోట బలి, రాజ 
నేన మృగ పరివృతు(డై పాతాళమున కొలువుండు విధము, ఇంకొక 


165 


స్థలమున వాసుకి, వానుకిపుత్రి ఉలూపి చిత్రము లున్నవి. మరియొక 
చోట (శ్రీకృష్ణుడు గోవర్షనగిరి నెత్తుట మొదలుగా గల కృష్ణలీలలు 
చెక్కబడినవి. 


వాణిజ్యము. నౌకా జీవనము: -__ పల్లవ రాజుల కాలమున 
సము దయానము వలన విదేశ వ్యాపారము విశేషముగ సాగినది. రాజులు, 
(పజలలో నధిక సంఖ్యాకులు వైదిక మతావలంబులు. కావున, జై న 
బౌద్ద కాపాలికాది మతములకు, వై దిక మతమునకు, సంఘర్షణ కలిగి 
నది. బౌద్దులు మతరతణార్థము ఏ దేశములకు వెళు ఎట తటస్థించినది = 
రాజకీయ స్థితి వీరీనిట్లు సౌళాజీవనమునకు పురికొల్పినది. వర్హకులా 
నాడు విదేశములం దధిని చేశరాజ్యములను స్తాపించుటలో కృతకృత్యు 
లై_నారు. విదేశము లందు భారతీయ నాగరకత సంస్కృతి వృద్ది 
ఊెందెను. బర్మా, కాంబో డియా, చేశములతోను, మలయా, సుమిత్రా 
జావా ద్వీపములతోను ఆనాడు వర్తక వ్యాపారములు సాగు 
చుండెను 


శివస్కందవర్మ కాలమున చేశవిదేళ వాణిజ్యము విశేషముగా 
సాగినట్లు సంస్కృత  [(గంథములవలన తలియుచున్న'ది. కామర, 
పోడుక, సోపట్య, మెలాంగ్‌ , కోడూరాదులానాటి ముఖ్యమైన "రేవు 


పటణములు. 
రె 


ఎనిమిదవ శతాబ్దిలో మహోబలిపురమొక ెద్ద ఓడరేవు పట్టణ 
మని తిరుమంగయాళ్వారు చెప్పును. ఇచటినుండి పోవు నావలు, 
వెండి, బంగారు నగలతోడను, నవరత్నములతోను, మత్త గజముల 
తోను నిండియున్న ట్లీతడు తెలిచెను 


మ(చాసు కడలూరుల మధ్యనున్న (ప్రదేశమున వివిధ చేశ 
ముల నాళాములు లభించినవి విదేశవ _ర్రక మీకాలమున చాగుగాొ 
సాగుచుండె ననుట కీనాకాములు తార్కాణము 


166 


ఐదవ శతాబ్దమున చీనా యాతికుడగు ఫాహియాన్‌ మన 
దేశమునకు వచ్చెను. ఆతడు “వర్తకపుటోడలు తా|మలిప్తినుండి 
బయలు దేరి, తూర్పుగా వెళ్ళి సింపహాళద్వీపములోని “కేవు పట్టణము 
లను చూచుకొని జావా ద్వీపము చేరుచుండెనని తెల్పినాడు 


(క్రీస్తుశళము నాలుగవ శతాబ్దిలో వేంగిరాజులు జావా, సుమ 
(తాదులను జయించినట్లు అచటి దీవులలోనున్న శాసనములవలన 
"ఆలియుచున్నది. దివులలోని ఒక కొండవై సంస్కృత శ్లోకములు: 
పందవరాజు పాదములు చెక్కు_బడియున్న వి. ద్విపమును జయించిన 
సందర్భమున నివి చెక్కబడినవి. ద్వీపమును జయించిన రాజు పూర్ణ 
వర్మయని శాసనము నందున్నది. ఈ శాసనమందు పేర్కొనబడిన పూర్త 
వర్మ కాంచీ పాలకులలో నొకడని చరి[తజ్జుల యభిప్రాయము. 


మొదటి నరసింహవర్మ కాలమున తూర్పు దేశములతో వర్తక 
వ్యాపారము విశేషముగా నుండెను. అనేకములై న నావలు కంచి 
నుండి లంకాద్వీపమునకు బోవుచుంజెనని చీనా యాశతికుండగు 
యువాన్‌ చాంగ్‌ [వాతలవలన తెలియుచున్నది. అంకాద్విప రాజ 
కుమారుడు “మాణవర్శ” అచటి వారిచేత తరుమబడి కంచికివచ్చి 
నరసింవావర్శ శరణుపొంది నైన్య సహాయము వడసెను సింవాళ 
మునకు కంచినుండి ఓడల్నవై నై నికులు వెడలుట చీనా యా(తికుడగు 
యువాన్‌ చాంగ్‌ గాంచెను. నరసింవావర్శ కాలమున ఆం|ధ దేళ 
మునకు చీనా చేశముతో సంబంధముండుటయే గాక నరసింవావర్శ 
చీనా దేశమునకు రాయచారుల నంపినట్లు “తెలియుచున్నది 'జౌద్ద 
మతము చీనా దేశములో విశేవ (పచారము బొందినది. బౌద్ద భితువు 
లొకదేశమునుండి మరియొక దేశమునకు రాకపోకలు సాగించు 
చుండిరి. 

ఈ కాలమున ఆం (ధదేశము, సుమళా, సింవాళము, జావా 
ద్వీపములతోను, చీనా. సయాం దేశములతోను వర్రక వ్యాపారము 


167 


చేయుచుండెను. ఆంధ [(దావిడ (బావ్యణులు మత, సాంఘికాచార 
నిరోధములేక సము[దయాన, విదేశ గమనమును చేయుచుండిరి. 
పల్లవ రాజులు సము[ధయానమును. వర్తక వ్యాపారములను |పోత్స 
హించుచుండిరి. ఇట్లు పళ్లవులు పాలించిన కాలము నందాం[ధదేశము 
సర్వతోముఖాభివృద్ది జెందినదని చెప్పవచ్చును. 


ఈ [ఫకరణము [(వాయుటలో డోడ్చడిన 1గంథములు 


1 E I. vol కి VI, VIII, and XXIV. 
2; Indian Anti. vol V. 
3 స్థ భారతి © vol జ XVIII. 


4. చరిత రచన---డా. నేలటూరి వెంకటరమణయ్యగారు. 
5, ఆం|ధుల చరిత-సంస్క్బుతి- ఖండవల్లి సోదరులు. 


6. Copper plate Inscriptions off Hyd Arc Museum By 
N Ramesan. 


171. Early Dynasties of Andhra Desa By B v.Kkrishna Rao 


రవ, (పకరణము 


బృహత్పలాయున, ఆనందగోతిక 


శౌాలంకాయనుల కొలవముం 


A బృహాత్సలాయనులకొలము 


ఇజ్వాకుల యనంతరమాం[ధ దేశములోని కొన్ని భాగములను 
పాలించిన వారు బృవాత్సలాయన వంశీయులు, మూడవ శతాద్ది ఉత్త 
రార్థమున కృష్ణానదికి ఉత్తరమున నున్న ఆం(ధదేశ [ప్రాంతమును ఈ 
వంశీయులు పాలించిర. ఈ వంశీయుల చరితకు జయవర్శ్మ మవోరాజు 
వేయించిన కొండముది |పొక్ళత శాసనము! ముఖ్యాధారము. ఈ 
పంశీయులకు సంబంధించిన శాననమిది యొక్కటియె ఇది (పాక్ళత 
శాసనము. (ప్రాచీన పల్లవ లిపిలో [(వాయబడినది జయవర్శ మహో 
రాజా కాలము (కీ.శ 270-2865 గా చారి[తకులు నిర్వ యించినారు. 


ఈ శాసనము ఇశ్యాకు వంశీయుల శాసనముల ఛాయలో 
నున్నది. శాసనము [వాయించిన వాడు బావవోనవర్శ. “మవోదండ 
నాయకి” “మవోతగవరి” బిరుదాంఛచితుండు ఇళత్వాకుల శాసనములందు 
“'మవోతలవర" విరుదము కనిపించుచున్నది. “మవోతగవరి అనగా 
(పాడ్వివాకుండు. ఇవ్వాకుల సామంతులు పూగి వారు హిరణ్యకులు 
వీరికి మహోతలవర బిరుదములున్న ట్లు నాగార్జునకొండ శాసనములవలన 
తెలియుచున్నది. జయవర్శ్మ మహారాజు ఇజ్యాకుల సామంతుడుగ 
నుండి యుండును. ఇజ్వకుల యనంతర మాం[ధబేశము నాక్రమిం 
చిన పల్లవ రాజులను యుద్దమున ఓడించి, ఆం[ధ "'దేళమునుండి వారిని 





1 E [1 vol VI మ. 315 


169 


త౭ణీమి జయవరగ మహారాజు బృవాత్స లాయన వంశమును సాపించి 
సుమారు 15 సంవత్సరములు ఆం| ధదేశమును పొలించిరి, 


పరిపాలనా విధానము: -- బృవాత్స లాయనులు పరిపాలనా 
విధానమున శాతవాపహానులను అనుసరించిరి. శాతబాహానుల తరువాత 
ఆం(ధదేశమును పాలించిన ఇత్వాకులు శాతవాపహానుల పరిపాలనా 
విధానమును (ప్రవేశపెట్టిరి. జయవర్శ మహారాజు పల్లవులతో 
యుద్దము లొనర్చి రాజ్యమున శాంతిభ|దతల 'నెలకొల్సి చక్కని పరి 
పాలన మొన ర్చెను. రాజు నిరంకుశుడు. ఐనను ,(ప్రజాభీష్టము ననున 
రించి, మంత్రుల సలవోలను పొటించి వరపాలన 'మొనర్చుచుంజెను , 
'వేదవిదులై న విపుల గొరవాదరములు పొందుచుండిరి. జయవర్శ 
మహారాజు కూడూరు (ప్రాంతమున జరిగిన యుద్దములో జయమొందిన 
పిదప (కొండముది) శాసనము వేయించెను. ఆనాడు దేశము పరి 
పాలనా సౌొకర న్రముకొరకు నాడు, ఆహారము, విషయము అను భాగము 
లుగ నుండెను. 


కొండముది శాసనముః---కూడూరు సమీప [1పాంతమున జరి 
గిన యుణభ్రానంతరము, విజయస్మ_ంధావారమునుండి జయవర్ణ 
మహారాజు కూడూరులో నున్న తన వ్యాపృతునకు ఆజ్ఞ నొసంగుచు 
“కూడూరు వారములోని “పొంటూరను' |గామమును సర్వపరివోర 
ములతో (వాపాాదేయముగ ఎనమిదిమంది బాగవ్మాణులకు చాన 
'మొనంగిని చానశాసనము. అ|గహోరమును ఇరువది నాలుగు భాగ 
ములుగ జేసి [పతి [గ్రహీతల కొనంగాను. జయవర్శ మవోరాజు పది 
యవ విజయ రాజ్యసంవత్సరమున హేమంతము మొదటి దినమున 
ఈ చాన మీయంబడినది. 


జయవర్శ మహారాజు “దానమిచ్చిన గా ఫమములో రాజ 
భటులు -|[వవేశించుటకు వీలులేదనియు పన్నులు వనూలుచేయుటకు 


170 


'రాజకీయోద్యోగు లీ | బావ్మాచేయములందు (పవేశింపరాదనియు, 
ఉప్పును |త్రవ్వువాక్కు. అ|గ్రవోరీకులకే ఉండవలెననియు” కట్టడి 
ఏర్పటచెను. 

కొండముది శాసనమువలన జయవర్శ మవహోరాజు మహేశ్వర 
పాదపరి[గహీతు(డని తెలియుచున్నది. కూఢూరు వోరములోని 
'పాంటారను' (గామమును |బాహ్మచదేయముగ నొనర్చి ఎనిమిదిమంది 
విపుల కగవోరముగ నొనంగెను. అందు సర్వగుప్తార్యుండు 
ముఖ్యుండు. 


1. సర్వగుప్తార్య గౌతమగో[తము 8 భాగములు. 
౨. సావిగినార్య. తానవ్య గోతము 8 ,, 

8 గోగినార్య. క్ర తి 09 

4, భావనార్య. కౌండిన్య గో|తము 2 వ 

ర. రు్యుదవిష్ట్వార్య భారద్వాజ గో[తము 1శ్తై ,, 

6. ఈశ్వరదత్తార్య కార్దాణాయణ గోత్రము 1క్తీ ,, 

7. రుదవిష్ట్యార్య కూపమన్యవ గో(తము 1 ఖ్‌ 

8. స్కందరు.దార్య కొళిక గో[తము షా 

E Ll Vol VIP. 315 


రాజధాని = ప్రధాన నగరములు :- టాలెమీ (వాతలవలన 
“కెడ్డూరు్‌ నగరము “పేరు తెలియుచున్నది: బృవాత్సలాయన జయ 
వర్మ మవోరాజు రాజధాని కోడూరు ఈ కోడూరును, కృష్లానది 
తీరమునను, సము(డ సమీపమునను6 ఘంటసాలకు నిరువది మెళ్ళ 
దూరమునను ఉన్న కోడూరును ఒక్క_ళు. ఇచట |పాచీన శిధిలములు 
కనిపించుచున్న వి. జయవర్శ మహారాజు కాలమున వ రక వ్యాపార 
ములు విశేషముగ సాగుచుంజెనని యూహింప వీలగుచున్నది. 
కోడూరు, కంటకొస్సల, అల్లో నెని నగరములు బృవాత్స లాయనుల 
రాజ్యుమందును, సము|దతీర సామీవ్యమునను, ఉండుటవలన, ఈ నగ 


171 


రములు రేవు పట్టణములగుటవలన, వర్తకులకు, మత [పచారకులకు, 
రక్షణ కల్పించుట కీరాజులు కృషిచేసి యుండవచ్చునని భావించ 
వచ్చును. కాల (క్రమమున కోడూరు, ఘంటసాల నగరములు కృష్టా 
నది వరదలలో కొట్టుకపోయి యుండవచ్చును. 


టాలెమీతన భూగోళ శా(స్రు [గంథమున "కొడ్డూరు”ను 
(పథాన నగరముగను వ్యాపార శకేం[దముగను వర్ణించెను. 'అరొనా 
రఛర్నాయ్‌” లేక “ఆర్వార్నాయ్‌' అను రాజవంశము మైసోలియా 
దత&ిణ [పాంతమునేలినట్లు తెలియుచున్నది. మైసోలియాయే కృష్ణా 
నది కావున కొడ్డూరు కృష్ణానదికి దిగువనున్న నగరము కావున ఈ 
నగరమును రాజధానిగా ఆం|ధదేశమును పాలించిన వంశము బృహాత్ఫ 
లాయన వంశమని యూహింవవచ్చును 


జయవర్శ మహారాజు న్వతం[తుండగుటకు. బూర్వమీ వంశీ 
యులు సాతవాపహానులకు, ఆపిమ్మట ఇ శవ్వాకులకు సామంతులుగా 
నుండి "రాజ్యమును పాలించియుందురు ఈ వంశీయులు (బావ్మ్మాణులు. 


కూడూరు వహారమనగా కూడూరు కేం[దముగా గల (పాొంతము. 
కూడూరు వోరము తరువాతి శాసనములందు ఎ 


కూదూరు వోరము 


కూదూరు వోరము 
కూదా వోరము 


గుదా 9 హారము 
గుద హారము 


అని పేర్కొనబడినది. కొండముది శాసనమున పేర్కొనబడిన 
(గామము వాంటూర, 


సొంటూర = పాతూధ 


172 


కొండముదికి తూర్పున తెనాలి తాలూకాలోని “పాతూరు (గామముగా 
గ్గు రి ంపబడినది. 


కృష్ణానది తీరము నుండి సముద్రము వరకు “కూడూరు 
హారము చ్యాపించియుండెను. ఈ కూడూరు వోరములో పళ్చిమ 
మున కొండముది నగరము పాతూరు 1[గామము లున్నవి. 


పల్లవ శివస్కందవరశ్ర అనంతరము రాజ్యమునకు వచ్చిన 
య 

రాజులు బలహినులగుటవలన బృవాత్స లాయన జయవరస్ర పల్లవుల 
నాం[ధచేశమునుండి తజిమి తానాం[ధబేశ చకవర్శినని చాటుకొని 
నాడు. ఒక దశాబ్దమువలకు పల్లవు లాం ధబేశమువై పు కన్నెత్తి 
జూడకుండ జేసినాడు. పల్లవులతో జరిగిన యొకయుద్దములో జయ 
వర్మ మరణించెను. ఆ యుద్దమున వీరవర్మయను పై క ళూరుని 
పల్లవులు సంహరించి ఆం|ధచేశము నాకమించిరి. 


బృహాత్స లాయనులు కృష్ణానది ముఖద్వారము వణకు తమ 
రాజ్యమును విస్త రింవజేసి, కూడూరును రాజధానిగా ఆం (ధచబేళ 
మును పొలించిరి, శాతవావానుల కాలమున వ్యాపార కేం[దములుగా 
వర్ధిల్లిన, కంటక లము, కోడూరు, అల్లోనెని మున్నగు కేవు పట్ట 
ణములు బృవాత్సలాయనుల రాజ్యముననుండెను. వీరు తీరసమ్ముద 
రతణార్హ్జ మునకును, రేవు పట్టణముల యభివృద్దికిని, కూడూరును 
రాజధానిగా చేసికొనిరి, వీరి రాజ్యము కోడూర-లేక 'నేటికోడూరు, 
కోడూరు ఘంటసాల, మెసోలియా "రేవు పట్టణము అతిముఖ్యమైన 
వ్యాపార కేంద్రములు, 


ఘంటసాల: కృష్ణాజిల్లా, దివి తాలూకా లోని (పసిద్దమైన 
(గామము ఘంటసాల. ఇది బందరుకు 15 మైళ్ళ దూరమున నున్నది. 
పూర్వము |పసిద్దనగరముగా చేరు పొందిన (శ్రీ కాకుళము కృష్ణానది 
వరదలలో కొట్టుకొనిపోవుట వలన, తరువాత కాలమున అభివృద్ది 


173 


జెందిన (శ్రీ కాకుళము ఆం[ధ మహావిష్ణు వున్నది ఈ [గ్రామమున 
కారు మెళ్ళ దూరమున నున్నది. ఘంటసాల (గామమున రెండు 
మెళ్ళ పొడవునను ఒక మైలు వెడలునను శిధిలచిహ్నాములు పునా 
దులు కనిపించుచున్నవి. ఇచట రోమను నాళములు లభించినవి. 
పూర్వము ఓడశేవుగా (ప్రసిద్దికెక్కిన కంటకొస్సల లేక “కంటకనై లి 
మిది యేయని చారి(తకులు నిర్ణయించినారు. ఇచట నొక శిధిల బౌద్ద 
స్తూపము, శివాలయములున్నవి. ఇచటి జలధిశ్వ-రాలయము (పసిద్ధమె 
నది. పూర్వమీ [పాంతము వ్యాపార శేం[ దము. వణి[కృముఖుల కాట 
పట్టు. నావికులకునికిపట్టు. ఘంటసాల ఓడరేవు అగుటవలన, వణిజులు 
నావికులు, విదేశీయులు, యాత్రికులు, తమతమ జీవితములు జలధిె 
ఆధారపడియుండుట వలన శుభములు కలుగుటకు జలధిశ్వరు నర్చించి 
వర్తక వ్యాపారముల నిమి త్రము నౌకల వి దేశములకు 'వెళ్తుచుం 
డిరి. సొధారణముగ కొండలు, నదులు, సమ్ముదతీరము, మున్నగు 
(పొంతములందు 'జాద్దులు, స్తూపములను, ఆరామ వివోరములను 
నిర్మించుచుండిరి. ఘంటసాల జీవనదియైన కృష్ణానది ఒడ్డునున్న 
పట్టణము కావున బొద్దులిచట స్తూపనిర్మ్యాణము, ఆరాను విహార 
నిర్యాణము గావించియుందురు. అందుల కిచటనున్న న్తూవ రిధిల 
ములే తార్కాణము. 

టాలెమీ (కీ. శ. 140 వ సంవత్సరము (పాంతమున నున్న 
వాడు. కృష్ణానది సమీపమున “మైసోలియా”, నది ముఖద్వారమున 
'కొంటకొశై లము “కొడ్డూరు' లున్నట్లు పేర్కొనెను. 


మైసోలియా = కృష్ణా గోదావరి మధ్యనున్న స్థలము 
లేక పాలేరు సమీప స్థలము లేక పాలేరు పరిసర (ప్రాంతము; 
"పెరిప్లస్‌ (గంథమున చెప్పబడిన సము[ద తీరముననున్న ఓడరేవు 
ఇదియే. ఇచటినుండి సన్ననూలు బట్టలు విదేళములకు ఎగుమతి 
యగుచుండెను, 


174 


(గీకు నావికుడు హిప్పాలస్‌ (క్రీ. శ. ఒకటవ శతాబ్దమువా(డు, 
“మసోలియా' ఓడశేవు తూర్పుతీరమున నున్నట్లు చెప్పెను. “మసో 
లియా” నేటాలెమీ మైసోలియా అనెను. కృష్ణానదిని (గీకులు “మైస 
లెస్‌ " అని పిలిచిరి. 


మెసోలియా, మసోలియా, మోసలపురము లేక మోటుపల్లి గా 
మార్‌ యుండవచ్చును. 

'మోసలపురమునకు మోటుపల్లి , ముకుళీపురమనునవి నామాం 
తరములు. 

(కీ. శ. 1269 లో మారొ్యపోలో ఆం(ధదేశమును దర్శిం 
చెను. ఇందు మోసలపుర మున్న దనియు, 'ముటఫిలి శేవు పట్టణము 
కలదనియు, ఆ నగరము సన్నని వ(స్రుములకు, వ[జములకు (ప్రసిద్ది 
-జెందినదని తెలిపెను. పెరిప్తసు మెసోలియాను వె విధముగనే 
వర్ణ ౦చెను, 

కూడూరు బందరుకు నాలుగుమైళ అ దూరముననున్నది. ఇది 
పూరప్రము బృవాత్సలాయనుల రాజధాని టాలెమీ పేర్కొనిన నగర 
ములలో నిదియున్నది. ఘంటసాలలో కీ. శ. 1944 వ సంవత్సర 
మున ఐదు (పాక్ళత శాసనములు కనుగొన బడినవి అప్పటి భారత 
(పభుత్వ శాసన పరిశోధకులు డా! బి. సి, హెచ్‌. ఛాాగారు 
1945 లో ఆ శాసనముల (పతిబింబములను తీసినారు. ఆ శాసనముల 
పాొఠములి |క్రిందనీయబడుచున్న వి. ఇందు A కి శిలా శాసనములొ కే 
మాదిరివి. విషయమును ఒక్క_"ళకు. శిలలపొడవు 5 అడుగులు వెడలు 
ఓక అడుగు, 

A మూలము 

1. సిద్ధం ఉఖాసిరివధ (మానె) కంటక సోల-వధ (లేనా) 

వి, ధమ్మా వానియ-పుకునబుధసిరి.గవాపటినా ఇమామ్‌. 

ల, సేఖ-నుండపో సగంధకుడి- వేటికా-తో రణోకారిటోటి, 


175 


(కంటక  సోలనివాడియు, ధమ్మా్యావానియ వుతుండును, 
గృవాస్తుడును అగు బుద్దిసిరి ఉఖాసిరి వరమానమున ఈ శిలామండ 
పము గంధకుటి, వేదిక తోరణములతో నిర్మింపబడినది. ఆచం(దార్క 
ముగ వర్ణిల్లుగాక ) 


ఆ మూలము 


1. ఉభఖాసిరివాధ (మాగా) బుధిసిర గవహాపాటి-మాందవాస 
(ఉఖాసిరి వధమానమందు బుదిసిరి మండప సంబంధము 


రాలా జ అ 0౧౨ ౯ 


D మూలము 
సిధంపట నేపు(ఆపా) 
రసేలియానంమా 
నామ్‌ భదంతా.----నందా?చా..- 
బుధి ఉపారు యాస. 
వంధాయ పవజటి (కా) 
కయాం యయాంచాా 


E మూలము 


1. గవాప (టి) నోసవరసపుటస మవోనావికాస సివకాన 


Y (భా) రియయ ఘరనీయ ఉటర దటయ (సి) దధి (మి) 


టయస--పళికాయు. 
స--దుహుటకాయస-మి (ట్ట) మచాయ ఆయక (ధ) 
భ (ఛే) యధమ. 


(ఈ ఆయక _న్తంభమును గృవాస్తుడగు సవరుని కుమారు 


డన మవో నావికు(డై న శివకుని భార్యయగు తరదాత్త సిద్దధమి 
ఆమె భ_రయగు శివకుడు, ఆమె కుమా _ర్రెలు, ఆమె ఇతర 'స్నేహి 
తులు సవాచరులు 'చానముగావించిరి)" 


176 
FF. మూలము 


1. ఉవాసికాయ ధవానమటుయ సివలయ దాన 
(ధవానతల్లి యు, ఉపాడికయు నగు సివలయ చాన శాననము) 


వెన పేర్కొనబడిన శాసనములలో క నంబరు గల శాన 
నము వలన “*ళివకొ అను మహో నావికుని పేరు తెలియు 
చున్నది. అశ్లు నాగార్జునాచార్యుని కిష్యుడును నాగార్జున 
కొండలోని బౌద్దమత సంబంధమైన మహాచై త్య నిరా్మాణమున 
ఆధిపత్యము వహించి ఆయక స్త్ర ంభము లె_తించినవాడును, 
వాస్తు శా(స్త్రజ్ఞాడును, మహా సాంఘికుడును అగు భదంతా 
నంచాచార్యుల (పశంసయున్నది. ఈశాసనముల వలన ఘంట 
సాల బౌొద్దులకు పవి[త 'ఉ(తమనియు తరువాత కాలమున 
నది నై వకే|తముగా రూపొందినదనియు బృవాత్స లాయనుల 
కాలమున ఘంటసాల వర్తక వ్యాపారములకు కూడలి స్థాన 
ముగ నుండెననియు. ఇచటి నుండి విదేశ వ్యాపారము విశే 
ముగ సాగుచుండనని తెలియుచున్నది. 


నుత సాంఘిక పరిస్థితులు :- బృవాత్సలాయనుల కాలమున 
వె దిక మతము పోషింప బడినది. జయవర్శ మహారాజు కొండ 
ముది శాసనమున “మహేశ్వర పాద పరి (గహీతుడని” వర్థింపబడి 
నాడు. వైదిక మతముతో పాటు, వైదిక ధర్భముద్దరింపబడినది. 
(బావ్య్మాణులకు సర్వ పరిహారములతో న|గవారము లొనంగబడినవి, 
'జౌద్దమతము తీణింపమొదలిడినది. జైనము బౌద్దమతమార్గము నను 
సరించినది. జై_న బౌద్ద మతస్థులు విదేశములకు వలస వెళ్ళి వర్తక 
వ్యాపారముల తోపాటు మత [పచారము చేయుచుండిరి. ఆం(ధ్రదేశము 
పరిపాలనా సౌలభ్యమునకు, వారమని, ఆహోరమని, విషయమని 
నాడని విభజింపబజెను [ప్రధాన రాజోద్యోగులకు మవితగవర మహో 


177 


దండ నాయకి ఇత్యాదిబిరుదములుం జెను. “మవహోతగవర'ి ళబ్దములో 
“కగవర' తెలుంగు పదము. తగవర అనగా తీర్పరి. ఈ కాలము నాటికి 
తెలుగు జనవ్యవహారమున నుండెను. భారతీయ నాగరికత, ఆం|ధ సం 
సతి ఘంటసాల కూడూరు లేవు పట్టణముల నుండి (పారంభమె 
బర్భ్యా,మలయా, కాంబోడియా జావా, సుమ తా 9)(లలో వ్యాపించెనని 
డూ|వియల్‌ పండితుని అభి[పాయము, బృహతృలాయన వంశీయులు, 
కూడూరు నుండి తమ రాజధానిని వేంగీనగరమునకు మార్చుటవలన 
కూూడూరు నగర (వాముఖ్యము [కమముగా సన్నగిల్లి నది 


తీరాం|ధముననున్న ెవు పట్టణము. లానాడు ముఖ్యమైనవిగా 
పరిగణింప బడినవి. ఇశ్వాకులు జొద్దమతము నాదరించి పోషించిరీ, 
ఇత్యాకుల యనంతరము కర్చవ్టైనదికి దతీ.ణతటమునను (పాగాం[ధము 
నను జౌద్దము రాజాదరణము లేక వీణింప మొదలిడినది. పల్లవ 
రాజన్యులు ఎౌ_వ మతాభిమానులు, బృవాత్స లాయనులు మహేశ్వర 
పాదభక్తులు. (పజలు వైదిక మతము వైపు మొగ్గుటకు బౌద్ద మత 
సన్యాసుల [పవ ర్తనమే ముఖ్యకారణము, 'జౌద్దమున నానాటికి చిరుగు 
చున్న కరగ్రకాండ, వ(జయాన బౌద్ధమత నన్యాసినీ సన్యానుల (ప్రవ 
ర్త న, (పజలను బెొద్దము నుండి విముఖులను గావించి వై_దిక మతము 
వెపు మరల్చినది (వజలు బౌద్దము నాదరించి పోషింపకుండుట వలన 
సుప్రసిద్ధమైన నాగార్జునకొండ శ) పొర్వతేయులై న 'జొర్దులు, అను 
రావతి జగ్గయ్య పేట ఇత్యాది (ప్రాంతముల నివసించు బౌద్దులు ఘంట 
సాల, కూడూరు, అల్లో నెని, మెసోలియా శేవులనుండి బయలుదేరి 
సముద్ర మార్గమున పయనించి, బర్మా సయాం, కాంబోడియా, 
సిలోన్‌ మున్నగు [ప్రాంతములకు చేరి అచట బౌద్దమత (ప్రచారము 
గావించిరి, ఆం|ధుల వలస రాజ్య విధానము బృవాత్స లాయనుల 
కాలము నుండియే |[పారంభమైనదని చెప్పవచ్చును. బౌద్ద మతముతో 
పాటు ఆం(ధ్ర సంస్కృతి నాగరికత ఆయా చేశములందు వ్యాపించెను. 


178 


కళలు ఒనీల్పుముః= బృవాత్సలాయనుల కాలమున కూడూరు 
ఘంటసాల మున్నగు పట్టణములు బౌచ్దారామ విహారములకు, దేవా 
లయములకు నిలయములు. ఇచట లలిత కళలు వృద్ది చెందినవి వివిధ 
వృత్తులు కలవారానాడు నగరములందును, (గామములందును నివ 
సించు చుండిరి స్వర్థ్హ కారులు వెండి, బంగారు ఆభరణములు చేయు 
చుండిరి. వారు బంగారువై అత్యంత రమణీయమైన నగిషీ చెక్కుటలో 
(బసిద్దిగాంచి యుండిరి ఘంటసాలలో పురాతనమైన ఆభరణములు 
లభిం చినవి. అందొకటి నగిపీపని కలిగి మధ్యన ఎరరాయి పొదగబడి 
నది ఇది (స్రీలు గాని, ఖాలికలుగాని ముఖమునకు కట్టుకొనునగయె 
యుండును. ఒక ఆభరణము పాదములు కలది అద్భుతమైన నగిషీ పని 
కలిగి యున్నది. పలుచని శేకుసె నిట్టి నగిషీ చెక్కుట పనివాని 
వైపుణ్యమును ఆలుపును 

ఘంటసాల (పాంతమున లభించిన పెంకులు కండ ముక్కాలు 
చక్కని చెక్కడములతో వింత శోభతో నునుపు కలిగి చూపరుల 
కాశ్చర్యము గొలుపును. ఆ కాలపు కుమ్మరి పనితనము, కుండపెంకు 
లను బట్టి ఎట్టి అద్భుతమైనదో యూహింపవచ్చును. కొన్ని కుండల 
మూతులు మూడు నాలుగడుగుల నడిమికొలత కలిగి ధాన్యమునిలువ 
చేయుట కుపయోగవడు చుంజెనని లభించిన కుండల మూతులను 
బట్టియు, విరిగిన ముక్కలను బట్టియు యూహిాంప వచ్చును. కొన్ని 
బానల అంచులు 'వెడల్పుగాను, మందముగాను ఉన్నవి. బానల మం 
దము అర అంగుళముండి, బానల అంచులు మధ్యన నలుపుగాను వై 
భాగము నునుపుగానుండి ఎటుపు రంగు కలిగి చూచుట కందముగా 
నున్నవి. కుండలకుగాని, ఇానలకుగాని లోవలివై పు దట్టముగా 
సున్నము పూయబడినది. ఇట్లు పూయుట కుండలుకాని, బానలుకాని 
గట్టిగా నుండుటకొరకై. యుండవచ్చును. ఘంటసాలలో ఎరుపురంగు 
పింకులు, నగిషీపని కలవి మవోద్భుతమైనవి లభించినవి. ఎట్ల అంచు 


179 


ెంకులు పగడపు వర్ణము కలిగి నునుపుగా నున్నవి. ఒక మూకుడు 
జుంకు మధ్య మందముగా నుండి అంచులు సన్నముగా నున్నది 
లభించినది. ఇది వెన ఎరుపు రంగు, లోపలివై పు నలుపురంగు కలిగి 
నునుపుగా నుండి పింగాణీ పొ[తవలే నీడ క న్పించునంత బాగుగా 
ఉన్నది. దీనినిబట్టి ఆనాటి కుమ్మరుల వాస్త నై పుణ్యము, బుద్దికుశలత 
పని నేర్చు, ఓర్పు మనకు తెలియును 


వాణిజ్యము : ఆం[ధ రాజుల నాకౌములు ఆం| ధదేళ తూర్పు 
తీర (పాంతమున లభించినవి. ఘంటసాలలో కొన్ని లభించినవి, బ్భవా 
తృలాయనుల కాలమున, ఇత్వాకుల కాలమున ఆంధ రాజుల నాణ 
ములు వాడుకలోనున్నను, లేకున్నను ఇజ్వాకుల రాజ్యారంభ కాల 
మున తప్పక ఉండి యుండును. ఘంటసాలలో లభించిన ఆం (ధరాజుల 
నాణములవైె ఓడము(దలున్న వి 


బ ఫవాతృలాయనుల కాలమునం దాం[ధదేశమున 'బొద్దమతము 
రాజాదరణములేక విదేశములందు వ్యాపించినది బౌద్దమతాచార్యులు 
మత |ప్రచారమునకు నావలలో బయలుదేరి వందలకొలది మైళ్ళు 
(ఫయాణమ.చేసి బర్మా, సయాం, కాంబోడియా, చై నా, సింవాళము 
మున్నగు చేశములలో బౌద్దమత (ప్రచారము గావించి ఆయా దేశముల 
లోని అనాగరిక జాతులలో నాగరికతను వ్యాపింప జేసిరి, బౌద్దమత 
(పచారముతోపాటు వర్తక వ్యాపారము విశేషముగా సాగినది. 
విదేళ 'వ్యాపారమువలన బౌద్ధమత (ప్రచారము వృద్దిచెందినది. ఆకాలపు 
వ్యాపారులలో కొందరు జౌద్దులుండిరి, విదేశ వ్యాపారము వణి[క్ప 
ముఖులకేగాక రాజులకును లాభదాయకముగ నుండెను. ఆం|ధదేశ 
మున తూర్పు సము[దతీర (పాంతమున  కృషహ్లానదీతీరమున వెలసిన 
'బౌద్దస్తూపములు ఆరామ వివారములు (కీ.శ, రెండు, మూడు శతాబ్ల 
ములలోను అంతకు పూర్వమును నిర్యింపబడినవి. క ఖప్తాః గుంటూరు 
నుండలములలో వెలసిన 'బొద్ధస్తూపములు, సంఘారామములు, వినో 


180 


రములు, ఆరామములు, బద్ద వర్తకుల సంపదకు, ధరగ్రినివ్ఫకు 
తార్కాణము, బృవాత్స లాయనుల కాలమున లంక, యవ, సుమి[త, 
భరణి మున్నగు ద్విపములతోను, బర్మా, చీనా, కాంబోడియా, రోము, 
[గీసు మున్నగు దేశమ.లతోను వర్తకము సాగుచుండెను. “ప్లీని అను 
చరి_త్రకారుని |వాతలవలన ఆనాడు భారత దేళము విదేశములతో చేయు 
వ్యాపార విషయము తెలియుచున్నది ప్లీని కాలము కీ. శ. 77. 


ఆం|ధ్రదేశ తూర్పుతీరమున మంచి కేవుపట్టములుం ణెను. కృష్ణా 
పట్టణము, ఫుంటసాల, గూడూరు పట్టణములు ముఖ్యమైనవి. ఈ 
పట్టణములు వ్యాపార 'కేందములుగా (పసిద్దిచెందినవి. ఇచటినుండి 
ఎగుమతి, దిగుమతి వ్యాపారము ఏ శేషముగ జరుగుచుం'జెను. 


ఎగుమతులు దిగుమతులు 
1. వస్త్రములు 1. సుగంధ (దవ్యములు 
2. సన్ననూలు-సన్న నూలు బట్టలు ల. బంగారము 
ల. దూది వీ, క ర్ప్చూరము 
4, బియ్యము 
ర్‌, వ జములు 


ఎగుమతులు, చీనా, బరా, సయాం, కాంబోడియా, సింహ 
ళము, రోము, [గీను, ఈజిప్టు మున్నగు చేశములకు చేయబడు 
చుండెను. దిగుమతులలో సుగంధ (దవ్యములు సింవాళమునుండియు, 
సుమ |తాద్వీపమునుండి బంగారము, చీనా దేశమునుండి కర్పూరము 
వచ్చుచుండెను. 


భారతదేశమునకు వ్యాపారార్థమువచ్చిన వ్యక్తి హిపొ లన్‌. 
ఇతండు |కీ.ళ. 47 లో వచ్చి హిందూమపహాసముదము, బంగాళా 
ఖాతములందు |పయాణము చేసి భారతదేళ తీర (పొంతములను సందర్శించి 
“పెరిన్ల్సస్‌ ఆఫ్‌ ది ఇరిత్రియన్‌ సీ' అను [గ్రంథమును రచించెను. ఇట్లు 


181 


[క్రీ శ మొదటి శతాబ్దిలో (ప్రారంభమైన విదేశ వ్యాపారము బృవాతృ 
లాయనులకాలమ. న వృద్దిచెండినది. రోము, ఈ జిస్టుచేశములతో ఆనాడు 
విశేషముగా వ్యాపారము జరుగుచుం జెను. రోమునగర వ ర కులెందరో 
ఆం |ధదేశమునకు వ్యాపారార్థము వచ్చి స్టిరపడిరి. 


(పొగ్గీపములందు వ్యాపారముతోపాటు మత[పచారమ._కూడ 
సాగినది. (బావా (పచారకులు, బౌద్ద భితువులు, మ తాచార్యులు 
సుమ(తా, జావా మొదలగు ద్వీపములకేగి యచట అనాగరిక జాతు 
లలో నాగరకత వ్యాపింపజేసిరి. జావా, సుమి[త, బోర్ని యోలలో 
ఆం(ధబేశమునందుగల పట్టణముల చేళ్ళుగల పట్టణములున్న వి, బర్మా 
నుండి మలాకాద్వీపకలృమువర కాం[ధుల అధిని వేళ రాజ్యములున్న వి. 
సయాం, కాంబోడియా దేశములలో శాలివాహనళకము వాడుకలో 
నున్నది. 


“బర్మా, కాంబోడియా, మలాకా, సయాంలలోగల నాగరకత 
దడీణ భారత నాగరకత యే. ఆం[ధదేశమునుండి భారతీయ నాగరకత, 
ఆం(ధ సంస్కృతి బర్మా దేశము మొదలు చై నావరకుగల విశాలభూభాగ 
మున వ్యాపించినవి. భారతీయ సంస్కృతి భారత దెళశమునగల మతములు 
చితకళ, నాగరకత, ఆం[ధదేశమున తూర్పు తీరమునగల రేవు పట్టణ 
ములనుండి బయలుదేరి విదేశములందు వ్యాపించినవి. డూ(బియలు 
పండితుడు “టాలెమీకాలమున బర్మా, మలాక, కాంబోడియా, 
యానాం, జావా దేశములకు హిందూ నాగరకత, ఘంటసాల, 
కూడూరు "“రేవులనుండి బయలుబేరి వ్యాపించినట్లు నిస్సంశయముగ 
సిద్దాంతీక రంపవచ్చునని*” చెప్పినట్లు తెలియుచున్నది. 


కంటక సేల, లేక ఘంటసాల, సింవాళ బౌద్దులకు, ఆం[ధదేశము 
ననున్న బొొద్దులకు కూడలిగా నుండెను. ఘంటసాల కాసనములందు 





1. Ancient History of Deccan. Page 66, 88, 


182 


మహో నావికుండగు శివకుని పేరు పేర్కొనబడినది. బౌద్ధులు బౌద్ద 
మశాభిమానులు వేయించిన శాసనముల వలన ఈ పట్టణము 'జౌద్దులకు 
పవి|తమైన స్థలముగా భావింపవచ్చును. తూర్పున చై నా వణకు, పళ్చి 
మమున రోము నగరము వజకును, ఘంటసాల, కూడూరు నగరములు 
వ్యాపార కేం దములుగాను, 'బౌద్దులకు పవి[త స్థలములుగాను చేరు 
పొందినవి 


"వేంగి, లేక "పెద్ద వేగి బృవాత్స లాయనులకు రాజధానిగ వర్ణిల్రి 
నది. ఎనమిదిమైళ్ళు విసీ, ర్తముగల నగరమిది. నేజే నగరము చిన వేగి, 
ిదవేగి [గామములుగ పిలువబడుచున్నది. ఇచట (ప్రాచీన కాలపు శిధి 
లములున్న వి. శిధిలచేవాలయములు, దిబ్బలు ఇచటకనిపించును. ఇప్పటి 
ఏలూరుకు ఆరు మైళ్ళ దూరమున, వేగికలదు. 


క్రీ). శ. 1927 లో కనుగొనబడి 219 నంబరు శాసనముగా 
గుర్తింపబడిన శాననమొకటి పెదవేగిలో లభించినది 


“-జకంట కళాలి 
అపర శేల 
దవేంగవలితి 


నఘంచా అ. 
ఇందు కంటక ేలి, అవరశేల "పెదవేగి "వేళ్ళు ఉదహారింపబడినవి. 


అమరావతిలో లభించిన శాసనములమబట్టి ఆకాలమునంచదాం(ధ 
చేశమునగల కొన్ని (ప్రసిద్దమైన పట్టణముల వేళ్ళు తెలియుచున్న వి 


రాజగిరి. 

కేవూరు. 

మందర. 

విజయపురము (బెజవాడ) 
ధాన్యకటకము (ధరణకోట్స 


ధా హె రు [0 సై 


6 కుట్టుపరవేస 

7. మహావనళాల 
కూడూరు. (బందరు సమీపమున గల గూడూరు) 

. వడిపరి. 

10. వేవన. (బద్దిపరు) 

11. సాధుగ,. 

12. రాజకై లము. 

1కి. కటకళాల (ఘంటసాల) 

14. నడతూరు. 

15. మహాకాండూరు 

16. వేలగిరి. 


0 ౦౦ 


ఇంకను (పసిద్ద జెందిన నగరములెన్ని మో ఆ నాడు ఉండెను 
కంటక శేలని వాడి మొసంగిన శాసన మొకటి అమరావతిలో లభించినది. 
ఇది (తావ్మాలిపిలో (పాక ఫతభాపషలో (వాయబడినది. 

ోసిద్దంక టక సోలకాన, ఉపాసకాన 

ఉతరాస, సమతుక, సనభగినికాస, నపుతుకాస 

నధుతుకాన. (దానమ్స్‌” 1 

(కంటక వై లనివాసియు. ఉ _త్తరుడను జద్దగ్భుహూపతి తల్లి, 
సోదరీమణులు, పుతులు పుతికలతోను కలిసి చేసిన దానము 
స్థిరముగా నుండు గాక )* 

బృవాత్సలాయన జయవర్శ పొలిం-చిన కాలము పదునైదు 
సంవత్సరములేయెనను, ఆకాలమున (ప్రజలు |వశాంతమైన జీవన 
మును గడిపినారు, ౨ వమతమాదరింపబడి పోపింవప బడినది. బౌద్ద 
జ్‌ నములు &ణించి విబేశళములందు వ్యాపించినవి, 


1. Burges - Archaeological Survey of South India 
vol 1 Page 106. Plate No. 54 


184 


ఆం[ధచేశమున తాము పాలించిన భాగమును పరిపాలనా సౌల 
భ్యమునకు బృవాత్స లాయన వంశీయులు, హారము, ఆవోరము, వివ 
యము, నాడులుగా విభజించిరి రాజకీ యోదో్యోగులలో మహో తగ 
వర .బిరుదాంచచితులుండిరి (గ్రామనామములు, వ్యక్తుల పేళ్లు, బిరుద 
ములు, తెలుగుభామ ఆనాడు జనవ్యవహారమున నుండెననుటకు నిద 
ర్భనము. హొందూ నాగరకత విచేశములందు వ్యాపించెను. శాంలంకా 
యనులు విజృంభించుట వలననో, మయవర్శ్మ మహారాజు తర్వాత 
వచ్చిన బృహాత్స లాయన వంశీయులు బలహీనులగుట వలననో, జయ 
వర్మ మహారాజు తరువాత బృ్బహతృలాయన వంశీయులు రాజ్యము 
చేసినట్లు తోచదు. ఇట్టివంశముల ఇజ్వూకుల పతనానంతరము ఆంధ 
'దేశము పల్ల వులబారీ పడకుండ, ఆం|ధ[పజలను ఆపదలో ఆదుకోనినది, 


B ఆనందగోతికుల కాలము 


బృవాత్స లాయన జంరువర్శ యనంతరము పల్లవు లాం[ధ 
దేశము నా|క్రమించిరి ఆసమయమునంచాం[ధ చేశములోని కొన్ని 
(పొంతములను వశపరచుకొని పాలించిన వారానంద గోతికులు, 
గుంటూరు మండలములోని చేజెర్ల లేక కపోతకందరపురము వీరి రాజ 
ధాని. కృష్ణా గుంటూరు మండలములు తీరాం|ధ్రము ఆనందగో త్రికుల 
పాలనములో నుండెను. వీరు గో తనామమునే "వంశనామముగ ధరిం 
చిరి. వీరిది గోలాంగూల ధ్వజమని (క్రీ భావరాజు వేంకటక్ళష్లా 
రావుగారును 1 “గు(ధాధాసిత కేతనమని' మల్లంపల్లి సోమశేఖర 
శరస్టగారును అభి[ప్రాయపడిరి. 


ఈవంశీయులకు సంబంధించిన శెండు తా[మశాసనములు ఒక్‌ 
ధిలాకశాసనమును (పక టీంప బడినవి. 


1. A History of the Early Dynasties of Andhra 
Desa P. 326-345. 


185 


1. మ క్పైపాడు శాసనము 
బి గోరంట్ల శాసనము 
ల్రి చేజెర్లకపోకేశ్వ రాలయ రితాళశాననము. 


ఈవంశీయులకు మూలపురుషుడు ఆనందమమవా వీ, మొదటి 
రాజు కందరరా-జు. కందరరాజు పూర్వీకులు ఇ అ్వూకు వంశీయులకు 
సామంతులుగనో వారికడ దండనాయకులుగనో నుండి యుందురు. 
అ_త్తివర్ణ గోరంట్ల శాసనమును బట్టి అతడు కందరరాజ వంశములో 
ఆనందగో|తములో జన్మించినట్లు తెలియుచున్నది. ఆనందగో (తికుల 
రాజధాని కందరపురము. ఈవంళములొని దామోదవర్శ అను రాజు 
కందరపురము నుండి మ క్రుపాడు తామ ఛాసనముఃిను వేయించెను. 


కందరరా జు పు[తీక “అవనితలాంతవతి ఆమె కుమారుడు సత్స 
భామల్లుండు. చేజెర్ల కపోశేశ్వరాలయంలోని శిలాశాసనము సంస్కృత 
భాషలో వేయించెను. ఇది |క్రీ.శళ. 5వ శతాబ్దమునాటిది దామోదర 
వర్మ మక్తైపాడు త్మామ శాసనము (ప్రాకృతము, సంస్కృతము కలిసి 
యున్న శాసనము. చేజెర్ల శాసనము సంస్కృత భాషలో నున్నది. 
మళ్లుపాడు తామ శాసనమును దా మోదరవరగ్హ కందరపురను నుండి 
వేయించెను. కందరరాజు పేర కందరపురము వెలసియుండును. 


ఆనంద మపహార్షి వంశమునకు చం[ద్రునివంటి వాడగు కందర 
రాజు స్వశక్తి వలన రాజ్యమును స్థాపించి పల్ల వులకు సామంతుడుగా 
నుంజెనని చేజెర్ల శాసనమువలన తెలియుచున్నది. “స్వశక్తి శాసిత 
శా|త్రవ కరివరఘట సంకట ఛాన్యకటారన్య స్తకోటి అను విరు 
దము వలన ఇతడు అరిపీరుల గజసమూవాముచే సంకులమెన ధాన్య 
కటక యుద్దమున శత్రువులను జయించి, “కృన్లవెజ్తా నాధుడని 
“తికూటపతియని" చేరు పొందెను. పల్లవ విజయస్కంధ వర్ణ నుండి 





2. Epigraphia Indica Vol. XVII P 327 


186 


కందర రాజు ఛాన్యకటక (పాంతమును (గహిొంచెను. ధాన్యకటకము 
ధరణికోట లేక అమరావతి. కందరరాజు రాజ్యము |త్రికూటపర్వతము 
నుండి కృష్ణా నది వరకు వ్యాపించెను. “విష్ణుకుండిన 'రాజన్యులు” 
“తికూట మలయాధిపులు""”గా శాసనములందు వర్షి ంపబడినారు. 
(తికూట పర్వతము నేటి కోటప్పకొండ. గొప్ప శైవ ఊ[తము. 
గుంటూరు జిల్లాలో నున్నది. చేజెర్ల కపోశేశ్వరాలయ శాసనమందు 
కందరరాజు “జనపద ద్వితీయాధిపతి' యని వర్తింపబడినాడు. కావున 
ఈతని రాజధాని ఛాన్యకటకమనియు, అటుపిమ్మట ఈ నమువో-రాజాు 
కందరపురమును తన చేర నిర్మించెననియు, తరువాత ఈ వంశీయులకు 
కోందరపురము రాజధానిగా నుండెనని భావింపవచ్చును. కందరపురము, 
తూర్పు చాళుక్యుల శాననములందు కనిపించు ఉత్తర కండేరువాడి 
గుడ్ల కంజేరువాడి కావచ్చును, 


పరిపాలనా విధానము : కందరరాజు పల్లవుల సామంతుడు 
కావున పరిపాలనావిధానమున పల్ల వుల ననుసరించెను. రాజ్యము భిన్న 
భిన్న 'రాష్ట్రములుగ విభజింవబడి రాష్ట్ర గ మునకొక అధికారి నియ 
మింపబడుచుండెను. రాష్ట్ర ములు ఐహయములుగనో, నాడులుగనో, 
హారములుగనో విభజింపబడి యుండెను. రాజులు (పజానురంజకులై_ 
యుండిరి. నాడు జనపదములు వస్తు సమృద్ధి కలిగి యుండెను .'రాజుూలు 
అహాదశ పరిహోరములతో వేద విదులై న (ఖ్రావ్మ్మాణులకు అ(గవోరము 
లొనంగు చుండిరి, రాజునకు అష్టదళ విధములైన పన్నులు విధించు 
అధికారముండెను. |వజలకు ఉప్పు [(తవ్వునధికారము లేకుండెను. 
(_నావ్మ్మదెయములందట్టి అధికారము అ([గహోరీకులకుం జెను. ఆనంద 
గో|తికులు పల్లవుల పరిపాలనా పద్ధతినే తమ రాజ్యమున  |పవేశ 
"పెట్టిరి, 

మతము :; ఆనంద గో(తికులకు వంశనామము, గో|తనామము 
ఆనందమవార్షి వలన వచ్చియుండవచ్చును. నాగారునకోండ లోయలో 


187 


లభించిన శాసనములు భదం తానం దాచార్యుని "ీర్కొను చున్నవి 
ఇతడు అపర మపహోవినై లీయశాఖకు జెందిన ఆచార్యుడు. నాగార్జున 
కొండలో లభించిన ఆయక_న్తంభ శాసనము! వలన “మహోచై త్య 
నిర్యాణము గావింపబడి ఆయక న్హ్రంభములు (శ్రీ భదంతా నందా 
చార్యులచే నె_త్తింపబడినవని” తెలియుచున్నది. ఈ ఆనందాచార్యుడు 
“దిటు మజ్జిమ నికాయములు, వంచమాతుకలు తెలిసినవాడు 
పంనగామ నివాసి. 


నాగార్జున కొండలోని మహోవై_ త్యము, వివారాదులు ఆచార్య 
ఆనందుని ఆధిపత్యమున. నిర్యింపబడినవి ఆయక స్తంభము లె త్తింప 
బడినవి. భదంతానంచాచార్యుడు అంధక శాఖకు జెందిన మహో 
సాంఘికుల కాచార్యుడు. ఇజ్వూకువంశమునకు జెందిన [శీ వీరపురుష 
దత్తుని కాలమునను, ఆతని పుషతుండు వాసిష్టీ పుత (శ్రీ బహుబల 
శాంతమూాలుని కాలమునను ఉన్న వాడు, 


బృవాత్స లాయన జయవర్శ యనంతరము కందరరాజు రాజ 
'య్యొను. ఇతండు మొదటి బౌద్దుడు. చేజర్ల శాసనము నందితండు 
“సమ్యక ఎంబుద్దస్య"” అని చెప్పబడుట వలన 'బౌద్దమతాభిమానము వలన 
మొదట బౌద్ద సూపమున్న_ చేజెర్ల [పాంతమును రాజధానిగా జేసు 
ద థి రం 
కోని ఆం(ధచేశము నలెను. 


పల్లవ రాజును ఓడించి ధాన్యకటకమును వశళపరచుకొొనీ, అమ 
రావతీ స్థూప సంరతణ భారము వహించి తన జౌద్దమతాభిమానమును 
(పకటించుకొనెను. కాని ఇతడు బౌెద్దమతమును వీడి శైవ మతమవ 
లంబింపవలసి వచ్చినట్లు తెలియుచున్నది. పల్లవ శివస్కుందవర్శ చేత 
ఓడింపబడి, 'బౌద్దమతమును వీడి శై వమతమవలంబించి, కందరపురము 
లోని 'జౌొర్దాలయమును శివాలయముగ  మార్చించెను. అప్పుడే 





1, Epigraphia Indica Vol. XX P. 17, 20, C1; C2. 
న! 


188 


ఆనగరమునకు కందరపురమని ేరిడియుండవచ్చును చేజెర్ల కపోశేళ్వ 
రాలయము మొదట బౌొద్దాలయము ఈ ఆలయ శిఖరము అర్థవ ర్తులా 
కారముగ నున్నది. తక్కిన శివాలయములవలె గోపురాకారముగలేదు, 
ఇది అజంఆ్కా నాసిక లలోగల బౌద్ద శిలా చైత్యమ లవలె నున్నది 
గుంటువల్లిలొ గల శిధిల బౌద్ద చైత్య నిర్యాణమువలె ఈ ఆలయ 
నిర్యాణము కనిపించును. గుంటుపల్లి పళ్చిమ గోదావరి జిల్లాలోని 
కామవరపు కోట తాలూకాలోనున్న [గామము. 


దామోదర వర్ణ మమైపాడు త్మామ శాసనమున “మహో 
రాజుగా, హిరణ్య గర్భ, అవంధ్య గోనవా(స్రదానక ర్హగను, నమ్య 
క్చంబుద్ద స్వపదానుధ్యాతస్య' అని చెప్పబడినాడు* ఇతండు వైదిక 
ధర్మ పరాయణుడు. బౌద్ద మతాఖిమాని. చామోదర వర్ణ తన 
“రెండవ విజయ రాజ్య సంవత్సరమున కార్తికశుద్ద (త్రయోదశి నాడు 
నానాగో[త చరణ తవస్వాధ్యాయ నిరతులగు వి[పులకు సర్వవరివోర 
ముగ “కంగూరి [గామ చానమొసంగాను. కంగూరు నేటి నర్సరావు 
చెట తాలూకాలోని కావూరు కావచ్చును. భావజ్జ, నందజ్ఞ, కొొండిజ్జ 
ఆదిగాగల (14) పదునాలుగురు |ఖావ్మాణులీ చానమునకు (పతి(గ హీ 
తలు. దామోదర వర్మ కాలమునాటికి శాలంకాయనులు వేంగిలో 
రాజ్యమును స్టాపించిగట్లు తెలియుచున్నది. 


అ త్తి వర్ణ గోరంట్ల శాననమున  “నురగురు సదృశ బుద్ది నః 
సమ్మ్యు[కృజాపాల నోపార్తిత కీ రినః” అని వర్గి ంపబడినాడు. “సమ్య 
(క్చజాపాలనాోోది వర్షనములు విష్ణుకుండినుల ఛాసనమ.లందును కని 
పించుచున్నవి. గోరంట్ల శాసనము యమనియమవంతుడు, ఆప న్తంబ 
సూతుడు, బుగ్యజుస్సామ వేదవిదుడు, కాళ్యవగో[తుడును నగు 
కోటి శర్భ లేక కొట్టి శర్శకు కృష్ణానది దత&ిణ తీరమునగల తాడి 
కొండలో కొంత భూమియు, అన్తుక్కుర: అను (గామచానమును 


189 


'తెలపును. అత్తివర్మ ౩ వుడు వైదిక మతోద్దారకుడు |బావాశాణుల 
కనేకదానము లొసంగినవాడు, ఈతని కాలగున బౌద్దము టీణించినది. 


అ త్హివరశ్చి కుంతల రాజగు కొకుత్సవర్శకు సమకాలికుడు. అత్తి 
వర్మ పల్లవుల నెదెరించుటకు (పయత్సి ంచెను. కాని సఫలీ కృతుడు 
కాలేదు. అ త్మివర్ణ మహారాజుగ వర్టింపబడినాడు. ఇతడనేక రాజుల 
స్వాతం[త్యము హారించినట్లు తెలయుచున్నది. అతీ వర్ణ అనంతరము 
రాజ్యమునకు వచ్చిన ఆనంద గోత్రికులు బలహీనులగుట వలన కొంత 
కాలము విష్ణుకుండినులకు మరకొంతకాలము పల్ల వులకు సామంతులుగ 
నుండిరి. |క్రీ.శ. 611 లో పళ్చిమ చాళుక్య చక్రవ రియైన రెండవ 
పులశేళితో జరిగిన యుద్దమున శెండవ కందరరాజు మరణించెను ఈ 
కందర-రాజు మనుమడు |క్రీ.శ, 620 లో కుజ్జవిష్ణువర్ణనునితో జరిగిన 
యుద్దమునం దనువులు గోలోోయెను. ఇతనితో ఆనంద గో తికుల 
వంళ మంతరించిన దనవచ్చును, 


వాజ్యుయముః.. ఆనంద గో|తికుల శాసనములు (ప్రాకృత 
సంస్కృత మి[శములు, సంస్క్భతములు. 'జౌద్దవాజ్ఞ్మయ మీకాలమున 
వరి ల్లినది. (ప్రాకృతము ఆదరింపబడి పోషింపబడినది. ఈ కాలమున 
భూమి కొలత పుట్టలో నుండెను. అతివర్మ గోరంట్ల శాసనమున 
'తాన్థి కొన“ (గామమున కృష్ణకు దడిణ తటమున ఆన్తుకూర గామ 
చానముతోపాటు 800 పట్టిల. (పుట్ట) భూమి చానమిచ్చినట్లున్నది. 
వీరి కాలమున చేజెర్లలోనున్న జౌద్దకే[త్రము శై వకే[తముగ మార్చ 
బడినది. చేజెర్ల కపోశేళ్వరాలయమట్టిది. మహవోభారతమ.. బుద్ద 
జాతక కథలలో శిబి చ[కవర్తి కి సంబంధించిన కపోత చరీ[త్ర కలదు. 
శిబిచకవ రి పావురమును రజషించుటకు, తనను వరీషించుటకు డేగ 
రూపమున వచ్చిన ఇందునికి తన శరీరములోని మాంసమును కోసి 
యిచ్చిన |ప్రాంతమగుట వలన ఈ (ప్రదేశమునకు కపోత పురమనియు 


190 


ఆ పిమ్మట నిచట వెలసిన దేవాలయమునకు కపోళేశ్వరాలయమనియు 
శేరువచ్చి యుండును. కపోతపురము లేకున్నను కపోతేశ్వరాలయము 
చేజెర్లలో నున్నది. చేజెర్ల = చెంజెర్ల లేక చెంజెటువు అనగా అంద 
మెన చెరువు లేక పద్యములతో నిండిన చెరువు. 


అత్రివర్శ గోరంట్ల శాసనములో పేర్కొనబడిన "తాన్దికొన్ల" 
కాల కమమువ తాడికొండగా మారినది. తాడికొండ గుంటూరుకు 
పది మెళ్ళ దూరముననున్నది. ఈ కాలమున తెలుగు, జనసామాన్య 
మున వాడుకలో నుండెను. [పాకృత భాషా [పభావ మాం[ధభాషవవై 
సంపూర్ణ ముగ నుండెను. సంస్క్ఫుతచావ, (పాక్ళతమునకు బదులు 
రాజభాషగా వర్ణి ల్లినది. ఐనను (ప్రాకృత |పభావము మా[తముపో లేదు. 
ఈ రాజులకు సంబంధించిన అెండు శాసనములు (పాక్ళత సంస్కృత 
మ్నిశములు. ఆనాడు వేదవేదాంగ నిరతులై న బా?వ్చాణు లుండిరి. 
చా మోదరవర్శ మళ్లైపాడుతా[మ శాసనమున పేర్కొనబడిన వేళ్ళు 
"తలుగు వేళ్ళవలెనున్నవి. సంస్కృతము లోని ఆర్య (ప్రాక్ళృతమున 
అజ్ఞగాను తెలుగున అయ్యగాను వాడబడుచున్నది. మళ్లు పొడు 
తామ శాసనమున గల (పతి [గహీతల వేళ్ళు తెలుగు చేళమునకు 
సంబంధించినవి. (ప్రతి (గహీతలలో, కౌండిన్య, కాస్యప, వత్స 
అగ న్య గో(లీకులున్నారు. 


పతి గ్రహీతల "పేళ్లు 


వం సస. 

నందిజ్జ (నంద్యార్య) 

ఖంద జ్జ (స్కందార §) 

భావజ్జ (భావార ద్‌ 

అగ్గిజ్జ (ఆ_గ్యార్య) కొండిన్య లేక 
సిరిజ్ఞ (శ్రీయార్య కౌండిన్యగో [తము 
భావజ్జ (భావార్య) 

ఖందజ్ఞ (స్క-ందార్య) 

సవరజ్ఞ (శబరార్య) 


సీరజ (వీరార $) 


191 


దామజ్జ (దామార g) 
కుమారజ్ఞ (కుమారార్య) కస్సవ లేక కాస్యప 


వెనుజ్జ (విష్ట్వార్య) గో తము 

దేవజ్ఞ (దేవార్య) 

నందిజ (నందార్య కాస్యప గో[తము 

దోణజ్జ (దో9ణార్య) వత్సగో_తము 

భద్దజ్జ (భ(దార్య్ర) అగస్తి లేక అగస్త్య గోోతము 


ఈ రాజన్యులు మొదట జబౌద్దులు. [పాకృతము నాదరించి 
పోషించిరి. జనసామాన్యమున తెలుగు వాడుకలో నుండెను. అటు 
పిమ్మట సంస్కృతము వ్యా ప్తి లోనికి వచ్చినది. వీరి శాననము లందు 
సంస్కృత (ప్రాకృత (ప్రభావము కనిపించును. శాసనమున పేర్కొన 
బడిన కంగూర్‌ [గామ మేవిషయము లోనిదో తెలుపబడలేదు. 
నరివాద్దులె నను చెప్పబడలేదు. 


ర 1 
అ త్రివర్ణ గోరంట్ల శాననము! వలన తాని కొన, (తాడి 
కొండ) చేరు తెలియుచున్నది. 


దానధర్యములు:. ఆనంద గో|త్రికుల కాలము నందాం[ధ దేశము 
నుభితముగ నుండెను. ఈ వంశీయులు హిరణ్యగర్భదాన మొసంగి 
నట్లు శాసనము లందున్నది. పోడళ మవోదానమ. లలో హిరణ్య గర్భ 
చానమొకటి. హిరణ్యగర్భము చేయించి చాత హిరణ్యగర్భము 
లోనికిపోయి (ప్రార్థనలు, మం|తములు చదివి, వెలికివచ్చి, జాతక రాదె 
సమ న్న [కియలు జరిసిన తరువాత హిరణ్య గర్భమును పురోహితునకు 
చానమిచ్చును. ఇట్టి దానములు మ_హైశ్వర్య సంపన్నులు మాత్రమే 
చేయగలుగుదురు. ఆనంద గోతికులు సంపదకలవారనియు, 'బేళ 
మున ధనిక వర్ష ముండెనని యూహింపవచ్చును. 





1. Indian Antiqury Voi. IX ౨. 102. 


192 


ఈ వంశీయులు వేయించిన శాసనముల మధ్య కాలము సుమారు 
ఏ00 సంవత్సరములు. (క్రమముగా ఈ వంశము లోని రాజులకు 
రాజ్యూధికారము కలిగినట్టుతోచదు బృహాత్సలాయనుల యనంతరము 
ఆనందగో|[తికు లాం(ధ్ర దేశమును పాలించినారు. వీరి రాజ్యము 
(కీ. శ. 290 |పాంతమున ప్రారంభమై [కీ శ 620లో అంతమై 
యుండవచ్చును. 


మళ్లుపాడుతా[మ శాసనమున 'చామోదర వర్ద ““అవంధ్య. 
గోసవాసా9 నేక హిరణ్య గర్భోద్భవస్యి అని వర్ణింపంబడినాడు* 
అత్తి వర్మ గోరంట్ల శాసనమున “అపరమేవహిరణ్య గర్భ ప్రనవేన” 
అని చెప్పబడినాడు. 
హిరణ్య గర్భుడు = (బహ 
హిరణ్యగర్భ మహాచానము పోడళ మహాదానములలో నొకటి. 


షోడశ మహాదానములుః- పోడళ మహాదానములు మహో 
రాజులు కాని ధనవంతులు గాని, గొప్ప వ్యాపారులు గాని చేయు 
చుండిరి. హిరణ్యగర్భదాన (పశంసన మత్స్య పురాణము లోని (వత 
ఖండమున నున్నది. 


1. తులావురుష 2. హిరణ్య గర్భ ల, (బహ్మోండ 4 కల్ప 
పాదవ ర్‌ గోసహాస9 6. హిరణ్య కామభేను 7. హిరణ్యాశ్వ ర. 
పంచలాంగల 9 ధారా 10 హిరణ్యాశ్వరథ 11 హోమవా స్తిరథ 
12. విష్ణుచక౨) 18. కల్పలతా 14 స్త సాగర 15. రత్నభేను 16, 
మవో భూత ఘట. 


దా మోదరవర్శ మనపాడు శాసననమున! “భగవతః సమ్య 
క్‌ ఎం బుద్దన్య పాదాను ఛ్యాతన్య * అని వర్ణి ంపబడినాడు. ఐనను 


1. Epigraphua Indica Vol XVII P. 327. 


193 


ఈతడు కంగూర గా]మమును 18 భాగములుగా విభజించీ (బావా 
డేయముగా జేసి 14గురు [బావ్యాణులకు వివిధ గో తీకులకు, వేద 
వేదాంగ నిరతులకు చానమొసంగి నాడు. 


అత్తి వర్ణ గోరంట్ల శాసనమున తాన్టికొన్స (తాడికొండ) 
గాంమము వేర్కొనబడినది. కృష్ణానది దతిణ తటమున 800 పట్టిల 
భూమిని అన్తుక్కుర గా 9మమును (వావాదేయముగా. నిచ్చినట్లు 
తెలియుచున్నది. (వతి(గహీత కొట్టిళర్సు. కొట్టిశర్శ (తివేది. అనగా 
బుగ్యజుస్సామ వేదములు కుజ్ణముగ జదివినవాడు. తాని కొన్త-నేటి 
గుంటూరునకు పదిమైళ్ళ దూరమున కృష్ణానది ద&ిణ తటముననున్న 


తాడికొండ. ఆంత్రుకూర నేటి అన్తుకూరు, కృష్ణానది ఉత్తర తట 
ముననున్న గా మము, 


చేజెర్ల గుంటూరు మండలముననున్నది. ఇచటగల కపోశేశ్వ 
రాలయ శాసనముేవలన కొందర రాజు విషయము తెలియుచున్నది. 


ఆనంద గో|తికులు మొదట బౌద్దులుగా నుండి తరువాత 
ఒం కేశ్వరభక్తులై నారు. దుర్గ గా%మనున _ ఒంకేశ్వురాలయ 
మున్నది. ఇది అతి పురాతనమైన దేవాలయము. తికూటమలయము 
లేక కోటప్ప కొండ క|తమునకు దుర్గి 12 మైళ్ళ దూరమునను, 
గురజాల తాలూకాలోని మాచెర్తకు 8 మైళ్ళు దూరమునను కలదు. 
ఆంధ్ర దేశమున నిది ఒక్కటి మాత్రమే ఒంశేశ్వరాలయముగ బగిసిద్ది 
చెందినది. “దుర్గి దుర్గాదేవి వలన వచ్చియుండ వచ్చును. బౌద్దుల 
దేవతయగు తారాదేవి శైవము వర్టిల్లుచుండు కాలమున దుర్గాదేవిగా 


మార్పుచెంది యుండవచ్చును, "బెజవాడ కనకదుర్లాదేవియు నట్లు 
మార్పు "జెంది యుండెననవచ్చును. 


విదేశ వ్యాపారము:... బృవాత్సలాయనులకాలములో వలె 
అనందగోతి9కుల కాలమున ఆం (ధ దేశము తూర్పుసము[ద దివులతోను, 


1. Indian Ant Vol. IX ౨. 102 


194 


చేళములతోను, రోము ఈజిప్టు మున్నగు చేశములతోను వర్తక 
వ్యాపారము విశేషముగ జేయుచుండెను. బౌద్దము ఆం(ధ దేశమున 
శీణింప మొదలిడిన తరువాత బౌద్ధ బికుణీ భితువులు నావలలో 
పయనించి బర్మా, కంబోడియా, చై నా మున్నగు దేశములకు వెళ్ళి 
'జౌద్దమత (ప్రచారము చేయుచుండిరి మత |ప్రచారముతో పాటు 
వ్యాపారము సైతము వృద్ది చెందెను. విదేశ వ్యాపారము విశేషముగ 
సాగుచుండుటవలన అనంద గోతీీీకులు ధనాథ్యులై హిరణ్యగర్భ 
మవోదానము లొనర్చిరని భావింపవచ్చును, 

శిల్పము; పల్లవుల కాలమునందు దథి.ణ భారతమున ళిల్ప 
కళ అభివృద్ది జెందినది. పల్లవరాజుల శిల్పమునకొక |పక్యేకత 
కలదు. కందరరాజు కపోతపురమునగల 'బెద్దాలయమును వీ వాలయ 
ముగ మార్చుటయు, కపోతపురమును తనవేర కందరపురముగా 
నిర్మించుటయు, ఆనంద గోతీ9కుల దై వభ_క్రికి శిల్పకళా పోవణము 
నకు నిదర్శనము. వీరి కాలమున “దుర్లి'లోని ఒం కేశ్వరాలయ నిర్మా 


ణము జరిగి యుండును ద&ణ భారతమునగల కివాలయములలో 
(పత్యేక శిల్పముతో నలరారు దేవాలయము చేజెర్లలోని క పోశేశ్వ 
రాలయము,. ఈ ఆలయము మొదట జౌద్దాలయముగ నున్నట్లు 
స్పష్టముగ తెలియుచున్నది. ఆలయ శిఖరము బౌద్ద వై త్యమువలె 
అర్జవర్తు లాకారముగ నున్నది దేవాలయ  గోపురమువలెనిద లేదు. 
అజంతా, నాసిక మున్నగు పాగంతములందుగల 'జెద్దళిలా చై త్యముల 
వలె ఈ ఆలయ శిఖరమున్నది. ఈ రాజులు శిల్పక శను పోషించి, 


జౌద్దము నాదరించి 'వై దికమతానుయాయులై. [పజానురంజకముగ 
"దేశమును పాలించిరి 


వాలం కొయనుల కాలము 


కాలం కాయనులు గో(తనామమునే వంశనామముగ (గహించి 
నారు శాలంకాయను.6 డక వేదర్శి + మత్స్యపురాణము, [ప్రవరమంజరి 


195 


మొదలగు [గంథముల వలన శాలం కాయనుని విషయము తెలియు 
చున్నది. శాలంకాయన మహార్షి విశ్వామిత సంతతి లోని వాడగు 
శాలంకు లేక శాలంక వంశీయుడు. ఆం[ధదేశమున. 

1. ఆంగీరస, బార్హస్పత్య, భారభ్యాషాజ, శాలం కాయన. 

2. విశ్వామి[త, శాలంకాయన, కౌశిక |పవరలున్న వారు 
న్నారు 

“శాలం కాయని” పదము పాణిని గణపారమున శెండు పర్యా 
యము లుచ్చరింపబడినది 1 

టాలెమీ భూగోళళా(స్త్రు) [గంధమున “నలకేనాయ్‌” అను [పజలు 
గోచావరినది పళ్చిమ (ప్రాంతమున నివసించుచున్నట్టును, వారికి నగర 
ములు, దుర్గములు, ఉన్నట్లును వేర్కొనినాడు. శాలంకాయన రాజులు 
తమ నామములు చివర “పద్య వదమును చేర్చు కొనుట వలన, 
పల్లవులు, ఆనంద గో|త్రికులు, బృవహాత్సలాయనులవలె పీరును 
వావాాణులని యూహించుట కవకాశమున్నది. ఆంధ్రదేశ తూర్పు 
తీర (బాంతమును తొలుత వీరు ఆ[కమించుకొని వేంగిని రాజధానిగా 
పాలించిరి. వీరి పరిపాలనా కాలమున ఆంధ దేశము నకలసంపదల 
కాలవాలమై యుండెను. 


శాలం కాయన వంశీయులు శాతవావానులకు సామంతులై_ 
వారిచే భూసము.ద వ్యాపారమార్గ రతణార్థము కృష్ణానదీ ప్రాంతము 
'నేలుటకు నియమింవబడిరి. శాతవావానుల పరిపాలనా నంతరము 
ఇ తారకు వంశచితీం దులకు భృత్యులై.. ఇజ్వాకు రాజ్యపతనానంత 
రము స్వతం[తులై, బృహాత్సలాయన జుయవర్శ మహారాజు నమురణా 
నంతరము రాజ్యమును వి _సరింపశేసిరి. వీరి రాజధాని వేంగిపురము. 
ఇది నేడు చినవేగి; పేదవేగి [గోమములుగా శిధిల చివ్నాములతో 
నున్నది. 


196 


జాలం కాయనుల పరిపాలనా కాలపు సాంఘీక చరి[తకు శాస 
నము లాధారము. ఈ రాజన్యులు వేయించిన శాననము లిస్పటివరకు 
ఎనిమిది లభించినవి అవి [పకటింవబడినవి. వీరి శాసనములలో 
లి | పాక్ళత భాషలోను ల్‌ సంస్కృత భాషలోను వేయింపబడినవి, 
ఇాలం కాయన రాజ్యస్థాపకుడు విజయ 'దేవవరి. ఇతండాం[ధ్ర చేళ 
మును కీ, శ, 800 నుండి 8ిల5 వరకు పాలించెను. 


ఈ వంశీయులలో ఆర్లురు రాజులు ముఖ్యులు. వారి వేళ్ళు 
పరిపాలనా కాలము (కింద నీయబడుచున్నది. 


శాలం కాయన వంశము 


విజయ చేవవర్మ (కీ. శ. 800-885) 


హస్తి న (885-850) 
కా (850-880) 
చండవర్మ (880-895) 
విజయనందివర్మ (895-410) 


(నందివర్మ 11) 
విజయస్కందవర్మ (410-440) 


పరిపాలనా విధానము:. శాలంకాయనులు పరిపాలనా విధాన 
మున ఆం|ధరాజుల ననుకరించిరి. ఇశ్వ్యాకుల యనంతరము వీరాం|(ధ 
చేళమును పాలించినవారు కావున ఇజ్వూకులెట్టు శాతవావానుల పరి 
పాలనా విధానము నమలులోపెట్టిరో శాలంకాయనులును ఆ విధమునే 
యనునరించిర్‌. 'వేదవిదులై న (బావహా్మాణుల నాదరించిరి. రథకార 
కులజులయెగక భ ర్తి (వపత్తులు కలిగియుండిరి, ధర్మము, యశస్సు, 


197 


ఆయువు, సత్యము వృద్ది పొందుటకు (బావ్మ్మాణులకు, రధకారకులజు 
లకు, భూమిని అ|గవోరములను వసతి గ పాములను చాన మొసంగిరి, 
శాలంకాయన వంశమునకు జెందిన రాజాలందరు వితరణ బుద్దిక లవారు. 
తాము గావించిన దానములు శాళ్వత (బవా్శాక ల్పముగ నుండవలెనను 
ఉద్దేళమున రాగిశేకుల్షై శాసనములు వేయించుచుండిరి. వీరికి సంబం 
ధించిన భాననము లన్నియు తామ శాసనములే. 


ఈ వంశీయుల శాసనముల ననుసరించి ఆకాలమున, 
సంవత్సరమునకు లి బుతువులు 

బుతువునకు==4 మాసములు 

లేక బుతువునకు-ర పతములుండెనని తెలియుచున్నది. 


శాసనములంది విధముగా బుతువు, మాసము, పకతములను 
"ఆబుపుట (పాచీన సం[పచాయము, స్మృతులందును ఈ విషయము 
[పసావింప బడినది. శొరనములందు మాసము, వతముం అతిధులను 
"పేర్కొనుట అర్వాచీనము. శాలంకాయనుల [పాక్ళత శాసనములందు 
శాసనాంతముననున్న వ్యాన గ్‌తా శ్లోకములు సంస్కృత భాషలో 
నున్నవి. 


శాలంకాయనుల రాజచివ్నా ము “నంది”. వీరి శాననములకుగల 
కొడయములకుండు 'రాజము[దికవై “నంది” చివ్నాము కనిపించును. 
ఇట్టి ..రాజము[దిక “కానుకొల్లు” శాసనమున కున్నది. 
౬ య 


శాలంకాయనులు పాలించిన కాలమునం ఛాం|ధ చేశమున 
భూమిని నివర నములలో కొలిచెడివారు. నివర్తనము = 2.975 ఎకర 
ములని కౌటిల్యుని అర్దశా(న్రుము నూచించుచున్నది. 


మున్యద పదము కొళ్లైరు శాసనమందున్నది. మున్యద అనగా 
రాజకీ యోద్యోగి, ముఖ్యముగా భూమిశిస్తు వస్తూలుచేయు అధికారి. 


198 


మున్యద పదమునకు, ముత్యద, మున్యదప, ముళుద పదములు 
రూపాంతరములు,. 


రాష్ట్రి)క పదము పల్లవుల శాసనము లందున్నది. రాష్ట్రిక-- 
అనగా రాష్ట్ర, మున కధికారియనియు, రాస్ట్ర్రమున పన్నులు ముఖ్య 
ముగా భూమి పన్ను వసూలు చేయు రాజకీయోద్యోగి కావచ్చును. 
తూర్పు చాళుక్యుల శాననమునందు రాస్ట్ర్రకూట, లేకరట్టడి పదము 
లున్నవి. సాధారణముగా ఆం | ధదేశమున వెలసిన శాననములందు 
“రాజు శాసనమిచ్చు సమయమున రాస్ట్రకూట (ప్రముఖులను వారి 
కుటుంబముల వారిని ఆహ్వానించి వారి సమతమున' [(బాప్యాదేయ 
ములను వేదవిదులై న వి|పులకు చానమిచ్చుచుండిరి. 

ముళుద 

ముత్యద 

మున్యత 

పదములు నేడు మోతాడు పదముగా వ్యవవోరము లోనికి 
వచ్చిన వనవచ్చును. 


ఆనాండు జనవ్యవవారమున పోతి, పోతడు, పోతి, పోజడు 
పదములు "గౌరవ నూచకముగ వాడబడుచుం'డెను. నేడా పదములు 
అగెరవ నూచకములు శాలంకాయన మొదటి నందివర్శ కుమారుడు 
“ఖందపోతి యని శాసనమున పేర్కొనబడినాడు. 


మతము. శాలంకాయనుల పరిపాలనా కాలమాం[ధ "దేశమున 
స్వర్ణ యుగముగా పేరొందినది. భారతో త్తర భాగమున గుప్త వంశీ 
యులు, దతీణా వధమున కదంబులు, దఠిణ భారతమున పృబ్దవులు 
పాలించు కాలమున శాలంకాయనులాంధి) దేశమును పాలించినారు. 
ఆంధ) దేశము వీరి పరిపాలనా కాలమున |వశాంతముగనుండెను. [పజలు 
సుఖమయ జీవితము గడిపినారు. వీరి రాజధాని వేంగిపురము. ఆంధ 
గేళథమున జీవనదులగు గోదావరి కృష్ణులు ఉపనదులతో (పవహించుచు, 


199 


బేశమును సుభిత మొనరించుటయేగాక, నౌకా వ్యాపారమునకు 
తోడ్పడి ఆంధు9ల కీర్తి విదేశములందు చ్యాపించునట్లు చేసినవి, 
ఆంధ) దేశమునకు సువిశాలమైన సము(ద్ర తీరముండుటవలన ఆకాలము 
నంధాం(ధ్ర నావికులు విదేశములతో విశేషముగ వర్తకవ్యాపారము 
చేయుచుండిరి. 


శాలంకాయనులు వైదికమతానుయాయులు. వై దికమతోద్ద 
రణకు, వేద విద్యల అభివృద్దికి పాటుపడి వేదవిదులై న (వాహ్మోణుల 
కగ )వోరములొసంగి తమ 'దాననిరతిని, వైదిక మతాభిమానమును 
(వకటించుకొనిరి. ఆ కాలమునందాం[ధ దేళశమునందేకాక, దఠీ౯కాొ 
వథమున పల్ల వులు, ఆనందగో తికులు, కదంబులు, ఉత్తరాపథమున 
గు_పరాజులు, దక్కునులో వాకాటకులు, విష్ణుకుండినులు వె దిక 
మతోద్దరణమునకు దిజణాకంకణులై రి ఇట్టి పరిస్థితిలో జౌద్దము తీణింప 
మొదలిడినది. రాజాదరణము సన్నగిల్లి నది. బద్ద సంఘారామము 
లకు, వివోరములకు చానధర్య్చమ-.లు చేయువారు కరువై నారు. 
బౌద్ద మతము, పోషించువారు లేక నిరా[శ్రయమైనది. కావున జౌద్దము 
మాతృ బేళమున స్టానము కోల్పోయినను విదేశములందు వ్యాపించుట 
కవకాశము కల్లినది, శాలంకాయనులే బరా దేశమున 'జౌద్దమతము 
వ్యాపించుటకు గారణభూతులని తెలియుచున్నది.! “సాన్‌లన్‌ [కోమ్‌” 
అను శాలంకాయన రాజు బరాాలోని ఐ-రావతవపరీవావా [పాంతమును 
పాలించినట్లును, బుద్దఘోషుడు, _ బుద్ధదత్తుడు మున్నగువారు 
ఆ (ప్రాంతమున జౌద్దమ తమును వ్యాపింప జేసినట్టును,శళవాలంకారమను 
బౌద్దమత (గంధమువలన తెలియుచున్నది. 


భుద్దదత్తుడు సింవాళ దేశమున గొప్ప విద్యావేత్తగా పరిగణింప 
బడివాడు, .అతండ నేకరాజాస్థానముల దర్శించి గౌరవ సత్కారముల 





1. Journalof Oriental Research Vol. II P 111-112. 


200 


నంచిన వాండు. బుద్దదత్తుని 'వేంగిళకుడాహ్వానించి కాంచీవురమున బౌద్ధ 
మత |పచారమునకు నియోగించెను. అంతియేగాక, బ-ర్యా దేశమున 
'జౌద్ధమతము న్యాపింప జేయుటకు ఉపదేశికునిగా బుద్ధదత్తుని శాలం 
కొయనమవోరాజు వంపించెను. శాలంకాయనులు బర్మాదేశమున 
రాజ్యము స్థాపించుటవలన బర్మాలో 'జౌద్దమత వ్యా _ప్రికిట్లు పాటు 
పడి యుండవచ్చును. పరమభాగవతులై వై దికమతానుయాయుశై , 
వై_దికమ తోద్దరణకు బాటువడిన శాలంకాయన రాజులు 'బౌద్దమతము 
నభిమానించుటయేగాక, బౌద్దమతాచార్యులను "గౌరవించి మత 
వ్యా వికి పాటుపడిరి. దిని వలన శాలంకాయనులకు గల పరమత సవా 
నము విశదమగు చున్నది. శాలంకాయనులలో మొదటి నందివర్శ 
వివిధ ధర్మ[ప్రధాన్య అని అతని మనుమడగు విజయనందివర్శ్మ చేయిం 
చిన "పెదవేగిశాసనమున వర్ణి ంపబడుట వలన మొదటి నందివర్శ బర్రా 
దేశమున 'జౌద్దమతము వ్యాపించుటకు కారకుడని చెప్పవచ్చును. 


మూడు, నాలుగు శతాబ్దులం చాంధ దేశమున బౌద్దమత 
గురువులు, మహామేధావులు, పండితులు, తత్వ్వపారంగతులు, శాస్త్ర 
(పవీణులు వెలసినారు. వారు రచయితలు, మేధావులు, శా(స్ర్రజ్ఞు లు, 
తత్త్వజ్ఞాులు, అందు ముఖ్యముగా బుద్ధపాలితుడు, ఆర్యదేవుడు, 
భావవి వేకుడు, ఆచార్య దిజ్నాగుడు పేర్కొన దగినవారు. ఆర్య 
దేవుడు, భావవివేకు డాం|ధులు. తక్కిన వారాం[ధదేశముతో సన్ని 
హిత సంబంధము కలవారు ఈ బోధిసత్త్స్య్వులు బౌద్దమత వ్యా ప్తికి 
అందును విదేశములందు బౌద్ద నాగరికత స్థిరపడునట్లు (ప్రచారము 
చేయుటకు తోడ్చడినారు. ఈ మహామహులను గూర్చీ తెలిసికొనుటకు 
చైనా, టిబెట్టు 'చేళములందున్న జౌద్దవాజ్య్మయ (గ్రంథములు మిక్కిలి 
తోడ్పడు చున్నవి. విదేళయాతతికుల (వాతలవలన ఈ జౌద్రాచార్యుల 
జీవిత విశేషములు తెలియుచున్న వి. 


201 


చైనా యాతికుడగు యువాన్‌ బాంగ్‌ (వాతలవలన ఆచార్య 
దిజ్నాగుని గూర్చియు, భావవివేకుని గూర్చియు తెలియుచున్నది. 
యువాన్‌ చాంగ్‌ భారతదేశమున జౌద్దకేత్రములను సందర్శించుచు 
తాను చూచిన విషయములను, విన్న విషయములను ఒక | గంథముగా 
రచించెను. యువాన్‌ బాంగ్‌ (వాతలవలన మన కాచార్యచేవులగు 
దిజ్బాగ, భావవివేకుల గూర్చి తెలిసికొనుట కవకాశమున్నది.! 


దిజ్నాగాచార్యుడు _ కాంచీమండలము లోని (వావ్మ్మాణ 
కుటుంబమునకు 'జెందినవాడు. సింహవ క్రాపురమున జనిశ్రంచెను. 
జన్మతః వె _దిక[బాహ్మాణుడు. (పొచీన| బావహాగాణమత విద్యయగు 
వేదములను వేదాంగములను తుబ్జాముగ నభ్యసించెను.* ఈతడు 
బౌద్దమత (వచారకుడుగ చెరుపొందెను. బౌద్దమత [గ్రంథములను 
పరించి అపారమైన బౌద్దమత విజ్ఞానము నార్జించెను జౌద్దత త్వ 
బోధకునిగా దిజ్నాగాచార్యునికి మంచిపేరు ప్రతిష్టలు గెరవాదరము 
లానాడుండెను మొదట ఈ మహాజ్ఞాని హీనయాన 'బౌద్దమతాను 
యాయిగా నుండి తరువాత వనుబంధువను బొెద్దగురువు (పోతా 
పామున మహాయాన జౌద్దము నవలంబించి ఆ మత[పచారమునకు 
పొటుపజెను. తన జీవిశమ.న చాల భాగము నాసిక లేక అజంతా 
(పాంతమున గడిపి, అంత్యకాలము నందాం[ధ 'చేళము నావాసముగా 
"జేసికొని వేంగీపుర [పాంతమున నివసించి, శేష జీవితమును గడిపెను, 


దిజా ఉఇగాచార్యుడు గొప్ప రచయిత. వందలకొలది బొద్దజాతక 

కథల నీతండు రచించెను వైదిక మతసంబంధమైన స్యాయశా(స్రుము 
నభ్యసించి వేదపండితులను, వైదిక న్యాయశా(స్ర్రమును విమర్శించెను. 
దిజ్నాగాచార్యుడు (పజ్ఞాపారమిత శా(స్ర్ర) పారంగతుడు. ఈ (ప్రజ్ఞా 
1. Beal Buddhist Records of the western wotld Vol Il 


P 217-227. 
2. Walters: Onyua chwangs Travels Vol. II P. 209-224 


202 


పారమిత శా(స్రుజ్ఞానమున నాతడు యోగమునభ్యసించి నిర్వాణ 
(పా_ప్తికి సోపొనముల నిర్మించెను. పాతువిద్యా శా(స్త్రమను తర్క 
శాత) (గ్రంథము నీతడు రచించెను. ఈ (గంధము |పజ్ఞాపారమిత 
శా న్ర్రములోని భాగము. దిజ్నాగా చార్యుడు సమ్యక్సంబుద్దికై (నిర్వా 
ణమునశై ) వ[జసమాధిలో నుండు సమయమున గొప్ప భూకంపము 
నంభవించెననియయు, కులపర్వతములు కదిలెననియు, ఆదేశమును పాలించు 
రాజు (శొలంకాయన (ప్రభువు) దిజ్చాగాచార్ఫ్యుని | పోత్సహించెననియు 
సమాధి నిష్టు.డగుటకు తోడజెననియు యువాన్‌ చాంగ్‌ (వాతల 
వలన తెలియుచున్నది. కాని బోధిన_త్త్ర మంజు(శ్రీ) వలన దిజ్నాగా 
చార్యుడీ ఉద్యమమును, విరమించెననియు తెలియుచున్నది. దిజ్నాగా 
చార్యుడు, మవోకవి కాళిదాసుకు |ప్రతిస్సర్థియనియు, కాళిదాస 
మవోకవి మేఘసంబేశమున వేర్కొనబడిన దిజ్నాగు డీతజేయనియు., 
ఇతండు గొప్ప కవియెగాక విమర్శకా(గేసరుండనియు, మల్లి నాథ 
నూరీ వ్యాఖ్య వలన తెలియుచున్నది. లభించిన ఆధారములను బట్టి, ఈ 
యిరువురు మేధావులు సమకాలికులనియు, నాల్లవ శ తాబ్ద్యం తముననో 
ఐదవ శతాజ్ఞ్యారంభముననో నుండియుందురని తెలియుచున్నది. 


భావ వివేకుడు:-- మలయగిరిని ఆవాసస్థానముగా "జేసీకొని 
భావ వివేకుండాం[ధ్ర దేశమున నివసించెను. తూర్పుకనుమలకు మలయ 
పర్వతమని చేరు. ఈ మలయపర్వత (శేణి, గుంటూరు మండలమున 
(శ్రీపర్వతమును, కర్నూలు మండలమున (శీలమును కలిగి 
యున్నది. భావ వి వేకుడు (ప్రజ్ఞాలంప శా(స్రుమును వ్యాఖ్యానించెను, 
(వజ్జా[పదిపమాల, మాధ్యమిక వృ త్తి, అర్య-జ్వాల అను | గంధములను 
కూడ రచించెను. 

శఆశాలంకాయనుల కులదై వము సూర్యుడు. ఆనాడు నూర్యా 
రాధనము విశేషముగ నుండెను. ఈ రాజన్యులు చిత్రరధ స్వామి 
భక్తులు. వేంగి వీరీ రాజధాని. వేంగీపురమునందానాండు చి| తరధస్వామి 


203 


ఆలయముం జెను. సూర్యారాధన మానాడు వి శిషముగ నుంజెననుటకు 
వేంగిలోని చిత్రరధ స్వామి ఆలయము, (శ్రీకాకుళము జిల్లాలోని 
అరసవిల్లి లోగల సూర్యే [తము నిదర్శనము. ఈ వంశీయులు సవ 
సంతానములలోని ఆరామ తటాక దేవాలయాది నిర్మాణములు 
గావించినట్లు తోచుచున్నది 


వేంగీ [పొంతముననున్న చెందులూరు సమీపమున మంచా 
లమ్మ చెలువు, తోట, నారికేళ్ళవారి చెలువు, లెక్కకు మిక్కిలిగా 
నున్న ౫వ సంబంధమెన వి(గవహాములు చి[తరధ స్వామివారి ఆల 
యము శాలంకాయనుల ధరునిరతికి నిదర్శనము. వీరి రాజధాని వేంగీ 
నగరము. నేడది చినవేగి, పెదవేగి [గ్రామములుగా కనిపించుచున్నది. 


శాలంకాయనులు దిగ్విజయ నూచకముగను. రాజ్య స్హావన 
మును సూచించుటకు చకవర్తిత్వ [1పకటనమునకును అశ్వమేధ 
యాగములు చేయుచుండిరి. శాలంకాయనులలో మొదటి రాజగు 
విజయదేవవర్శ అశ్వమేధయాగము గావించినట్లు శాసనమువలన 
తెలియుచున్నది. 


(పజల వృత్తులు ; శాలంకాయనులు పరిపాలించిన ఆం[ధ 
దేశము సుభితముగా నుండెను. [పజలలో నధిక సంఖ్యాకులు వ్యవ 
సాయము జీవనాధారముగ గలవారు. ఆ కాలమున విచేశీ వ్యాపారము 
విరివిగా జరుగుచుం జెను, ఆం |ధదేశమునుండి సన్ననూలుబట్టలు, 
వ(జములు, ధాన్యము, శిల్ప, చిత్రకళకు సంబంధించిన వస్తుజాలము 
ఎగుముతి యగుచుండెను. కళలయందును. వాస్తు శిల్పమందును 
నేర్పరితనము కలిగి అద్భుతమైన వస్తు నిర్మాణము గావించు (పత్యేక 
కులము వారుండిరి. 


రధకార కులము; రధకార కులము వైశ్య వృత్తిగా, 
చ త్తి దీయ (బావహ్మాణమున 'బేరొ-నబడినది. ఈ  కులYమఘుభారు 


204 


వ్యాపార నిపుణులు పారిశామిక కుళలులు "గౌరవనీయులు ధర్మ 
శా(స్త్రపరులు. 


యాజ్ఞవల్క్య: గౌతమ, య. కౌటిల్య. ఆప_న్తంజాది 
మహామహుల, స తిః సూత, ధర్మ ఇా(స్రు (ంధములందు (పమాణ 
ముల (గహించి, 


రథకారుడనగా మాహిహ్య జనకునికి, కరణీ జననికి జన్మించిన 
వాడనియు, 


మాహిమష్యుడు, తమ[ తయ పురుషునికి, వె వైశ్య (ట్రీ జబ్బకి జనిశ్రంచిన 
వాడనియు, 


కరణి, వ టైెళు జనకునికి, శూ[ద స్త్రీకి జనిశ్రంచిన (స్ర్రీయనియు, 
వదళోధకులు నిర్ణ యించినారు. 


ఈరథకార కులజులు కళలయం దారి తేరిన వారు. శిల్పము, వాస్తు 
శిల్పము, రధములు, బ-డ్లు, 'చేవాలయ గోపురములు,  గోపురముల 
చైనను, కుడ్యములవై నను చిితములు "వేయుట, రాజ భవనములు 
నిర్మించుట నువర్ష రత్నా భరణములు చేయుట రధకార కులజుల 
ముఖ్యమైన వృత్తులు. 


క్ర ఖవ్ష్‌ః గోదావరి నదుల పరీవావా 1పాంతమున  రథకార 
కులజులమని చెప్పుకొను విశ్వ(బాహ్మణులు 'నేడును ఉన్నారు. ఇందు 
పంచాణమువారును కలరు. పంచాణము వారనగా 1 కంసాలి, 


వి, కమ్మరి, వ. కంచరి, ఓ కాశ, 5 వ[డంగి వృత్తుల నవలంవించు 
వారు. 


రధకార కులజులలో నున్న పంచాణము వారిలో ఒక వృత్తి 
నవలంబించు వారికి మరొకవృ త్తి నవలంబించు వారితో వివాహా సంబం 
ధములు కాని, భోజన (పతిభోజనములుగాని లేవు. వీరలో కొందరు 


205 


ఆచార వ్యవహారమున శిష్టులు కానందున శూ | దులుగా పరిగణింప 
బడుచున్నారు. 


రధకార విధానమున రాజులు వీరికి అ|గవహారములను, భూమిని 
చానమిచ్చినట్టు శాసనముల వలన తెలియుచున్నది. రధకార విధాన 
మున చానమిచ్చుట యనగా, ఒక (గ్రామమున గాని |[గామముల 
కూటమిలో గాని, రధకారకులజులాయా పంచాణ వృత్తుల నవలం 
వించి [గామీణులకు గావలసిన వస్తుసముదాయమును సిద్దముచేసి 
రయొసంగవలెను. అందులకు (పతిఫలముగ రాజు వారికి అ[గహారమునో 
లేక మాన్యముగా కొంత భూమినో దానమొసంగును. ఇప్పటికిని 
(గామములందు వ|డంగి, కమ్మరి, కంచరి, చర్ముకార మున్నగు 
వృత్తుల వారు [గామములోని శైతులకు వ్యవసాయపు పనిముట్లు 
(పతిదినము వాడుకను వస్తువులను చేసి ఇత్తురు. అందుకు (పజల 
నుండియు, (పభుత్వము వారొసంగిన ఇనాము భూముల నుండియు, 
(పతిఫలమును పొందుదురు. ఇది [గామసీమలందుగల కట్టడి. 


ఆచార వ్యవహారములు : (పజలు నంఘ జీవనమునకు 'నెక్కువ 
(పాధాన్యము నిచ్చుచుండిరి. (ప్రజలలో కొందరు జబౌద్దులు, మరి 
కొందరు జై నులు, తక్కివవారు వై_దిక మతానుయాయులు. వైదిక 
మతానుయాయులలో కొందరు శ వులు, తక్కి నవారు భాగవతులు, 
శాలంకాయన రాజులలో విజయచేవవర్శ మహారాజు తప్ప తక్కిన 
వారందరును భాగవతులు, బప్పభట్టారక పొదభ కులు. ఈ రాజన్యులు 
శాసనములందు బప్పభట్టారక పాదభ కులమని చెప్పుకొనినారు. ఈ విరు 
దము చరీ తలో మార్చు కలిగించినట్లూహింపవచ్చును. 


శాతవాహానులు, ఇజ్వాకులు మున్నగు వంశీయులు తమ నామ 
ములకు మాతృభ క్రి నూచకములగు ఉపవదములను చేర్చుకొనినట్లు 
శాసనముల వలన తెలియుచున్నది. గౌతమీపుత్ర శాతకర్ణి, _వాసిషప్టీ 


206 


పుత (శ్రీ పులమావి, మాఢరీపు[త్ర( క్రీ) వీరపురుషుదత్తుడు, ఇత్యాదులు 
శాసననములందు కనిపించుచున్న వి. 

"రెండు, మూడు శతాబ్దుల కాలములో మాతృభక్తి నూచక 
ములగు పదములను తమ నామములకు చేర్చుకొను ఆచార మవలం 
బింపక పోవుట యేగాక, ఈకాలపు రాజులు “బప్పఖభట్టారక పాొదభ_క్ర 
అను పితృభక్తి సూచకమగు పదమును విరుదముగ తమ నామములకు 
చేర్చుకొనుట వలన సంఘము మాతృవ్యవస్థ్ర నుండి, పితృ వ్యవస్థకు 
మారినదని చెప్పవచ్చును. (పజలలో మళాభిమానము, బై వారాధన, 
భక్తి, దయా, దాన, తమః, శాచము పాటించు గుణములుండెను. 
ధనాఢ్యులయిన (పజలు పరమత సవానము కలిగి ఆరామ వివోర 
ములను సంఘా రామములను, చేవాలయములను పోపించుచుండిరి. 
(పజలలో బౌద్ధులు, వైదిక మత [1పభావమున (పేరితులై బౌద్ధము 
వీడివై దిక మతమవలంబించిరి. బౌద్ద మతము ఆం(ధదేశమున అనాదర 
ణీయమై, బర్మా, కాంబోడియా, చీనా, సయామ్‌, సుమి(తా, 
జావా, బోర్ని యో, సింవాళము, మున్నగు దేశములకు వలస 
పోయెను. బౌద్దాచార్యులు బౌద్ద సన్యాసులు విచేళములందు బౌద్ద 
మత [పచారము గావించుచుండ, సము[దయానమును చేయరాదను 
నిబంధనమునుల్ల ౦ఘించి టై దిక (బాహ్మ్మాణులు, బిదేశములందు 
వై దికధర్ణ (ప్రబోధమునకు నడుముబిగించి ఆయా దేళములందు వై దిక 
ధర్మ సంస్థాపనము గావించిరి. 


వాణిజకిముః. శాలంకాయనులు పాలించిన కాలము నంధాం|[ధ 
దేశము శాంతిసౌఖ్యములతో వర్ణి ల్లినది [పజలత్యంతో తావాశీలుకై. 
సావాసిక జీవనమునకు, నౌకాయానమునకు, విదేశ గమనమునకు, 
విబేళ వ్యాపారమునకు ముందంజ 'వేసినారు,. సుధిర్హ్హమైన తూర్పు 
సము ద్రతీరము, కృష్ణా గోదావరి నదులు, వాటి ముఖద్వారములు. 
ఉపనదులు, ఓడగేవులు, కలవారగుటచే ఆం|ధులు |పాక్‌, పశ్చిమ 


207 


సము[ధములవై సెకాయావముచేనీ బర్మా, కాంబోడియా, సయోామ్స్‌, 
జావా, సనుమి[తా, బోర్నియో, సింవాళము, చీనా మున్నగు 
[పాగ్దేశములతోను, [గీస్‌, రోమ్‌, ఈజిప్టు మొదలగు పశ్చిమ చేళముల 
తోను, విశేవముగా వ్యాపారము చేయుచుండిరి. 


శాలంకాయనుల కాలమున  విబేళశవములందు ఆం[ధ సంస్కృతి, 
నాగరికత వ్యాపించెను. మత వ్యా ప్రితో పొటు వ్యాపారము వృద్ధి 
చెందెను. అటుపిమ్మట వలసరాజ్య స్థావనము జరిగెను. “శాన్‌ లాల్‌ 
[కోమ్‌ అను రాజు బర్మాలో రాజ్యపరీపాలనము గావించిన ట్లాధార 
ములుండుటవలన శాలంకాయునుల యుగము ఆం[ధుల వలసరాజ్య 
నిర్యాణ యుగమని ఆచార్య ఖండవల్లి లకీ గ్రరంజనము గారభి| పాయ 
పడిరి!. శాలంకాయునుల కాలమునుండి బేశవిభాగమునకు *““'విషయ 
మను” నామము స్టిరవడినది ఆనాటి పరిపాలనా పద్దతినిబట్టి రాక 
పోకల సౌకర్యార్ధము చక్కని రాజనూర్గ్లము లుండెననియు, పబేసి 
మైళ్ళ కొక దుర్గముంజెననియు తెలియు చున్నది. 


శాలంకాయన |పభువులు బి దేశ వ్యాపారమునకు చక్కని 
సౌకర్యము లేర్పరచిరి. ఆనాటి (ససిద్ధ నగరములలో వేంగీ, ధాన్య 
కటకను, (పతిపాలవురము, కూడూరు, కంటకొన్సల, మెసోలియా 
ముఖ్యమైనవి. ఇవి వ్యాపార కేం[దములుగా (ప్రసిద్ది బడసినవి. మూసీ 
నది యొడ్డున మూషిక నగరముండెను. అది నేటి నల్లగొండ మండ 
లములో నుండియుండవచ్చును. భూమారగ్గమున జరుగు వ్యాపారము 
చేయు వర్తకులు (పాగాంధమున గల "రేవుప్టణముల నుండి 
బయలుదేరి విజయవాడ, మూషిక నగరమ.లమీదుగ, పశ్చిమ సము[ద 
తీరముననున్న భరుకచ్చము ((బోచ్‌ ) రేవుపట్టణమునకు చేరుచుండిరి. 
అచ్చటినుండి రోమ్‌, (గీస్‌, ఈజిప్టు మున్నగు దేశములకు సన్ననూలు 


1 ఆంగధుల చరిత-సంస్కృతి. 


208 


బట్టలు, పట్టు వ్యస్త్రములు వ[జములు ఎగుమతి చేయుచుండిరి. 

ఆం|ధ నావికులతిసావాసులు సము(దమునై "వేలకొలది మైళ్ళ 
(పయాణముచేసి ఆంధ సంస్కృతిని నాగరికతను విదేశములందు 
వ్యాపింప "జేయుట యేగాక, కొన్ని [పొంతములందు వలసరాజ్యము 
లను స్థాపించి బౌద్దమత వ్యా _పికి 'బౌొధ్రమత సంబంధమైన స్తూప, 
ఆరామ విహార చై తనక్రముల నిరా్యాణమునకును, వై దిక మత 
వ్యా_ఫికి, వైదిక ధర [పచారమునకు దేవాలయ నిర్మాణమునకు 
కారణభుూతు లై నారు. ఆం[ధుల నాకా జీవనమునకునుు, విదేశ 
వ్యాపారమునకును. వలసరాజ్య స్థాపనమునకును, ఇాలంకాయునుల 
యుగము స్వర్హంయయుగమని భావింపవచ్చును. 


వెదుష్యుము: _ శఛాలంకాయనుల పరిపాలనా కాలమునాటికి 
ఆం[ధచేశమున రాజభాష |పాక్ళతము. ఈ రాజన్యుల కాసనములలో 
మూడు (పాక ఏత ఇఛాసవములు* అయిదు సంస్ఫత శాసనములున్న వి. 
పాక్ళత శాసనములలోను, సంస్కృత శాసనములలోను [గామ నామ 
ములు, వ్యక్తుల పేళ్లు, బిరుదములు, నాడులు, సీమలు, విషయములు 
ఆం|ధ దేశమునకు, తెలుగు భాషకు సంబంధించినవి. పీరు వేయించిన 
ఎనమిది శాసనములలోగల [గామ నామములు, సీమలు, నేడు మనకు 
శిధిలరూపమున కనిపించు చున్నది. వీరికి సంబంధించిన (ప్రాకృత శాన 
నములందు. శాసనాంతమునగల చ్యాసగీత శ్లోకములు సంస్కృత 
భాషలోనున్నవి. బౌద్ద మతాచార్యులు, వివిధశా(స్ర్ర) పారంగతులు, 
బౌద్ద విజ్ఞాన సంపన్ఫు లైన వారును 'వేదవిద్యలను తాముగా చదివి 
యజ్ఞయాగాది (క్రతువులను నిర్విఘ్నముగా నిర్వహించునట్టి మంత్ర 
శాస్త్రవేత్తలు. బుగ్యజుస్సామాధర్వణ 'వేదముల., శృతి,స్మృతి పురా 
'ీతిహోసములను, (శౌత, కల్ప గృహ్యూ సూ తములను ధరి నూత 
ములను తెలిసిన ఉద్దండ పండితులకు శాలంకాయన (పభువులు అగ 
వోరములను (వావ చేయములుగా జేసీ దానమొసంగినారు. 


209 


జౌద్దమతావలంబిమైన దిఖ్నాగాచార్యునివంటి పండితుడు, విమర్శ 
కుడు,న్యాయ, వై శేపిక, తర్క, మీమాంస శాస్త్రముల నభ్యసించి 
నట్లు తెలియుచుండుటను బట్టి ఆకాలపు వై దికమతావలంబులై న వేద 
(బావ్య్మాణుల పొండితీ (పభావము, విద్యా వై దువ్యములు ఎట్టివో 
ఊహింపవచ్చును, 

ఆనాడు జనవ్యవహారమ.న తెలుంగు వాడుకలో నుండెను. 
శాలంకాయనులకు సంబంధించిన శాసనములలో తెలుగు దెళశమునకు 
సంబంధించిన |గామనామములు, హారములు చరౌొనబడినవి. 


ఏళూర---విజయ దేవవర్మ ఏలూర తాామళాసనము. 
[పాలూర 
అయితొటె 


మణ్జూర నందివర్ము పెదవేగిశాసనము .! 
చెక్ళారువ 
కమ్చురాజ్చారువే | 


విదేమారపల్రికా | విజయ నందివర్మ కొల్లేరు 
కురువక | _దానశాసనము.ి 
కురువాడ = వందివర్మకంతేరు దానశాసనము.శి 

పిడిహ --.-కానుకొల్లు _పాకృత శాసనము. 

కొం పెర---స్క_ందవర్మ కానుకొల్లు తాామళాసనము. 
చిన్తపురి (చిన్నపురి) | విజయస్కృందవర్మ 
లేకుమారి | కన్తేరు తా[మళాసనము.క్‌ 





భారతి 1924 Page 120 


Indian Antigquary VolV P 175 
J.A.H.R.S. Vol VP. 31. 
భారతి 1950 ఏ పిలు, 


5. Epigraphia Indica Vol XXV Page 42-47. 


పాలు లై 


310 


కుడూహాోర / 

కుుదాహార విషయే 

కుడహారే ఆం.సాప వ సం, 11 సంచిక 2, 
వేంగిపురా 


ముత్యదప్ప (A village Official) శాలంకాయిన నందివర్మ కాను 
కొల్తు త్నామశాసనము భారతి 1950 


వేంగి నగరము ; శాలంకాయనుల రాజధాని వేంగి నగరము. 
నేటి పళ్చిమ గోదావరి జిల్లా కేం్యదముగ నున్న ఏలూరు సమీపమున 
నున్న పెదవేగి, చినవేగి |గామములు వేంగినగరముగ గుర్రింపబడినవి. 
ఆం|ధదేశమున “వేగి పేరుగల  [గామములు  నాలుగున్నవి, 
ఏలూరు సమీపమున నున్న పెదవేగి, చినవేగి (గామములు,కొ వ్యూరు 
తాలూకాలోనున్న వేగేశ్వరము. పోలవరము తాలూకాలోని వేగిపాడు 
శాలంకాయనుల కాలమున వేంగి నగరము నుండి భారతదేశములోని 
అన్ని (పాంతములకు, వెళ్లుటకు ఐదు (పథాన రాజమార్గము 
లుండెను. కళింగ, (దావిడ, కర్ణాటక, మహారాష్ట్ర 9, దథిణ కోసల 
దెళముల కీ మార్గములు వేయబడినవి వేంగినగరము శాలంకాయనులకు, 
తూర్పు చాళుక్యులకును రాజధానిగా వర్షి ల్లినది. ఇచట బొద్చారామ 
విపహోరములు, వై తన్యములు, సంఘారావముము లుండుట వలన 
దేశము నలుమూలల నుండి బౌద్ద భితువులు, సన్యాసినీ సన్యాసులీ 
బౌద్ద'కేత్రమును దర్శించుటకు వచ్చుచుండిరి. చైనా యాతికుడగు 
హూ్యూన్‌ సాంగ్‌ (వాతల వలన, ోవేంగీనగరమున ఆనాడు, ఇరువది 
సంఘా రామము లుంజెననియు, అందు మూడు వేలమంది బౌద్ద సన్యా 
సులుండిరనియు, ముప్పది దేవాలయములుంజెననియు, అందు వేదా 
ధ్యాయన సంపన్నులైన వె దికమతాచార్యులుండిరనియు” 1 "ఆలియు 
చున్నది. శాలంకాయనులు వై దికమళాను యాయులు. వై దికమతో 


వాల వమన ల మమ్‌ 
1. Beal-Buddhist records Vol. II ౨. 218. 


ఆపే! 


ద్రారకులు దేవాలయములకును, 'వెదవిటులై్లైన విప్రులకు (గ్రామము 
లను, దేవభోగములుగను, (బోపాళ్టూదేరయములుగను చానమిచ్చినవారు 
విజయనంది వర్శ్మ విష్లాపలయమునకు [గ్రామదచానమొనంగి నటాతడు 
వేయించిన పెదవేగి తావు శాసనము వలన తెలియుచున్నది. 


శాలంకాయనులు క ఖప్తా గోదావరి నదులమధ్య ప్రాంతమును 
పాలించుట ఈమే గాక, ఆం|ధ సంస్కృతి, నాగరకత  విదేళములందు 
వ్యాపించుటకు దోడ్పడినారు. వైదిక ధరగా రమణ, వైదిక మత 
వ్యా మృ, [వజానురంజకమగు వరిపాలన, ఆదర్శ్గముగ బెట్టుకొని ఆం(ధ 
దేశమును పాలించి ఆం| ధదేళ చరితలో తమ పరిపాలనా కాలము 
సుస్టిరముగ నిలుచునట్లు చేసినారు. 


ఈ |పకరణము [వాయుటలో దోడ్పడిన (గంధములు : 


1 Epigraphia Indica Vols. VI, ఎదే కక XX, IX, XXV. 
2. Ancient History of Deccan, 
3. Archeological Survey of South India Vol 1 

4 A History of the Early Dynasties of Andhra Desa 
5 Indian Anti Vol. V. 
6. Journal of Oriental Research Vol. Il 
7. Beal. Buddhist Records of Western World Vol. II. 
8 Walters on yuanch wang’s Travels Vol. 11 
9. ఆం|ధుల చరిత - సంస్కృతి. 

10 భారతి సంపుటములు 1924 1950 వ్యపిలు. 

11. J A. H.R.S. Vol Vy, 


6వ (పకరణము 
విష్టుకుండిన యుంగవుం 


ఆం| ధదేళ చర్మితలో మహోజ్జ్వలముగ రాణించిన రాజవంశ 
ములలో విష్ణుకుండిన వంశమొకటి. ఇత్వూకుల యనంతర మీ వంశీ 
యులు రాజ్యము "నెలకొల్సి డీ. శో, నాలుగవ శతాబి ఉ_త్తరార్గము 
నుండి ఏడవ శతాబ్ది పూర్వార్థము వణకు అవిచ్చిన్నముగా ఆంధ 
దేశమును పాలించిరి. ఆ కాలమున దజథిణా పథ పళ్ళ్చిమోత్తరములందు 
వాకాటక వంశీయులు రాజ్యము వి న్తరింపజేసి శక్తి సమన్వితులై 
యుండిరి. విష్ణుకుండిన రెండవ మాధవవర్మ వాకాటక రాజకుమా క్రై 
యగు మవోదేవిని వివాహవమాజెను, విష్ణు కుండినులు బలవంతులైన 
రాజులతో సంబంధ బాంధవ్యముల నఆఅపి తమ రాజ్యమును సురతీత 
మొనర్చుకొని ఆం[ధ్రదేశమ.ను పాలించిరి. ఈ నరవళలేణ్యుల శాసనము 
లన్నియు సంస్కృత భాషలో  'వేయింవబడినవి. విరి పరి పాలనా 
కాలము నాటికి ఆం|ధ్రదేశమున పాక్ళత భాషనన్నగిల్ల దాని స్థానము 
సంస్కృత మా|కమించినది. విష్ణుకుండినుల రాజధానులుగా వర్షిల్లిన 
నగర రాజము లాం[ధదేమున నాలుగైై దున్నవి. అవి ఇం[ద్రపాల నగ 
రము, వేంగిపురము, ధాన్యకటకము లేక ధరణికోట (అమరావతి) 
"బెజవాడ దెందులూరు నగరములు, పీక కాలమున నంస్క్బృతము “రాజ 
భాషగానున్నను, "ెలుగుభాష జనసామాన్యమున వాడుకలో 
నుండెను. మొదటి మాధవవర్మ, విమ్హుకుండిన వంశస్థాపకు (డగు మహో 
'రా'జీం[దవర్మ పాలించిన కాలమున (పాకృతము రాజభాషగా వర్ణిల్లి 
నది. విక్రమేన్ద)) భట్టారకవర్శ్మ “చిక్కుళ్ళ శాసనముొన “విజయ 
రాజ్య సంవత్సరంబుళ అను వదమున్నది, “ళోలు పూరు 


213 


రూపము. “బెందులూరు" లేక “ఉందులూరు' పూర్వరూపము 
“ందులూరు”. 

విష్ణుకుండిన వంశీయులలో మొదటి ముగ్గురు రాజులు 'జాద్ధులు. 
తరువాతవారు వై దక మతావలంబకులు. వై దిక మతోద్దారకులు, 
విక్రమేం(ద్రవర్ణ్శ, వికమేన్ద్ల) భట్టారకవర్శ 'బౌద్దమతాభిమానులు. 
ఈ వంశీయులు బౌదమునాదరించి, వైదిక మతానుయాయులై_, 
యజ్ఞ యాగాది [కతువులు నిర్వ ర్తించిరి 


విష్ణుకుండినులు సింవాలాంఛనులు, వీరీ నాణములవై పంజా 
చె కె_్తి లంఘింపబోవు సింవాపు బొమ్మ, పూలకుండి, సౌధము కని 
పించును వెండి, బంగారు, రాగి, మి|శమలోవా, లతోవాపు నాణె 
ములు వీరికి సంబంధించినవి. వీరి కాలపు శిల్పమునకొక (పత్యేకత 
కలదు. 


విష్ణుకుండినుల కాలపు ఆం(ధుల సాంఘిక చరిత నిర్యాణము 
నకు సాధనములదగిన ఎనిమిది తా(మశాసనములు! ఒక శిలాశాసనము 
(పకటింపబడినవి. ఇంకను, సమకాలీన చరిత సమకాలీన [పభువులశాన 
నములు, “జనా[శయ ఛందోవిచ్చి త్రీ” అను [గంధము ముఖ్యమైనవిగా 


1. A. గోవిందవర్మ ఇం[దపాలనగర తా మకాసనము-భారతి-జూన్‌ 1965 
ఈ పూరు కాసనము---8.1. Vol XVII ౨. 887. 
(| రామతీర్ధశాసనము-_-2 1 Vol 11 P. 188 
+ చిక్కుళ్ళ శాసనము EI. Vol. IV P 168 
విక మేన్గ)భట్టారక వర్మ ఇం్యద్రపాల నగర తా|మశాసనము 
భారతి జూలై 1965 
F. తుండి కాసనము--ఆం.[ప. [ప్రభుత్వ పురాతత్యశాఖ సీరీస్‌ నం. 6 
G. నాల్లవ మాధవవర్మ ఈపూరు కాససము- 
E.I. Vol XVII P. 334 
H. పొలమూరు శాసనము J.A.HR.S. Vol VI P 1 


2 వేల్పూరు శిలాళాసనము--క5.1 1. Vol. X No 1 


m O0౧ కో 


214 


పరిగణింపబడుచున్న ఏ. శాసనముల వలన విష్ణుకుండినులు “ద&ిణాపథ 
పతి” (తికూటమలయాధివ “(శ్రీ పర్వత స్వామి పొదానుధ్యాత అను 
బిరుదములు కలవారనియు, వారు తమ రాజ్యమును కృష్ణా గోదా 
వరి నదుల మధ్య [పాంతమం బేకాక, దజిణమునను విస్తరింప జేసిరనియు 
"ఆలియుచున్నది, 

ఇజ్వూకువంళశ పతనానంతరము విష్ణుకుండిన వంశీయు.డగు 
మహోారా జేం[ దవర్శు క్రో ఖమ్తానరికి ఉత్తరమున నున ఇ 'సేటి తెలంగాణము 
లోని నల్లగొండ, మహాొబూదబునగరం, ఖ'మత్రైం మున్నగు (పాంతము 
లను తన అధికారము (కిందికి 'చెచ్చుకొని "రాజ్యమును స్టాపించెను. 
ఇతనికి మూసీనది యొడున నున్న ఇం|దపురి లేక ఇం|దపాల నగరము 
రాజధాని. ఇతండు (క్రీ.శ, 858 లో రాజ్యమును స్టాపించెను. 


విష్ణుకుండిన వంశీయులు పం|డెండుమంది రాజులు సుమారు 
కెందువందల అరువదియారు సంవత్సరము లాం|ధ్రదేశము 'నెలిరి. విష్ణు 
కుండిన రాజ్యస్థాపకుండగు మవోరాజేం[ద వర్ణ కీ.శ 8568-80; 
మొదటి మాధవవర్మ 870.898, మొదటి గోవిందవర్శ 898485; 
రెండవ మాధవవర్మ 485.4170; 'దేవవర్మ 470-478; మూండవ 
మాధవ వర 4178-522, విక్రమెన్ద వర 529.588; ఇం[దభట్టారక 
వర్మ 526-556; విక మేన్ద భట్టారక వరస 556-5/0, "రండవ 
గోవ్‌ందవర్యి 570-576; నాలుగవ మాధవవర్శ 576-628; మంచన 
భట్టారకుడు 629.624 వరకు రాజ్యపాలన మొనర్చిరి. 


ఈ వంశీయులకు మూల పురుషుడు మహారా జేం[దవర్ధు 
యనియు, అతని కుమారుడు మొదటి మాధవవర్మ యనియు, మవో 
లా జేం[ద్రవర్ము మనుమడగు మొదటి గోవిందవర్శ తన లి వ రాజ్య 
సంవత్సరమున వేయించిన ఇంద్రపాల నగర తామశాసనముే వలన 
తెలియుచున్నది. 


1. భారతి-జూన్‌ 1965 


215 


వివ్ణుకుండినుల కాలనిర్జంయము వి క మేన్దీ భట్టారకవర్శ ఇం(ద్ర 
పాలనగర తా([మశాననము! వలనను, విష్ణుకుండినులు భౌద్దమళతాఖి 
మానులనియు, మవోగరాజేం[దవర్మ, మొదటి మాధవవర్మ, మొదటి 
గోవిందవర్శ, 'జౌద్దులనియు, వి[క మేన్దివర్ణ, వి[క్రమేన్ష్ర భట్టారక 
వర్ణ బౌొద్దమళాభఖిమానుఅనియు, ఇం| దపాలనగర తా[మశాసనముల 
వలన తెలియుచున్నది. 


విషుకుండినుల మొదటి రాజధాని ఇం[దపాలనగరము విష్ణు 
కుండినులనాటి ఆం|ధుల యౌన్నత్యమునకు బతాకయొ నిలిచిన (పొచీ 
నాం|[ధ మవహోనగరములలో నిం|దపాలనగర మొకటి ఈనగరము తర 
తరములనుండి శిథిలమై నేటికి నామమా[ తావ నిష్టమైయున్నది శిథిల 
నగర మిప్పటికిని కనిపించుచున్నది. 


నల్లగొండ మండలములోని రామన్న పేట తాలూకాకు ఐదు 
మై ళ్ళదూరమున భువనగిరి-నల్ల గొండరోడ్డు నానుకొని తుమ్యులగూ డె 
మను [గామమున్నది. ఆ [గామమునంటి ఒక చెలువున్నది. ఆనఫ్‌ 
నవార్‌ (కాలువ)ద్వారా ఆ చెటువులోేనికి నీరు (పవేశించును. చెలువు 
కట్ట వాడవు సమారు శెండున్నర మెళ్లుండును. ౬ చెబువుకట్ట నాను 
కొని -రెండుమైళ్ళ పొడవునను చెలువుకట్టకు మూాసీనదిని ఆనుకొని 
యున్న ఇం[ద్రపాల గుట్టకును మధ్యగల సువిశాల (పదేళములో 
ఈ |పాచీనాం[ధ మహానగర శిథిలములున్నవి. ఇదయొక (పత్యేక స్ధల 
ముగ గన్పించుచున్నది. చుట్టు వరిపొలములు, మధ్యన ఎత్తుగనున్న 
విశాల [వదేశములో వెద్దపెద్ద చింతచెట్లు, తుమ్ములు, జీర్ణ దేవాలయ 
ములు, ళిథిలాలయములుు 'రాయిరప్పలు, చిన్న చిన్న గుళ్లు, ఇండ్ల 
అడుగులు, ఇటుకలు కనుపించును. దూరమునుండి చూచినను శిథిల 
నగర చివ్నాములను గుర్తింపవచ్చును, శిథిల చివ్నామ.లను, జీర్ణ దేవా 





1. భారతి - జూలై 1965. 


216 


లయములను చూచిన ఆనాటి వె భవము కన్ను లకు గట్టెనట్లుండును, 
మూసీనదికి అరమైలు దూరములో నాగవరమను (గామ 


మున్నది. నాగవరమునకు, తుమ్రలగూ జెమునకు మధ్యగల దూరము 
రండుమైళ్లు, ఇం [దపాలగుట్ట శిథిలనగరము ఇంచుమించు నాగవరము 
(గామముతో కలిసియే యున్నవి. సుమారు మూండు మైళ్ళవరకు 
వ్యాపించిన ఈ నగరపు శిథిలచివ్నాములు నాగవరములోను, తుమ్ముల 
గూజెము చెబువులోను, చెలువుకట్టకును, ఇం(దపాల గుట్టకునుమధ్య 
గల విశాల [పదేశములోను, గుట్టవె నను, మూసీనదికి ఉత్తరమున 
నున్న వలిగొండ (గామములోను కనిపించును. 


ఇం(దపాలగుట్ట ఏ; నాగవరమున కీశాన్యమునను, తుమ్ముల 
గూ'జెమున కుత్తరమునను, మూసీనదిని ఆనుకొనియున్న ఒక ఎత్తైన 
గుట్ట, సుమారు మైలుపొడవునను, అరమైలు వెడల్పునను వ్యాపించి 
యున్నది. ఇది తూర్పు వె పు విశాలముగను, మధ్యభాగము ఎత్తు 
గను, గోపు రాకారముగను ఉన్నది. గుట్టవైన కోట కట్టబడినది. 
ఇట్టి చానిని గిరి దుగ్గమందురు. ఈ దుర్గమతి పురాతనమైనది. విష్ణు 
కుండినుల నాటిది. గుట్ట 'నెక్కుటకు బడమటి దిక్కునుండి మెట్లు 
న్నవి. గుట్టనైకి ఎక్కితిమేని కోట విశాలముగ కనిపించును. కోటకు 
పం('జెండు బురుజులున్నవి. గుట్టవెన కోటకు రెండు వందల 
గజముల దూరములో లోతైన లంద (కోనేరు) ఉన్నది. ఈ లందనే 
ఏనుగుల బావియందురు. ఇచట "పెద్ద "పెద్ద ఇటుకలు, రాళ్ళు, ఇండ్ల 
పునాదులు. రెండు గజముల ఎత్తు, గజము ఎత్తువరకు లేపిన గోడలు, 
శిథిలమైన గదులు ఉన్నవి. గోపురాకారముననున్న శిఖరము 'నెక్కు 
టకు మెట్లున్నవి. చానిచుట్టు మరియొక -రాతిగోడయున్నది.కోటకు 
ద్వారములు, బురుజులు ఉన్నవి. ఒక "పెద్ద రాతిగుండునె పూజారి 
శివార్చనకు, అర్చన |దవ్యములు తీసుకొని బయలుదేరుచున్న ట్టు 
చెక్కుబడియున్నది. గుట్టవైన ఎల్లమ్మ గుడి యున్నది. అచటనే 


217 


పరళురాముని పాదములున్నవి. గుట్టవై పునకు వెళ్లు మార్గములో 
పం(_డెండు _సంభముల మంటపమున్నదది. మంటపము రో రఇండువె పుల 
కూరొనుటకు వీలుగా నుండునట్లు "పెద్ద "పెద్ద బంకులు (అరుగులు) 
ఉన్నవి. మంటప ద్వారము సింహా చ్వారమువలె నున్నది. 


తూర్పు దిశగానున్న పర్వత భాగము చాల పొడవుగను, 
పల్ల ముగను, విశాలముగను ఉన్నది. గుట్టవి న శివాలయమున్న ది. 
అది కొండవె గల రెండు "పెద రాతి గుండ్లచే, దాని యంతట అదే 
(పకృతి సిద్దముగా వెలిసినట్లున్న ది. శివలింగము నల్ల రాతితో మలచ 
బడినది. లింగము ఎత్తు రెండు అడుగులు. ఒక రాతి గుండువై మరి 
యొక రాతి గుండునిలిచి చేవాలయముగా రూపుదిద్దుకొని అతి సహాజ 
ముగానున్నది. శివాలయములోనున్న చెద్ద రాతిగుండు వెనుక 
భాగమునందొొక “తెలుగు శాసనము చెక్కబడి యున్నది. 


శిలాలయమున కెదురుగా పురాతన మంటపమొకటియున్న ది, 
మంటపమున కెగువ భాగమునందొక కోనేరు, దిగు వభాగమునందొక 
కోనేరును ఉన్నవి. శివాలయమున కెదురుగానొక శాననళిల ఉన్నది. 
ఈ శాసనము రెండు ముక్కలుగా విణిగి (కిందబడయున్న ది. 

శివాలయమునకు దూర్చ్పుదిశలో శిథెలములై న కట్టడము 
లున్నవి. ఆ కట్టడములకు దూర్పున మరియొక 'దేవాలయమున్నది. 
అదియును శివాలయము. ముందు మంటపము, గర్భగుడి, చుట్టు 
(పాకారముగల, ఈ 'దెవాలయమున గల శివలింగము భిన్నమై పోయి 
నది. అచటనే మరి కొన్ని శిథిలాలయములున్నవి. 

శివాలయమునకు _త్తరముగానున్న కోనేరు [పక్కనుండి మూసీ 
నదిలోనికి దిగుటకు చారియున్నది. నదిలో స్నానము చేయుటకు 
వీలైన ఘట్టములున్నవి. ఇం(దపాలగుట్టకు ఫర్హాంగు దూరములో 
మూసీనదిలో గుట్టకు ఎగువ భాగమున ఒక పరుపుబండ మీద నూట 
ఒక్క శివలింగములు చెక్క.బడియున్న వి. 


218 


ీధిఅనగరము :- ఇం|(దపాలగుట్టకు దఠశీణ భాగమున గుట్ట 
నానుకొనియున్న విశాలమైన [(పదేశములో శిథిల రూపములోనున్న 
ఇం|ద్రపాలనగరమున్నది శిథిలమైనట్టివియు, జీర్ణావస్థలోనున్న ట్టివియు 
నగు, చేవాలయములా [(పదేశమునందడుగడుగున నున్నవి. 


పంచలింగే శ్యరాలయము ?- ఈ ఆలయము రాతితో నిర్మింప 
బడినది. ఆలయ గోపురములు మా్యతము, ఇటిక నున్నము కలిపి. 
నిర్మించినట్టివి. ఆలయ మతి విశాలమెనది. ఐదు ఆలయములు కలిసియే 
యున్నవి నలుబది _స్తంభములుగల గర్భగుడి విశాలమై సాధారణ 
శిల్పసంపదతో నొప్పారుచున్నది గర్భగుడి ముందుగల నంది విగ 
వాము నల్లనరపు రాతితో మలచబడినది. అది మహమ్మదీయుల 
దురంతములకు గురియెనది. తల నటికి వేయబడినది. ఆలయమంతయు 
జీర్తి ంచిపోయినది ఐనను ఆలయత్వమును కోలో్సో లేదు. దూరము 
నుండి చూచిన గంభీరముగ నుండి, పూర్వపు వై భవము చాటుటకు, 
నిలిచియున్న ట్లు కనిపించును, ముఖకిమెన ఆలయమునగల శివలింగము 
మానవనిర్మిత మెనట్టిదిగా లేదు న్వతస్సిద్దముగా నేర్చ్పడినట్లున్న ది. తక్కిన 
ఆలయములలోని శివలింగములు భిన్ని ంచినవి. ముఖ్యమైన ఆలయము 
లోని శివలింగము చెక్కు_చెదరక నిలిచియున్న ది. 


ఆలయమున కెదురుగా రెండంతస్తుల మంటపమున్న ది. ఇది 
గాలి గోపురమువలెనున్నది. వ మంటపమునకు నాలుగు _స్తంఖ 
ములు [కింది మంటపమున కారు _స్తంభములు ఉన్నవి. ఆలయమునకు 
చేరువ ఉ _త్తర భాగమున నాలుగు _నంభములతో నిర్మింపబడిన విశాల 
మైన మంటపమున్నది అది వివావామంటపము. ఆలయమునకుముందు 
ఉ_త్తరభాగమున కోనేరున్నది. చాని (పక్కన శిలాశాననమున్నది, 
శాసనము తల్ల రాతిపె చెక్కబడియున ఎది. శాసనాతరములు చెదిరి 
పోయినవి, 


219 


చేబాలయమునకు ఈ శాన్యభాగములో మరియొక కిలాశాసన 
మున్నది. దాని యత్తు ఎనిమిది అడుగులు, శాననాతరములు చెదిరి 
పోయినవి. ఈ శాసన శిలకు నాలుగు గజముల దూరమున శిలా 
శాసన మొకటి రెండు తునకలుగా విరిగి పడియున్నది. 


ఈ శానన _న్తంభములకు దూర్చు దిశలో ఒక మసీదున్నది. 
అది నూతనముగ నిరిశ్హించినట్టిది. ఈ మసీదుకు వందగజముల దూర 
ములో గుట్టకు దగ్గరగానున్న పొలము (ప్రక్కన ఒరమువైన ఒక 
శిలాశాసనమున్నదది. ఇది తెలుగు శాననము. ఇంద పాలగుట్టకు 
తూర్పు దిక్కున లోతుకుంట [గ్రామమునకు వెళ్ళుదారిలో మరి 
యొక శిలాశాసనమున్న ది. 


'వేంకటేశ్వరాలయము : పంచలింగేశ్వరాలయమునకు పళ్చిమ 
మున ఫర్లాంగు దూరములో ఉత్తర దిశాభిముఖముగా వేంకశుళ్వరా 
లయమున్నది. ఇదియును జీర్ణావస్థలో నున్నది. ఇటుక, సున్నముతో 
కట్టబడిన గోపురముగల ఈ దేవాలయము రాతితో నిర్మింపబడినది. 
ఆలయము యొక్క. ముందరి భాగము పదునారు _న్తంభములతోనిర్భిం 
పబడినది. ఆలయ సింహద్వార మారున్తంభములచే కట్టబడినది. సింవా 
ద్వారమునకు తూర్పు వైపుగా నున్న మూడు నృంభములలో మధ్య 
నున్న నృంభమునకు నాలుగు వైపుల శాసనము చెక్కబడినది. శాన 
నముగల స్తంభమునకు మొదటివై పు గల శాసన భాగము మరియొక 
స్తంభము చానినానుకొనియుండుటవలన చదువుటకుగాని |పతిబింబము 
తీయుటకుగాని వీలులేకుండ నున్నది. ఈ శాసనము విష్ణుకుండినులది. 
వేంక కుళ్వరాలయమునగల రెండు స్తంభములను శాసనములు చెక్క 
బడినవి ఇవి తెలుంగు శాసనములు. 


ఇం(దపాల ముతా్యలమ్మగుడి : పంచలింగేశ్వరాలయమునకు 
దతిణమున శిధిలమైయున్న ఇం ద్రపాల ముత్యాలమ్మ గుడి ఉన్నది. 


220 


దానికి వబది గజముల దూరమున పళ్ళ్చిమ దిశలో నూతనముగ నిర్మింప 
బడిన ముత్యాలమ్మ గుడి ఉన్నది. (పతి సంవత్సరము [(శావణ మాస 
మున అచట ఉత్సవములు జరుగును (పశ్యకించి, పొదరాబాదు, 
సికిందరాబాదు నగరముల నుండి వందలకొలది యాతికులు, భ కులీ 
యుత్సవములను తిలకించుటకు వచ్చుచుందురు. ఈ ఆలయములేకాక్ష 
మనకు అడుగడుగున శిథిలాలయముల ఛాయలు గోచరించును. వాను 
మచదాలయములు, భై రవస్వామి ఆలయములు, రాతి విగపాములు 
లెక్కకు మిక్కిలిగనున్నవి. తుమ్యులగూ జెము, చెలువులో ఈ శిథిల 
నగరమునకు దగ్గరలో ఒక శివలింగమున్నది. ఆసవ్‌ నవార్‌ కట్ట | పక్కన 
నాగవరమున కు_త్తరమున ఒక శివలింగమును, శిథిలాలయ చిహ్నాము 
లును ఉన్నవి. ఇట్టి శిథిలాలయముల జాడలు అచ్చటచ్చట కనిపించుట 
వలన పూర్వమచట శివాలయము లుండెనని చెప్పవచ్చును. 


తుమ్మలగూడెమునకు దూర్చున మల్లన్నగుట్ట యున్నది. 
ఆ గుట్టవై నున్న శివాలయము ఇం|[దపాల గుట్టవై నఉన్న వివాలయము 
వలెనే యున్నది. అదియును విష్ణుకుండినుల నాటి శివాలయమేయని 
ఖావింపవచ్చును. అచట రెండు శిలా శాసనములున్న వి, 


అసఫ్‌ నవార్‌ ప్రక్కగా తుమ్మలగూణెము |గామమునకు 
తూర్పున మైలు దూరములో రామేశ్వరము తోటలో ఒక శివాలయ 
మున్నది. దానిని రా మేశ్వరాలయనుందుళలు అదియును ఇం| దపాల 
గుట్టను నున్న శివాలయమువ లె రాతిగుండ్లతో సవాజముగా నేర్చడి 
యున్నది. శివలింగము పాలరాతితో నిర్మింపబడినది. తుమ్ములగూ'జెము 
(గామములో వేంకశేశ్వరాలయమున్నది. ఆంజనేయస్వామి. ఆలయ 
మున్నది కాని శివాలయములేదు. [గ్రామప్రజలు శివార్చనకై. [గామ 
మునకు మై లుదూరముననున్న రా మేశ్వరాలయమునకు వెళ్లుచుందురు. 

నాగవరమునకు మైలు దూరమున మూాసీనదికి అవతలిగట్టున 
వలిగౌండ [గామమున్నది. ఈ[గ్రామ మళిపు రాతనమై నది. [గ్రామమున 


221 


శిథిల చివ్నానులు విశేవముగనున్నవి, [గామము నానుకొని ఆరు 
ఎకోరముల విస్తీర్ణముగల కోటయున్నది. కోట |తిభుజాకారముగ 
నుండి, ఐదు బురుజులతో నిర్మింపబడి శిథిలావస్థలోనున్న ది. కోటలో 
లోతైన శెండు జావులున్న వి. కోటకు దతిణమువై పు జగ్గమ్మతోట 
యున్నది. ఆ తోటలో నాలుగు పురాతనమైన బావులు శిథిలములైన 
ఇండ్ల అడుగులు ఉన్నవి. [గామమున రెండు శివాలయములు, ఒక 
రామాలయము, [గామమునకు శెండుమైళ్ళ వి స్తీ ర్థములోవల ఎనిమిది 
దిక్కు.లందు ఆలయములున్నవి. శివాలయముల కెదురుగ కోనేరు 
లున్నవి. వలిగొండవై వలిబాషా వెలిసినాడు. మహమ్మదీయులు 
'మొవా[రం మున్నగు పండుగలలో “వలిబాపా” నర్చింతురు. వలిగొండ 
నానుకొని మూసీనది (పవహించుచున్నది. గుట్ట నెక్యూటకు మెట్లు 
న్నవి. గుట్టవైన ఒక శివాలయ మున్నది. అది విన్షుకుండినుల నాటిది. 


వలిగొండ, ఇం[దపాల నగరము, నాగవరము, తుమ్మలగూడం 
ఇవి పూర్వము ఇం[ద్రపాల నగరముగ నుంజెడివి. మూసీనది కిరు 
వై_పుల ఈ నగరము వ్యాపించియుండినట్లూహింపవచ్చును . 


ఇం (దపాలగుట్ట, ఇం[దపాల నగరము విష్ణుకుండినుల కావాసమై 
ఆం(ధదేశమునంచానాటి మహోనగరములలో నొక్కుటిగా కీర్తింపబడి 
యుండవచ్చును. విష్ణుకుండినుల మొట్ట మొదటి రాజధాని ఇం[(దపాల 
నగరము. 

ఇచట మహోదేవి వివోరమున్నట్టు గోవిందవరతశ్చి ఇం[దపాల 
నగరతా[మ శాసనము వలన తెలియుచున్నది. పురావస్తుశాఖ వారి 
భావి పరిశళోధనలవలన “మవోడేవి విపోరము కనుగొనబడిన యెడల 
విష్ణుకుండినుల చరిత, బౌధమతమునకు సంబంధించిన సమాచారము 
తెలియుననుటలో సందియము లేదు. 


పరిపాలనా విధానము : విష్ణుకుండినులు పరిపాలించిన యుగ 
మాం ధదేళ చరిత్రలో మహోజ్యలముగ రాణించినది. వీరి పరిపాలనా 


222 


విషయములు అలీసికొనుటకీ[ కింద నుదహరించిన శాసనములుపయోగ 
పడుచున్న వి. 


మొదటి గోవిందవర్మ -ఇం|దపా లనగర తా[మళాసనము 
మూడ(వ మాధవవర్మ---ఈపూరు తామ శాసనము. 
ఇం|[దవర్మ---రామతీర్ధ శాసనము. 

వికమేన్ల) భట్టారకవర్మ చిక్కుళ్ళ కాసనము. 

విికమేన్ష) భట్టాకరవర్మ ఇం దపాలనగరతా|మశాసనము. 
విక్రమేన్ద) భట్టారకవర్మ---తుండి తా[మశాసనము. 

నాల్గవ మాధవవర్మ---ఈపూరు శాసనము. 

నాల్గవ మాధవవర్మ---పొలమూరు శాసనము. 

మాధవ వర్మ వేల్పూరు కిలా శాసనము. 


పెన ేర్కొనబడిన శాసనముల ననుసరించి, విష్ణుకుండినులు, 


రాజ్య పరిపాలనా విధానమున శాతవావానుల ననుసరించినట్లు తెలియు 
చున్నది. ఈ రాజన్యులు “సత్వము, సత్యము, త్యాగము, ఉన్నత 
వంశ సంజాతత్వము, (ఆభిజాత్యము) కలవారు. నయవినయోళత్సా 
వోది సద్గుణ సంప తిచే, స్వపరా|కమంబున రాజమునుపొంది, 
సక్రమ |వజాపాలనమువలన కీ ర్పిగాంచినవారు. అనేక దానముల 
వలన విస్తారమైన కీర్తిని పొందినవారు అని గోవిందవర్శ్మ ఇంద 
పాల నగర తామ శాసనము వలన తెలియుచున్నది, 


విష్ణుకుండినులు (బవ్యాత| తియ "తేజస్సును ధరించిన వారు, 


”( కృిపర్వతస్వామి పాదకమలములను ధ్యానించుటవలన సకల |వజా 
పరిపాలనాఃధికారమును పొందినవారు. భుజబలో తావాములచేత |పభా 


1; 


“_.సత్వసత్య త్యాగాభిజన నయవినయోత్సాహాది గుణగణ సంపదా 
స్వయ మధిగత రాజ్యాణాం సమ్య(క్చజాపాలనా (త్పధితావదాతపృథు 
యశసాంరాజ్ఞాం పజ భారతి - జూన్‌, 1965, 


వ వ్మికమేన్షం భట్టారకనర్శ ఇ్లం|దపాలనగర తామకాసనము 


—భారతి, జూలై 1965 


223 


వాను రాగములచేత స్వరాజ్యమందు కీర్తి వహించి శెర్య ధైర్య 
[పతాపానుభావములచేత ఇతర రాజ్యములను జయించి చానమానాదు 
లచే అనురకృమగు వక్హాశమ స్వజన పరిజనులై |1గామమేత హిరణ్య 
ద్విరద తురగ గోబలీ వర్ష శయనాసనయాన పానభోజనభవన వసనా 
భరణ కన్యాదానములను చేయుచు అనేక దేవాయతన విహార 
సభా[పపా, తటాకోదపానారామ (పతి సంస్కార పూర్వకములగు 
నుపకార కార్యముల "జేయుచు వేలకొలది దాసుల 'దానము చేయుచు 
విఖూపిత దిగంతరులై , భికుద్విజానాధయాచక వ్యాధిత దీన కృపణ 
జనులచే ననుభవింపబడు న్యాయార్జిత ధనసమృద్ది కలిగి అందరకు 
అన్నిటిని చానము చేయుచు, సక లశాస్తాిర్థ (శ్రవణ పరిజ్ఞానము వలన 
నివాపరములందు సాటిలేని దూరదృష్టికలవారై. శూరులకు కులీనులకు 
నా|శయభూతులై_ విష్ణుకుండిన (ప్రభువులు ఆం[ధదేశమును పాలించిరి. 
వీరి కాలమున [పజలు సుఖమయ జీవనము గడుపుచుండిరి. రాజు నిరం 
కుశుడై నను (పజాభిపాయము ననుసరించి రాజ్యపరిపాలనము చేయు 
చుండెను. ఆ కాలమున పరిపాలనా సౌకర్యార్గము దేశము రాష్ట్ర 
ములుగను, విషయములుగను, విభజింవబడియుం జెను. ఆనాడు భూమిని 
నివర్త నమ.లలో కొలిచెడివారు. నాలుగవ మాధవవర్మ “దలియవావి” 
నది యొడ్డుననున్న “పొలుంబూరు' [గ్రామమును గుద్దవాడి విషయము 
లోని మెందవాటిక [గామములో నాలుగు నివర్తనముల భూమిని 
ివశర్మకు 'చానమిచ్చెను.! పొలమూరు శాసనమున పేర్కొనబడిన 
దలియవావి నేటి తుల్యభాగానది. తూర్పుగోదావరి జిల్లాలోని రామ 
చం | దధపురము తాలూకాలో నున్నది, 


విష్ణుకుండినుల శాసనములలో నీ [క్రింద పేర్కొనబడిన రాష్ట్ర 
ములు, విషయములు, [గామములున్నవి, 


1 J.A.H.R.S. Vol VIP. 47. 


224 








రాష్ట్రము విషయము [గామము శాసనము 
నే గుద్దాడి విషయము వెలింబలి నాల్గవ మాధవవర్మ 
ఈపూరు శాసనము, 
పజ కి రాష్ట్రము re సపెరువాడక ఖఇం[దవర్మ రామతీర్థ 
శాసనము. 
— న్మతపాటి విషయము రేగోన్టమ్‌ వికమేన్ది భట్టారక 
లేక రావిరేవ వర్మ చిక్కుళ ఎ 


న్మేతపాటి విషయము దెందుళూరు శాసనము. 


కరశ్చైరాష్ట్రము గుద్దవాడి విషయము పొలొంబూరు నాల్గవ మాధవవర్మ 


లేక మెందవాటిక పోలమూరు 
కమ్మ రాష్ట్రము కున్తూరు శాసనము. 
అ Fn పేణ్య పజ గోవిందవర్మ 
ఇం[దపాల నగర 
కాసనము. 


వ స్తూప ఇరుఖైతో వికమేంద భట్టా 
రకవర్మ, ఇం[దపాల 
నగర శాసనము, 





రాష్ట్ర మున కధికారి రాష్ట్రి) కుడు. విషయమున కధిపతి వివ 
యాధిపతి. రాష్ట్రికుడు, విషయా ధిపతి, రాజు ఆజ్ఞలకు లోబడి వరీ 
పాలనా వ్యవవారములను నిర్వ_ర్హించుచుండిరి. రాజు ఇచ్చు దానముల 
కాజ్జ ప్తి (ఆజ్ఞాపకుడుగా) యువరాజుగాని, మవోమాత్య, అమాత్య, 
రాష్టి కులు వ్యవవారించుచుండిరి. రాజుయొక్క. రవాస్యాధికారి లేక 
ఆంతరంగికుడు రాజాజ్ఞ లనమలు పరచుచుండెను. నాల్లవ మాధవవర్శ 


225 


ఈపూరు శాననమున కాతని తనయుడు, యువరాజును అగు మంచన 
భట్టారకుడా జై ప్తిగా నుండెను. ఈపూరు శాననమును మాధవనర్శ 
విజయ స్కంధావారము నుండి తన వంశాభివృద్ది నిమిత్తము గుద్దాడి 
విషయములోని వెలింబలి [గామమును, [కావ్చాణ అ|[గవోరముగ జేసి 
తన ముప్పది యేడవ రాజ్య సంవత్సరము (గీష్ము ర్లులో, వత్సగో(తికు 
జైన [వాహ్యణ అగిిళరగ్రకు దానమిచ్చెను. 


విష్ణుకుండిన (పభువులు వంశాభివృద్దికి దానము లొనంగు 
చుండిరి. చేవాలంరుములకు, [(బాప్మాణులకు, వేదపండితులకు [గామ 
ముల న|గవోరములుగ జేసి చానమిచ్చుట ఆ కాలపు రాజుల కాచార 
ముగ నుంజెను. రాజులు విజయయా[తకు బయలుదేరునప్పుడు 
(బావ్మ్మాణులకు గ్‌ హిరణ్య, భూదానము లిచ్చుచుండిరి. నాల్గవ 
మాధవవర్మ పొలమూరు [గామమును, గుద్దవాడి విషయములోని 
“మయిందవాటిక"లో నాలుగు నివర్తనముల భూమిని చం[దగవాణ 
నిమి_త్తమున గోదావరి నదినిదాటి తూర్పుతీర [పాంతమును జయించు 
సందర్భమున, _ వేదపండితుడును, కర్శరాష్ట్రిములోని “కున్హూరు. 
(గామ వా స్తవ్యుడును అగు శివశర్శకు 'దానమిచ్చెను. 1 


విష్ణుకుండినులు ఆం| ధ'దేళమును పాలించుచున్న సమయమున 
(ప్రజలు సుఖముగా జీవించియుండిరి. రాజ్యమున మతకలహాములు 
గాని, శృతుభయముగాని యున్నట్లు తోచదు. విష్ణుకుండిన (ప్రభువు 
లలో మొదటి గోవిందవర్శ 'బౌద్దమతానుయాయి మొనను, దేవాలయ 
ముల నిర్మించెను. వైదిక మతానుయాయియెన విక మేన్షి, భట్టారక 
వర్మ ఇం[ద్రపురిలోని మహాదేవీ విపోరమునకు “ఇరుక్రైటో” (గామమును 
భికుసంఘముల అనుభవముకొరకు దానమిచ్చి తనవరమత సవానమును 
(పక టించుకొ నెను, 


1. ౮.త HL.R.S Vol- VIP. 17. 


226 


విష్ణుకుండిన (ప్రభువులు ధరశ్రమాగాచరణులు, న్యాయశాస్త్ర 
విశారదులు. ఆ కాలమున న్యాయము. ధర్గడము. కీద, ధనిక, కుల, 
మత, వర్గవిచతణ లేకుండ అన్నిజాతులవారికిని సమానమై యుండెను, 
విష్ణుకుండిన నాల్గవ మాధనవర్గ్ణ కాలమున జరిగిన న్యాయసమ్మత మైన 
తీర్పుకు సంబంధించిన ఐతివ్యా మొకటి కలదు. 


““మాధవవర్శ్మ విజయవాడను రాజధానిగా చేసికొని ఆం(ధ 
దేశమును పాలించుచుంజెను అతని కుమారుడు యువరాజై యుండెను 
యువరాజు రథము[కింద ఒక యువకుడుపడి మరణించెను. యువకుని 
తల్లీ మవహోరాజున కీ యుదంతము తన దీనావస్థను, పుతశోకమును 
విన్నవించి న్యాయ విచారణ జరిపించుమని కో ను. మహారాజు 
విచారణ జరిపించి [పాడ్వివాకుల యఖభ్మిపాయము విని యువకుని 
మరణమునకు కారణభూతుడైన తన కుమారునికి మరణ దండన 
విధించెను రాజధరశ్చము, పు,త వాత్సల్యముకన్న గొప్పదని భావించి 
నాడు. రాజులు న్యాయమైన తీర్పు నిచ్చుచుండిరి. మాధవవర్శ 
న్యాయమైన తీర్పునకు ఇం[దకీలా[దివై "వేంచేసియున్న మల్లీ శ్వర 
స్వామి అను[గహించి, బెజవాడలో కనకవర్షము కురిపించి, యువ 
రాజాను, మరణించిన యువకుని (బతికించెను,. 


ఈ ఐతివ్యామట్టున్నను విముకుండన [ప్రభువులు ధరత్రమాన్గ్షా 
చరణులు. ఇజ్వూకుల యనంతర మాం|ధచేశములోని కొన్ని భాగ 
ములు వీరి పరిపాలనము (కిందికి వచ్చినవి, (కమముగా ఈ రాజన్యు 
లాం ధ్రదేశములోని తక్కిన భాగములను తమ సామాజ్యమున చేర్చు 
కొని పాలించినారు ఈ రాజన్యులు శాసనములలో వర్తి ంపబడినట్లు 
“సత్వ నత్య త్యాగాభిజన నయవినయోళత్సావోది గుణగణ నంపదా 
స్వ్యయమధి గత రాజ్యాణాం సమ్య[కృజాపాలనా[ త్పధితావదాత 


227 


పృథుయ శసాం రాళ్టైం విష్ణుకుణ్హీనాం” 1 “సత్యము, సత్యము, 
త్యాగము, ఉన్న తవంళ సం జాతత్వము ' (నయవినయోళత్సావోది సద్గుణ 
సంప _తిచే స్వపరా|కమంబున రాజ్యమునుపొంది సక్రమ (వజా aan 


నమువలన కీ ర్రిగాంచి అనేక చానములవలన విసారమెన కీర్తిని 
పొందిన వారోని తెలియుచున్నది. 


మత పరిస్థితులు 


బౌద్ధ మతముః._శాత వావానాం[ ధులు బౌొద్దమతము నాదరించి 
పోషించినారు. ఆ కాలమున కళలు, శిల్పము, వాజ్బాయము, బౌద్ద 
మత సంబంధమైన [గంథములు, స్తూపములు, ఆరామ వివోరములు 
వెలిసీనవి. ఇజ్వాకులలో మొదటి చాంతమూల మవోరాజు వై దిక 


మ తాభివృద్దికి చాటువడిన వాడు. అతని పు[తుండు వీరవురుషదత్తుడు 
జ *ద్దమతావలంభి. 


ఆచార్య నాగార్జునుని భక్తి మార్గము కారణముగా జొద్దమతము 
నందలి, శీలసంపద భూతదయ, |పజాసేవ, అహింసాదులు (పజలలో 
వ్యాపించెను. బుద్దుని (వతిమనిలిపి |పజలు వి|గవో రాధనము గావించు 
చుండిరి బుద్దునికెందరో పరివార దై వతములుండిరి వీరికి భార్యలుగా 
(స్త్రీ దై వతములుండిరి బోధిసత్తుషలు వె దిక పురాణములలోవలె 
మునులుగా, మవార్లులుగా మార్పు ెందిరి (పజలు శాక రామునికి, 
బో ధిసత్తు లకు విగవాము లెర్పరచి ఆరాధించుట మొదలు పెట్టిరి, 
ఈ మతములో వచ్చిన మార్పులవలన హిందూ, 'బౌొద్దమతములకు 
భేదము లేకుండెను. సాధారణ (పజానీకమునకు ఈ “రెండు మతముల 
లోని భేదము “తెలియక 'బొద్దముతమునకుగల (వక్యేకతను విస్య రించిరి. 


(పజలు బుద్దభగవానుని హిందూ దేవతల అవతారములలో నొక 
అవతారముగ (గహించిరి, 





1, గోవిందవర్మ ఇంద సాలనగర త్యామళాసనము భారతి.జూన్స్‌ 1965 


228 


ఆ సమయమందే జౌద్దమతమున వ్యజయాన శాఖ _ఆవిర్భవిం 
చను. ఈ వ(జయానమత (పచారము వలన జౌద్దమతమునకుగల కీర్తి 
(పతివ్ష్వలు (పజాభిమానము అడుగంటినవి. వజయాన బౌద్దమత (ప్రచా 
రకుల వలన అహింసయే పరమ ధర్మము గా ఆదర్శము "పెట్టుకొనిన 
బౌ"ద్దమతమువ తాం|తిక పూజలు, రవాస్య కలాపములు, విపోరములు 
మధుమాంస వినియోగము, శక్తి పూజలు అమలులోనకి వచ్చినవి, 
బౌద్ద సంఘా రామములు, వివారములు నీతి బావ్యామె దుర్నీతులకు 
నిలయమై నవి, (పజలకు బౌద్దమతమువై గల ఆదరము సన్నగిల్లి నది. 


ఇట్టి సమయమున విష్ణుకుండిన (ప్రభువలేణ్యులు 'బౌద్దము నాద 
రించి పోషించినారు. ఇజ్వూకువంశ మంతరించిన పిదప పల్లవు లాం|ధ 
డేశము నా[కమించి వై దికమత విజృంభణకు గారకులై నారు, బ్భృవా 
త్స లాయన, ఆనందగో (తిక, శాలంకాయన వంశీయులు వైదిక మత 
మును స్వీకరించి పోపించుటవలన ఆం(ధదేశమున బౌద్దమతము రాజా 
(శయమును కోలోయినది. వై దికమతము నాదరించు (వజలదృష్టిని 
తమ మతమువై పు మరల్భుటకు బౌద్ద సన్యాసులు, సన్యాసినులు 
పూజాదికములు బౌద్దముతమున (ప వేళపెట్టినను బౌదారామ ఏవోర 
ములు విలాస గృవాములుగా పరివర్తనము చెందినవి. కాని బౌద్ద 
మతము వ్యాపించుటకు తోడ్పడలేదు. కృష్ణానదికి దకిణమునగల 
బౌద్దుల పతనము, బౌద్దమత పతనమునకు గారణమైనది. పవిత్రమైన 
'బొదమతము ఉజ్జ్వలదళ ననుభవించి, న్వచేశమున గారవాదరములు 
లేక ఖండాంతరముల వ్యాపించినది. 


విమ్ణకుండిన వంశజులలో మహో రా జేం[ దవర్శ, మొదటిమూధన 
వర్మ, మొదటి గోవింద వర్ణ 'బాద్దమ తానుయాయులు విక్రమేన్ద 
వర్ణ బౌద్ద మతానుయాయి విక్రమేం[ద భట్టారక వర్ణ 'బెద్దమతాఖి 
మాని. ఇం(దపాలనగర ఆా(మశాననముల వలన విషుకుండినులు బౌద్ద 
ముతానుయాయులనియు, అందు గోవిం ధవర్శు మహారాజు 'జౌద్ధము 


229 


నాదరించి, పోపించుటయేగాక బౌద్ద సంఘములకు [(గ్రామములను 
చానమిచ్చినట్లును, మవోబేవి వివోరమును పోషించినట్లును తెలియు 
చున్నది. 

విష్ణుకుండిన గోవిందవర్శ ఇం[ద్రపాలనగర తామ శాసనారంభ 
మున “జితం భగవతాళేన సంబుద్దేన కృపాత్సునా నివ్వాణణ,ప్రాప్తయే 
యేన సద్యోమాగ్గణః (పదర్శీతః” అను శ్లోకమున్నది. 


గోవిందవర్ధ్హు “మహారాజు (శ్రీ మాధవ వనుగ్రణణః సుపు_తేణ 
స్వతయ భుజబలోత్సావా (పభావానురాగావా_ప్ప న్వరాజ్యేనశా 
య్యా ఛై_య్య౯ (పతాపానుభావాదన్య సామనా[ కాంత రాజూ _న్ల 
శేణ చానమానాది భిరనురక్త వళ్ణాణ౯ (శమ స్వజన పరిజనేన [గామ 
ఊత హిరణ్య ద్విరదతురగ గోబలీ వద్ద౯ళయనాననయానపాన బోజన 
భాజన భవన వసనాభరణ కన్యాదాసీ చాస సవాపాణాం దాతా 
అనేక చేవాయతన వివోర సభాపపాతటాకోద పానారామ (ప్రతి 
సంస్కార పూవ్వగణా కర ళోనాలంకృత సకల దిగంతరేణ బితుద్విజానాధ 
యాచక వ్యాధిత దిన కృషణ జనోపభుజ్యమాన న్యాయాధిగత విభవ 
ధన సమ.దయేనా సకల సకుత్స-వ్వ౯ స్వత్యాగినా సకల శాస్త్ర 
త్టణా (శ్రవణ పరిజ్ఞానాదివా పరత చానన్య చతుషూ విద్వచ్భ్చూర మహో 
కులీన జనసమా[శ యేణ సకల సత్వధాతూ[ తాణా యో త్చాదిత మహో 
బోధి వి_్తేవ మహారాజశ్రీ గోవింద వమ్మణణా1 అని వక్ష్రృంపబడి 


నాడు. 


గోవిందవర్భ తన ముప్పది యేడవ విజయరాజ్య సంవత్సరమున 
వై శాఖ పూర్ణిమనాడు చత్నుర్వైశారద్య విశారదుడును, అష్టాదశ వేణి 
కాతశ్రకమగు బుద్దధర్మముచే సమలంకృత మూ క్తియును, ద్వాతింశ 
న్మవో పురువ లతణోవలకితుడును, జరామరణ శోకాది బహువిధ 





ఓ. భారతి _ జూలై 19065. 


230 


సంసార దుఃఖములందు పూర్తిగా మునిగిన (ప్రాణికోటి నుద్దరించు 
టకు, అనేక కల్పముల నుండి అసం ఖ్యే యముగా "జేరిన పుణ్య జ్ఞాన 
సంభారమను భారము గలవాడును, రాగద్వేషవ మోవాముల నుండి 
జనన మరణాది దుఃఖముల నుండియు తప్పించుకొొన్న వాడును, 
అ[పతివాతము ననావరణమ.నగు బుద్దిచే తెలియదగు జ్ఞానము 
నంతయు ెలిసికొనుటవలన నతి విజ్ఞానియగు  దళబలబలియను 
పూజ్యునికి నభి|పవన్నమగు బద్ద మార్గము, నిర్వీరాగలీల కా 
ధృతములు మొదలగు గుణముల నధ్యయన |శ్రవణచి_న్లనకీ_ర్హన భావనా 
ధ్యాన సమాధి సమాపత్తి మొదలగు గుణగణములతో కూడినదై 
పుణ్య కే|త |తియానముల ననుసరించు పదునాల్లవ ఆర్య సంఘము 
నుర్దేశించి పుణ్యకార్యము లందధికముగా వాడబడు పుణ్యవస్తు విశే 
పము కలదియగుటచే దానము వలన ననుభవించుటకు దగినదానినిగా 
తలిదం[డ్రులయొక్క- బుణమును తీర్చునట్టియు, సర్వ[పాణులను 
రతుంచునదియు, సర్యవిధములగు దరిదములను దుఃఖములను నువళ 
మింప జేయు నిమి _త్తమై తనవట్ట మహిపియన పరమ మవాదేవిచేత, 
వివోరమునకు డిప, ధూప, గన్ద, పుష్ప, ధ్వజ, పాన, భోజన, శయ 
నాసన (గాన-ఖై వజ్య-చేణ్ణస్సు టిత- శీర్ష సంస్కారములు మొదలగు 
'ఊనుములు కలుగుట కొరకు ద్వావేమృ౯దల చేణ్యాపట అను వేరు 
గల (గామము నిధులు ఉపనిధులు, దండకర వృమ్ణలు, ఉచ్చిష్ట 
భాగము లన్నిటితో గూడ భారాపూర్వకముగా దానముచేసినట్లు 
ఇం[(దవాలనగర శాననమువలన తెలియుచున్నది. 

గోవిందవర్శ మవహోరాజు, విష్ణుకుండిన సా[మాజ్యము నవిచ్చి 
న్నముగ నలుబది సంవత్సరములు పాలించినవాడు. విక్ర మేన్ష9 భట్టా 
రక వరు శక సంవత్సరములు 4రిరి గడిచిన పిదప వేయించిన ఇం[ద 
పాలనగర తామశాసనమున1 గోవిందవర్శ "వడభిజ్ఞ (పతి పాద్య దర్శ 


1. భారతి ___ జులై 1965 


231 


నానుగ్రవా జనిత సుగత శాసనాభి (ప్రసాదన్య విబుధ భవన |ప్రతిస్సర్ణి 
శోభాసముదయాచేక మహాోవివోర |పతిష్టావనాధి గతాన_న్హ| బావ్మ్య్మాణ 
పుణ్యనంభారస్య మహారాజశ్రీ) గోవిన్ష్రవమ్శున్‌ణః” అని వర్షి ౦ప 
బడినాడు 


అశ్లు రెండవ మాధవ వర్మకు వాకాటక మహోదేవికి జన్మించిన 
విక్రమేన్ల వర్ణ, విక్రమేన్ద) భట్టారకవర్ణ ఇం|దపాలనగర తామ 
శాననమున "మహారాజ శ్రీ) మాధవ వమ్మ౯ణః [పియప్తుతస్య 
వాకాటక మహోదేవీ నుతన్య మవోకవేః పరమసోగతస్య మహారాజ శీ 
విక్ర మేన్ద......” అని వర్శింపబడినాడు విష్ణుకుండినులలో బౌద్ద 
మతానుయాయులై న రాజులలో విక్రమేన్ద) వర్మ నాలుగవవాడు. 
బొొద్దమతాభఖిమానము కలరాజు విక్ర మేన్షబట్లారకవర్శ. ఈమవో రాజు 
పల్ల వసింవావర్శ నోడించి “మూర్తిమంతమగు గోవిన్ద రాజుయొక్క 
కీర్తిని పెంపొందింపజేయు కోరికచేత, పరము భట్టారికా మహాదేవిచేత 
ఇం[ద్రపురము నలంకరీంవ  "జేయగోరునట్టుగా [పతిష్టాపింపబడిన 
శ్రీమంతంబగు పరమభట్టారికా మహో వివారమునందు తన పదునొకండవ 
విజయరాజ్య సంవత్సరమున, కార్తీకమాస కృష్ణపతమందు అస్ట్రమి 
నాడు నలుదిక్కు-.లందున్న పూజ్యములగు భితముసంఘముల యొక్క 
అనుభవముకొొఅకు సర్వచాననహితముగా సమన విఘ్నములను 
తొలగించి'ఇరుక్టైజో "అను [గ్రామమును చానముచేసెను. విష్ణుకుండిన 
వంశస్థాపకుండగు మవహారాజేం[దవర్శ స్వళక్రివలన రాజైనవాడు. 





lass శ్రీ గోవినరాజస్యమూ త్రి౯ మతీం [శియం (పత్యవిషయాక్ళృత 
మనోరథయా పరమ భట్టారికా మహి దేవ్యా (శ్రీమదిన్ట్రపురముచ్చై రలంకత్తులా 
కామయేవ పతిష్టాపితే శ్రీమతి పరనుభట్టారికా మహావిహారేస్మాభి పవద్ద౯ మాన 
విజయ రాజ్య సంవత్సరై కాదశే కాత్తీ౯కమాస కృష్ణపతాష్ట్రమ్యా చాతుద్ధిణళార్య 
వరభికు సలఘ పరిభోగాయ సవ్వ౯దాన సహితస్సవ్వ౯ బాధ పరిహారేణ 
"ఇరుక్టైశో” నామ(గామోదత్తః” -- థభారతి--జుకై 1965. 


232 


ఇశళ్వూకు వంశ పతనానంతర  మీత.డు కృష్ణానదికి ఉ_త్రరమున 
గల తెలంగాణా (ప్రాంతమును, నేటి కృష్ణామండలమును, ఇం[దపాల 
నగరము రాజధానిగా పాలించెను. ఇతడు మొదట  ఇత్వాకుల 
సామంతుడుగా నుండియుండవచ్చును ఇతని కుమారుడు మొదటి 
మాధవవర్శ* మాధవవర్మ కుమారుడు మొదటి గోవిందవర్శ, ఇం[ద 
పాల నగరమును రాజధానిగా ఆంధ దేశమును పాలించుట యేొగాక, 
బె"ధ్రారామ వివోరము లనేకముల నిర్మించెను. ఇం[దపాల నగరణాస 
నమున పేర్కొనబడిన మవోదేవి విహారము, ఫణిగిరి, గాజులబండ, 
జగ్గయ్య పేట, నేలకొండపల్లి, కొండాపురము మున్నగు ప్రాంతము 
లందుగల జౌచ్చారాను విహారము రీ(ప్రభువు పోషణలోనుంజెను. 
కహ్తానది దఊిరా[పాంతమున నున్న_ అమరావతి, నాగార్జునకొండ 
మున్నగు బౌద్ద "శే తములు, రాజాదరణము లేక పతన మందుచున్న 
కాలమున విష్ణుకుండిన [ప్రభువులు వేలకొలది, 'బొదభితువులకు, 
ఆచార్యులకు బ్వౌాదమ తానుయాయుల కా|శయ మొసంగిరి. ఆ నాడు 
తెలంగాణమున వలసిన బొొద్దారామ విహోరములు విష్ణుకుండినుల 
చలువవలన మరికొంత కాలము నిలువ గలిగినవి, దతీణాం (ధ దేశమున 
పల్లవులు, శాలంకాయనులు, ఆనంద గో|తికులు వె దిక మతము 
నుద్దరించు కాలమున విష్ణుకుండినులు బౌద్దమునాదరించి పోపించినారు, 


విష్ణుకుండిన (పభువులలో నాలుగవ రాజె న రెండవ మాధవ 
వర్మ బలపరా[కమ సంపన్నుడు. ఈ మహారాజు మొదట బౌొద్దమతాను 
యాయిగానుండి, వాకాటక మహాోబేవిని వివావామాడిన పిదప బౌద్ద 
మును త్యజించి, వైదిక మతావలంబియై వైదిక మతోద్దరణమునకు 
బాటుపడెను. 

(పాత లచే (పభావము సన్నగిల్లి సంస్కృత ఖభాపో (ప్రచారము 
విరివిగా సాగుచున్న కాలమున విష్ణుకుండినులు రాజ్యము స్థాపించి 
నారు, (ప్రాకృతభాపా [ప్రభావముతోపాటు బౌద్దమత (ప్రభావమును 


233 


శీణించినది. కీణదశలోనున్న బౌద్దమతమును, విష్ణుకుండిన (పథువు 
ల.ద్దరించి ఒక శతాబ్దికాల మాం|ధ్ర దేశమున బౌద్దమతమునకు నిలువ 
నీడ కల్పించినారు. 


విష్ణుకుండినుల కాలమున మహామహులై న బద్ద పండితు 
లున్నట్లు గోవిందవర్శ్మ వేయించిన ఇం[దపాల నగర తా|మశాసనము 
వలన తెలియుచున్నది. దళబలబలియను బజొద్దవిజ్ఞాని (పసావన ఈ 
శాననమున నున్నది. బౌద్దారామ వివరములకు రాజులు [గామము 
లను చానము చేయుచుండుట వలన జౌద్దమఆాను యాయులు, నిర్వ 
హించు కార్యక లాపములు కుంటుబడకుండ సాగుచుంజెను. కృష్ణా 
నదికి ద&ిణమున వ[జయాన బౌద్దమతమీకాలమున వ్యా _ప్తిలోనికివచ్చి 
నది. విష్ణుకుండిన "రెండవ మాధవవర్శ కాలము నాటికి వ్మ[జయాన 
బౌద్దమత (పభావము, తెలంగాణముననున్న బౌొద్దారామ ఏవోరము 
లకు సంఘారామములకు (పొకినది. వ(జయాన బౌొద్దమత[పచారకుల 
దుర్చీ తివలనను 'జౌొద్దనంఘముల కార్యక లాపములవలనను, వైదికమత 
విజృంభణము వలనను బౌద్ధము (ప్రజాదరణ కోల్పోయి తణించినది. 


జెనమతము:--- విష్ణుకుండినుల కాలమున జై నమతము 
తీణదళలో నున్నట్లు తెలియుచున్నది. _జెనులలో దిగంబరులు, 
శ్వితాంబరులని రెండుతెగల వారానాడుండిరి. కాపాలికులను తెగ 
వారు జైనమత మాం[ధదేశమున  శీణించటకు దోడ్చడినారు, 
జొద్దమున వ|జయాన ముదృవిల్లినట్టు, జైనమున కాపాలిక మత 
మావిర్భవించినది. పల్లవరాజులు జై నమతమునకు నిలువనీడలేకుండ 
కేియుటయేగాక, వై_దికమతోద్దరణమునకు మిక్కిలి పాటుపడి 
నారు. ఈకాలమునంచాం[ధ దేశమునగల జై నాలయములు, బౌద్దా 
అయములు, శివాలయములుగా రూపుదిద్దుకొనినవి. 

ఆం[ధోత్కల మధ్య దేశమున, మహానది యొడ్డున గల 
“జయమంగళొ యను [గామమున కుమారిలభట్టు జన్మించెను. 


234 


ఇతడాం[ధుండు. మెధాళ క్రి యు క్తి సంపద కలవాడు ఎన నమత 
(గంథములను జై నపండితు లవద్ద నభ్యసిం చిం జ నపండితులతో వాదించి 
జ నమత సిద్దాంతములను ఖండించెను ఇతడు య శాయాగాదులందు 
(పజలకు నమ్మకము కలిగించి, "వేదము లపారుపషేయములనియు, 
పరమ]పమాణ గ్రంథము లనియు సిద్ధాంతీకరంచెను. జై నమహారి 
(వాసిన పూర్వమీమాంన సూ తముల_వై కుమారిలభట్టు తంత 
వా ర్రికమవోభావ్యుము[వాసెను. ఇతని శిష్యులు వెద(పతిపాదితమైన 
(పచారము గావించుటవలన వేద విద్య బాగుగా వ్యాపించిను. ఈ 
మహామేధావి జైనమత మవలంబించు వారి నాకర్షించి వారు వై ది 
కమత మవలం బించునట్లు చేసెను, 

వెదిక మతము : విష్ణుకుండినుల కాలమున వైదిక మత 
విజృంభణము జరిగినది ఏకాదశాళ్వ్టమేధములు, రాజసూయ పౌొండరీక 
వాజపేయ, నర మేధములు |పబలినవి ఈ వంశీయులు వై దిక మతము 
నాదరీంచి యాగములొనర్ని కీర్తి బడసినారు (పజలలో వై దిక మత 
వ్యాప్తికి (పచారము సాగినది. రాజులు వేద విద్యలను పోపి.౦చి, అభ్య 
సించి ఘటికాస్థానముల నేర్పఆచినట్లు శాసనముల వలన తెలియు 
చున్నది. విష్ణుకుండిన (పభువులు గుహాలయముల నతి రమణీయముగ 
దొలిపించి, 'చేవాలయముల నిర్మించినారు వీరు వేయించిన శాసనము 
లందు వేదాధ్యయన సంపన్నులైన విపుల [ప్రశంస వచ్చినది. 

విష్ణుకుండిన భూపతులు “శ్రీ పర్వతస్వామి పాదాను ధ్యాతల 
మని” శాసనములందు చెప్పుకొనినారు. విష్ణుకుండిన "రెండవ మాధవ 
వర పకాదశాశ్వ మేధ అవబ్బథ అవధాత జగత్కల్యైపషు [కతు సవా 
బహు సువర్ణ పురుష మేధ వాజపేయ, రాజసూయ (పజాపత్యా నేక 
(కతువరానుష్టితయకుడని వర్ణి ంపబడినా6డు 

'చేవవర్మ కుమారుడు, మూడవ మాధవవర్య్హ. ఈ రాజు 
వేయించిన ఈపూరు శాసనమున * కెండవ మాధవవర్మ “పకాదళశాశ్వ 

1. Epigraphia Indica Vol XVII ౨. 337. 


235 


మేధావబృధావధౌత జగత్కల్రిపస్యాగ్పి ష్రోమ నహా[సయాజినో 
శేక సామ న్త మకుటమణి ఖచిత చరణయుగళ కమలన్య మవో రాజస్య 
(శ్రీ మాధవవర్శణః“ అనియు, మూండవ మాధవ వర్మ ““(తికూట 
మలయాధివతిర్న య వినయ సత్వసంపన్నో భగవ|చ్చీ పర్వతస్వామి 
పొదానుధ్యాతో విష్ణు 44.4042. (శ్రీ మాధవ వమష్ర౯ణః” అని 
వర్ణి ంపబడినా౭దు. 

ఇం|దవర్శ్మ రామతీర్ణ శాననమున1  శెండవ మాధవ వర్ణ 
“*సకాదళా శ వ మేధావభృధావధౌాత జగత్క-లగష [క తుసవా[ సయాజినః 
స్నాన పుణ్యోదక పవి తీకృత శీర్ష 8” అనియు, ఇం(దవర్శ “పరమ 
మాహేాశ్వరః” అనియు వర్ణి ంపబడినారు. 

విక మేన్ష) భట్టారకవర్శ్మ చిక్కుళ్ళ శాసనముని  ెండవ 
మాధవవర్శ “*...... (శ్రీ) పర్వతస్వామి పొచానుధ్యాతో విష్ణుకుణ్ణీ 
నా మేకాద శాళ్వమేధావ భృథావ ధౌత జగత్క-ల్మవనసన్య [(కతునవా[న 
యాజినః సర వ్రమెధావా పప్ప సర్వభూతస్వ రాజ్యస న్‌ బవాుసువర్ల 
పౌల్ణారీక పురుష మేధ వాజ పేయ యూధ్య ... షోడశ రాజసూయ 
(పాధిరాజ్య ప్రాజాపత్యాద్యనేక వివిధ పృధుగురువర శతసహా[స 
యాజినః [క్రతువ రానుష్టితాధిషపా పతిప్పిత పర మ్మేష్టితస్య మవో రాజస్య” 
యని ఇం(దభట్టారక వరగ్చ ... యధావిధి వినిర్వా పిత ఘటికా 
వాస్త పుణ్య సంచయస్య పరమ మా హేౌళ్వరస్య మవోరాజస్యో 
అనియు విక మేన్టం భట్టారకవర్య్హ “పరమ మాహేళ్వరో మవోరాజ 
+" అనియు వర్దింపబడినారు. 

వి|కమేం(ద భట్టారక వరన ఇం(దపాలనగర తామ శాసనమునీ 
విష్ణుకుండినులు “భగవ ్భీ పర్వత స్వామి పాదానుద్ర్యానావ్నా_ప్త 

1 Epigraphia Indica Vol XII ౨. 133 


2 0182220012 Indica Vol IV P, 193, 
8  భారతి._జూరలై 1965. 


236 


(పజాపాలనాధికారాణాల” అనియు, రెండవ మాధవ వర్మ “*పకాదళా 
శ్వ మేధ బహుసువర్ణ పౌణ్ణరీక వాజపేయ [కతూనవహాన సర్వ మేధ 
రాజసూయ పురుష మేధాద్యవారవాస్సమ్యగనుష్టిత |శుతి విహితా 
శేష దుష్కుర కమ్మా౭ నుష్టానవ్య [పాగ్దతీణా పరామ్మోనిధి కేవా 
పరిత్సలిలవలయ  విభథూషణాయా భువో భతుకామ్మ౯వో రాజశ్రీ 
మాధవమశ్ర౯ణః॥ అనియు వర్షి ంపబడినారు 

నాల్గవ మాధవ వర్ణ వేయించిన ఈపూరు శాసనమున1 "రెండవ 
గోవిందవర్శ “భగవత్‌ (శ్రీ) పర్వతస్వామి పొదానుధ్యాతస్య విషుకుణ్ణి 
నాం అపరిమిత బలపరా[కమస్య (పణత సకల సామంతస్య అనేక 
గోహిరణ్య, భూమి (పదానన్య మవోరాజస్య (శ్రీ గోవిందవర్మణః” 
అని చెప్పబడినాడు, 

నాల్లవ మాధవవర్శ్మ, పొలమూరు శాననముని “__-| కతు 
సహ సయాజి హిరణ్యగర్భ (పసూతః ఏకాదశాళ్వ మెధావభృథ స్నాన 
విఘట జిగదేనస్కః సర్వభూత పరితణ-_.” అని వర్షింపబడినాండు. 

విక మేన్ష 9 భట్టారక వరు తుండిశాసనమున కెండవ మాధవ 
వర్ణ “'-_.వకాదళాళ్వ మేధావ భృదావ ధౌత జగత్కల్భుషస్య [కతు 
పహా[సయాజినః సర్వమేధావాప్త స్పర్వభూతస్వారాజ్యస్య బహు 
సువళ్షై౯ కాదళకయాజినః వకాదళ పౌణ్ణరీక (పా_ప్త సవ్వాక౯ర్ణయ 
cl ప్రద్భనుష్టిత రాజస్య యోప పాది తాధిరాజ్యస్య తదనుపురువ మేధా 
ద్యశవ. [కత్వనుస్టానజనిత పర మేస్ట్యుస్య దేవాధిదేవన్య మహారాజ శీ) 
మాధవవర్శ్మణః” అనియు, ఇం(దభట్టారకవర్శ ““__-వపరమ మాహే 
శ్వరన్య పరమ బావా్యాణ్యన్య యధావిధి వినిర్వాపిత ఘటికావా _ప్పపుణ్య 
నంచయన్య ధర్భవిజయినో మహోరా కేన భట్టారక వర్శణః' ' అనియు 


వరి ంపబడినారు. 
౯ 


1 Epigraphia Indica Vol XVII P 334. 
2 J.A H R 5 VolVIP. 17. 
3. A P Govt Archaeological Series No. 8, 


237 


విష్ణుకుండిన (ప్రభువులు పరమమా హేళ్వరులై శివపూ జాధురంధ 
రులై యుండుటవలన ఆం|ధజ్ఞళమున శివాలయములు వెలసినవి. 
ఈ 'రాజన్యులు (తికూట మలయాధిపులని శాసనములందు వర్డ్‌ ంపషబడి 
నారు. రెండవ మాధవవర వె దికమతావలంబిమై అనేక యజ్ఞము 
లాచరించినాడు. వె దికమత విజృంభణము, బౌద్ద, వైన మతముల 
పతనమునకు గారణభూతమై నది. 


విష్టుకుండినవంళ (వతిష్ట చిరస్థాయిగా నుండునట్లు రెండవ 
మాధవవర్శ ఏకాదశాశ్వ మేధ, బవాుసువర్ష పౌండరీక, వాజవేయ, 
[కతూ సవ్శాస సర్వమేధ రాజసూయ పురుషమేధాధ్వరమ.ల నాచ 
రించి, వైదిక మతము సకర్వాతిశాయియమై వర్షిల్లునట్లు గావించినాడు. 
ఈ వంశీయులలో నాల్లవ మాధవవర్మ నైతము యజ్ఞ యాగాదులు 
నిర్వ ర్హించినవాడు, పోడళమవోదానము లొసంగినవాండు. హిరణ్య 
గర్భదాన మిచ్చినవాడు 

విమష్తుకుండిన [(పభువు లాచరించిన యజ్ఞ యాగాదులను, (కొతు 
వులను, చేసిన దానములను ఊహించిన యొడల ఈ రాజన్యు లెంతటి 
వదాన్యులో, సంవన్నులో, కిరు పొలించుదేశమెంత సంపన్న మైనదో 
(పజలెట్టి జీవనము గడుపుచుండిరో శెలిసికొనుట కవకాశమున్నది. 
రాజులు యజ్ఞ యాగాదులొనరించు, వాతావరణముగల 'దేళము నేలు 
చుండిరనిన దేశము నుభివమె, శ్తురాజుల దండయా[ తలవలని బాధ 
లేకుండ, సుఖమయ జీవనము గడుపు |పజానీకముతో నలరారుచుండి 
యుండవచ్చును. 

పవి[తమైన కృహ్లాపగ దత.ణమున, కర్నూలు గుంటూరు మండ 
లములలో వ్యాపించిన నల్లమల కొండలు ద&ిణావథమున పవిత్రమైన 
విగా పరిగణింపబడు చున్నవి. కృప్వూనదికి దకిణమునగల ఈకొండ 
వరుసలలో పవిత్రమైన కే[త్రములున్న వి. అందు ( శ్రీ పర్వతము, (శ్రీగిరీ 
శ్రీవైలము అనబడు (శీతల మల్లి కార్జున కేత మతిపవి[తమైనది, 


238 


ఈ ఊ|[తము వలన నల్లమల పర్వత్మశణి పవి|త్రమైనది ఈ నల్లమల 
పర్వతములలో ,శ్రీపర్వతము, తిపురాంతకము అవోబలము, (శ్రీ) 
లము, మహోనంది వంటి ఇ. తములున్నవి. 

తూర్పుకనుమల కతిపాచీనమైన వేరు మలయ పర్వతము 
వేర్వేరు [|పాంతములంది పర్వతభాగమునకు వేర్వేరు పేళ్ళుకలవు. 
గంజాము మండలమున మలయ పర్వతమని, విశాఖమండలమున గోలు 
కొండలని. గోదావరి మండలమున పాపికొండలని లేక మన్యం 
కొండలని, కర్నూలు మండలమున నల్ల మలలేక ఎ|ర్రమల కొండలని 
చిత్తూరు మండలమున తిరుమల లేక శేషాది)యని పిలువబడుచున్న వి. 
ఈ తూర్పు కనుమలలో పవిత9 మైన ఊతే(త్రములున్నవి. అందు విష్ణు 
కుండినుల ఆరాధ్య దై వమగు (శ్రీశైల వల్లి కార్జునస్వామి కర్నూలు 
మండలములోని నల్లమల కొండలలో వెలిసినాడు విష్ణు కుండినులు 
(శ్రీ పర్వతస్వామి పాడాను ధ్యాతలమని శాసనములందు చెప్పుకొనుట 
వలన (శ్రీ) పర్వతము, (శ్రీగిరి శై లము (శ్రీశైల మల్లికార్డున స్వామి 
వెలసిన (శై లమునకు నామాంతరములని చెప్పవచ్చును విష్లు కు-డినులు 
అనేక చేవాలయములను నిర్మించి వైదిక మతోద్దరణమునకు కపి. 
గావించినారు. విక్ర మేంద భట్టారక వర్మ శాసనములందు పరమ 
మా హాశ్వరుడని వర్శింపబడినాడు. చిక్కుళ్ళ చాన శాసనమున ఈతడు 
దానమిచ్చిన గామము గేగోన్స అనియు; శేగోన్ష గా9మము 
నేత్రపాటి విషయములోనిదని తెలియుచున్నది. [గామము చేవభోగ 
ముగా నీయబడినది. దానము సోమగిరీశ్వుర నాధునికి లేక [తియంబక 
నాధ దేవాలయమున కివ్వబడినది. సోమగిరీశ్వురాలయము నేడు కని 
పించుట లేదు. అది గోదావరి వరదలలో కలిసిపోయి యుండవచ్చును. 

ఎైదుష్యము విష్ణుకుండినులు మొదట |పాక్ళతణభాషనాదరించి 
పోషించినను, తరువాత సంస్కృతము నాదరించినారు. మొదటి 
గోవిందవర్శా కాలమునాటికి సంస్కృతము రాజభాషగా వర్థి ల్లినది 


239 


విష్ణుకుండిన (పభువులు యజ్ఞ యాగాది కృతువులాచరించి. ఘటికా 
స్థానముల 'నెలకొలిపి వేద విదులై న విప్రుల క[గహారములొనంగి నారు. 
పీరి కాలమున నాలుగు వేదములను వేదాంగములను తుణ్ణముగా 
చదివిన బాహ్మోాణులుండిరని శాసనములవలన తెలియుచున్నది. టె దిక 
విద్యలందు నిష్టాతులై న వండితు లేకాక, బౌద్దమత సాహిత్యమునందు 
పరిపూర్ణ పాండిత్యముగల బౌద్దమ తాచార్యులున్న ట్లు తెలియు 
చున్నది. 

బౌద్దపండితులలో దళబలబలియను పండితుడు నర్వశా(స్రు 
పొరంగతుడని గోవిందవర్శ ఇం[దపాలనగర తృామశాననముే వలన 
విశదమగుచున్నది. ఈ దశబలబలియను నతడు భగవతో దశబలబలినః 
చతురై ప్రశారద్య విశారదస్యాష్టా దశ వేణిక బుద్దధమ్మక౯ సమలంకృత 
మ_త్తె౯ ద్వా౯ |త్రింశన్మవో పురుషలవతణవరోపలతితన్య జాతి జరా 
మరణ శోకాదిషుబహు సంసార దుఃఖ నిమగ్న సవ్వక౯ా సత్వోతారణా 
యానేక కల్పొ సంఖ్యే యో పవీత పుణ్యజ్హైన సంభారభారస్యాప గత 
రాగ చ్వేషమోవా జనన మరణ దుఃఖస్యా,పతి హతాష్టావరణ సకల 
శ్ర యజ్టూనా సృృమ్యక్సం బుద్దస్య బుద్దస్య” అని వర్టి ంపబడినాడు 

వికమెన్ల) భట్టారకవగ్య్హ్ర వేయించిన ఇం ధపాలనగర త్యామ 
శాసనముని రండవ మాధవవర్శకును వాకాటక మవోదేవికిని జని్మిం 
చిన వాడును అగు విక మెం[దవర్శ ““మవోకచేః పరమసోగతస్య” 
అని చెప్పబడినాడు. 'భౌద్ద మతానుయాయియెన విక మేం[దవర్శ్ణ 
మహాకవి యనియు, కవివండిత పోషకుండనియు అలియుచున్నది. 
విష్ణుకుండిన (పభువులలో జనాశయ విరుదాంచితు(డై న నాల్గవ 
మాధవవర్శ ర, జనా|య ఛందోవిచ్చి త్తి వెలసియుండవచ్చును. 
అంతిరేకాక ఈవంశీయులందరు, సంస్క ఆాం(ధముల పోపించినారు. 





1. భారతి - జూన్‌ 1965. 
2. భారతి _ జులై 1965 


240 


కవి పండితుల నాదరించి అ్మగపహోారము లొనంగినారు. శాసనము 
లందు పేర్కొనబడిన అగ్నిశర్మ, ఈశ్వరళరు అనువారు “యమ 
నియమస్వా ధ్యాయ సంపన్నాాభాన్లిం, అని చెప్పబడినారు. పీరు సనాతన 
కరానుష్టూన పరులు, నాలుగవ మాధవవరత్ర విద్వ ద్విజగురు విపా 
వృద్ద తపస్వీజనా[శయః' అని వర్ణింపబడుట వలన విష్ణు కుండినులు 
వినయ నయ సంపదగలవారనియు, వేద వేదాంగ వండిత పతపాతు 
లని తెలియుచున్నది 

నాలుగవ మాధవవర్మ పొలమూరు శాసనమున1ే (పతి గహీత 
“వేద వేదాంగ విదోరుద శళర్శ్మణోన క్‌ు. స్వపితురధిక గుణాథ్యా 
సితతనోః దామశర్యణః పు[తాయ శివశర్తుణి గెతమనగో[ తాయ 
కమ రాష్ట్ర కున్దూర చా_స్తవ్యాయ తై త్రి రీక స బవ్మాచారికో వేద 
చతుష్టయా  సమామ్మా త్వాదాతా నానాయస్వక ర్మానుష్టాన 
పరాయ ఫాల్గుణ్య పౌర్తమాస్యాం సోమ రాహు[గవా నిమి త్తే జనా 
శయ ద_త్తః”' అని వర్షింపబడినాడు 

విష్ణు కుండినుల శాసనమ.లలో గాగమనామములు తెలుగు 
దేశమునకు సంబంధించినవి. విక మేన) భట్టారక వరశ్ర వేయించిన 
చికుపాళ్ళ శాసనమ.న “విజయ రాజ్య సంవత్సరంబుళ్‌ ”” అను పద 
మున్నది. ఇది తెలుగు పదము అళ్‌, భ్‌, ళు, లు “తెలుగు బవు 
వచన రూపమగు “లు కు పూర్వ రూపములు. ౦0బు బు ముకు 
బదులుగా శాసనమ.లందు వాడబడినవి. విష్ణు కుండినుల శాసనము 
లందు [కింద నుదహరింపబడిన [గామ నామములు పేర్కొనబడినవి. 


మఖ న పౌలమూరు శాసనము. 

న ల. J A.H.R.S. Vol VIP. 17. 
4.  కుడవాడ మాధవవర్మ ఈ పూరు శాసనము. 
5. వెలిమృలి E 1 Vol. XVILP. 334-337. 
1 JAHRS VvolP. 17. 


241 


6. మరొకకి 
కళిక 
8 పురణి సంగమ 


మాధవవర్మ ఈపూరు శాసనము. 
E. 1 Vol XVII P. 337-339 


~] 





9.  పెరువాటిక రామతీర్థ శాసనము 

10. పల్లకి విషయే E. I. VolXIIP 133 
11. టబెందుళూర 

12. రావిరేవ చిక్కుళ్ళ శాసనము 

18. రేగోనమ్‌ E.I VolIVP 193 


14. నే|తపాటి విషయే 
15. సేణ్క పజ=గోవిందవర్మ ఇం[దపాల నగర శాసనము 
భారతి జూన్‌ 1965. 


16. ఇరుణైజో==వి కమేంద భట్టారకవర్మ ఇం[దపాల నగర 


17. తుండింా Hyd Archaeological Series No 48 


విష్ణుకుండిను లాం[ధ దేశము నేలిన కాలమున సంస్కుతాం|[ధ 
భాషలు [పోత్సహింపబడినవి. తెలుగు ఛందస్సుకు సంబంధించిన 
(గ్రంథము “జనా(శ్రాయచ్చందో విచ్చి త్తి” వెలువడినది. 


జనా్యశయ ఛందోవిచ్చి త్తి: నాల్గవ మాధవవర్శ్ణకు జనా[ళ 
యు(6డను వీరుదమున్నది. నాల్గవ మాధ వవవర్ణ తండి రెండవ 
గోవిందవర్ణాకు విక మా(కయుడని, గోవిందవర్శ తండి విక మేంద 
భట్లారకవర్భుకు ఉ_త్తమా[శయుడనియు, వి|కమేం[ద భట్టారకవర్య 

వి, ఆకె లి 

తండి ఇం[ద భట్టారకవర్మకు సత్యా శయుడను బిరుదమును ఉన్నట్లు 
శాసనముల వలన తెలియుచున్నది. జనా శయ బిరుదము గల నాలుగవ 
మాధవవర్మ దేర జనాశయ ఛందోవిచ్చిత్తి అను[గంథము వెలసినది. 


“జనాశయ ఛందోవిచ్చి త్తి' ఛందశ్ళా(స్త్ర (గంథము అసం 
పూర్తిగా నున్నది. ఇందలి అవతారికకు సంబంధించిన పద్యములు లేవు. 


242 


నాల్గవ మాధవవర్ణ్శ మహో రాజే ఈ [గంథము రచించి తనెవేర |పక 
టించెనో లేక గణస్వామి రచించెనో నిర్ణయింప వీలులేకుండ నున్నది, 
జనా(శయుని కాలమున నున్న కవితలకు, పద్యమ.లకు వివరణ (గంథ 
మీఛందళ్శా(మ్రుము ఈ [గంథము రాజుపేర [పకటింవబడుట వలన, 
ఇందు తెలుగు కవితకు సంబంధించిన గణయతి పా9సలను వివరించు 
అధ్యాయము లున్నవి నాలుగవ మాధవ వరగ్రకు తప్ప ఆ కాలమున 
నున్న రాజు లెవ్వరికిని జనా(శ్రోయ విరుదము లేదు. జనా(శయ ఛందో 
విచ్చి త్రియను [గంథమున గల ఐదవ అధ్యాయమున గణస్వామి తన 
కాలమున వాడుకలో నున్న వివిధములైన, పద్యగద్యములను, గణ 
యతి [పాసాదుల, నియమమును తెలిపెను ఇతడు అప్పటికి వ్యవహార 
ములో నున్న ఛందళ్శా'(త్రు (గంథములను (పశంసించెను. కాళిదాసు, 
వరరుచి, సుందరపాండ్య, భూ |దకాదుల పద్యమ. ల నుబాహారించెను, 
ఈ [గంథమున పేర్కొనబడిన కవులందరును ఆరవశ తాద్దికి పూర్వమ.న 
నున్నవారు. ఐదవ అధ్యాయమున పేర్కొనబడిన పద్యములు వివిధ 
జాతులకు సంబంధించినవి ఇందు శీర్షిక ఒకటి. ఇది ఏడు విధములు 
(ప్రతి సీనపద్యము చివర గీతపద్య ముండును ఆం(ధమున సీసపద్య 
మున్నట్లు జనాాశయ ఛందో విచ్చిత్తి (గంథమున పేర్కొనబడిన 
శీర్షిక యున్నది. శీర్షిక- సీసము- లేక సీసము- గీత పద్యముతో గాని, 
ఆట వెలదితో గాని అంతమగును. 


శ్రీర్షి క- సీసక- సీసపద్యముగా మారియుండవచ్చును జనాశ్రయ 
ఛందో విచ్చి త్తి [గంథమున గల తక్కిన జాతులు, ఉపజాతులు, ఆంధ 
కవితకు, ఛందన్సున కనుగుణముగా నున్నవి. జన్మాశయ ఛందో 
విచ్చిత్సిలో ద్విపద (తిపద లున్నవి. తెలుంగు భాషలో నేడును ద్విపద 
రచనలు వాడుకలో నున్నవి. ద్విపదలో "పెక్కు. [గంథములు రచింప 
బడినవి [కీశ ఐదారు శ తాబ్లములలో ఆం[ధ దేశమున తెలుగు కవిత 
వర్టి ల్లినదని చెప్పవచ్చును. 


243 


స్థల మాహాత్మ్యము: = విష్ణుకుండిన మూడవ వమూాధవవర్శు 
ఈపూరు శాసనమున “(తికూటమలయాధి పతి” అని వర్తి ంపబడినాడు. 
[తికూట పర్వతమును గూర్చియు, |త్రికూశుశ్వరస్వామిని గూర్చియు, 
సలమాహాత్మకరామున తెల. వబడినది, దజాధ్వరధ్వంసము గావించిన 
పిదప పరమశివుడు [తికూట పర్వతమున గల బిల్వవనమున తపము 
గావించుచు, దడిణామూర్తి యనబరగినాండు ఇచట శివుడు జ్యోతి 
ర్హింగరూపము ధరించినాడు. (తికూట మలయమున మధ్యనగల శిఖరము 
రు దశిఖరము. (తికూ'కేళ్వ రాలయము రుదశిఖరమువై నున్నది. 
అలయము దగ్గరికి వెళ్ళుటకు సరిమైన సోపానములు లేవు. (ప్రజలు 
సాధారణముగ శివార్భనమున కచటికి వెళ్ళరు. ఇచటి శివాలయము 
(శ్రీశైల మల్లి కార్జున ఆలయమంతటి వవితమైనది రు. దశిఖరమున 
కీశాన్యమున విష్ణుశిఖరమున్నది. ఇచట విష్ణువు, దతయజ్ఞ మున వావి 
సుల నంగీకరించి నందున అంటిన పాపమును |పశాళన మొనర్చుకొని 
నాడు శివుడు, విష్ణుమూర్తిని పవి|తుని గావించుటకు, (తిళూల 
మును భూమిలోనికి (గుచ్చి పవిత్రజలములు తెప్పించి విష్ణువు పాప 
పంకిలమును కడిగివై చెను. విష్ణుశిఖరమున గల ఈశ్వరుని, పాపవినాళ 
చేవరయనియు, స్వయం భూలింగమనియు పిలుతురు భక్తులు, యాతి 
కులు మొదట తీర్ణమున స్నానముచేసి, పాపవినాశ బేవరను దర్శించి, 
(తికూటస్వామి ఆలయమునకు వెళ్ళుదురు. రు[దశిఖరమువై |బహ్ముయు 
శివునర్చించెను [బవాై శిఖరమువై శివుడు వెలసినాడు. [బవాైళిఖ 
రము, రు దవిష్ణు శిఖరములకన్న చిన్నది. ఇచట (తికూశుళ్వరాలయ 
మున్నది. దీనినే (క్రొ త్సకోటప్ప యందురు. ఈ ఆలయనిర్మాణము 
రుదశిఖరమువై గల ఆలయ నిర్మ్మాణానంతరము ఎన్నియో సంవత్స 
రములకు జరిగినది. గుంటూరు, కర్నూలు, మండలములలోని | పజలు, 
దేశము లోని పలుచోట్ల నుండి యా।తికులు, [తికూకుళ్వర స్వామిని 
కోశుశ్వర, లేక కూశేశ్వర లేక కోటప్సయని పిలుతురు. కావున 


244 


ఈ కొండకు కోటప్ప కొండయని వేరు వచ్చినది. శివరా(త్రి మహో 
త్సవములకు వేలకొలది భక్తులు, వచ్చి ఉత్సవములలో పాల్గొని ివు 
నర్చించి, భక్తిని (పకటించుకొందురు. 


స్ధల మాహాత్మ్మ్యమువలన (బవాై రిఖరమువై వెలసిన (తీకూ 
శేేళ్యరస్వామిని గూర్చి కొంత సమాచారము శెలియుచున్నది ఇది 
చేడు [కొత్త కోటప్ప యనబడుచున్నది. కోటప్ప కొండకు ఈశాన్య 
మున కొండ కావూరను [గామమున్నది. ఆ [గామమున నందుడను 
గోపాలుడు, కుందరీ అను పేరుగల భార్యతోను, ఆనందవల్లి యను 
కూతురితోను నివసించుచుండెను. చాలా కాలమువరకు సంతాన హీను 
జైన ఆనందునికి ఆనందవల్లి జన్మించిన పిదప అదృష్టము కలిసివచ్చినది. 
బాల్యమునుండియు, ఆనందవల్లి తికూచుశ్వర స్వామిని ధ్యానించు 
చుండెను. ఆమె ఆలయను ముందు నిలిచి శివుని ధ్యానించుచు 
కాలము గడుపుచుంజెను. శివధ్యానమున నున్న ఆనందవల్లి శివుని 
అను[గవామున, ఆవివాహితయె యుండియి బాలుని కనెను. బాలుడు 
జన్మించిన పిదప శివుని మావేోత్మ్యమ.న అంత ర్వానమ య్యెను. ఆనంద 
వల్లి యు థివ సాయుజ్యము నొండెను. ఆనందవల్లి (పనవించిన స్ధల 
మున భక్తులు పూజలు గావింతురు. అటు పిమ్మట |త్రికూకేళశ్వర 
స్వామి ఆలయము చేరుదురు, ఆనందవల్లి శివసాయుజ్య మొందినపుడు 
శలంకయ్య అనునాత డుంజెను. అతడు (తికూట పర్వతమున ఆనంద 
వల్లికి ఆలయము కట్టించెను. ఇతడే (ఖపహాై శిఖరము (తికూటేళ్వ 
రాలయ నిర్యాణము గావించెను. అది నేడు [కొత్త కోటప్ప 
కొండగా వ్యవవారింపబడుచున్నది. కొంతకాలము తరువాత శలంక య్య 
పార్వతికి ఆలయము కట్టింపదలచి, శివ పార్వతుల కల్యాణము జరుప 
నిశ్చయించెను, కాని పరమశివుడు, దా జా యణి దతయజ్ఞ్మ నున 
ఆత్మాహుతి యగుటవలన (బవ్య్మాచర్య [వతమవలంబించుచు (త్రికూట 
పర్వతముగల రు|ద శిఖరమున నివసించుచుండెను. ఇచట నతండు దతిణా 


245 


మూూర్తివేర (పకిద్ది బడసెను. |[బవ్మాచర్య [వతమవలంబించి తపో 
నిష్టా గరిష్షుండ్రై రుద శిఖరమున నున్నవాడు కావున ఈశ్వరుడు, 
ఆకాశవాణి ద్వారా పార్వతికి ఆలయ నిర్మాణము, వివాహా మహో 
త్సవముల నిర్వహించు ఆలోచనలను విరమించుమని ఆదేశమిచ్చెను 

కోటప్ప కొండలో, శివరా(తి నాడై నను, శివరాత్రి మహోత్సవ సమ 
యములందై నను, పార్వతీశివుల కల్యాణ మహోత్సవములు 
జరుగవు, 


పదునై దవ శతాబ్దిలో రచింపబడిన కావ్యములందు మాధవ 
వర్మ పీశంసయున్నది. వాసిష్ట గోతో ౨)ద్భవు.డైన పూసపాటి 
తిమ్ర రాజు పు[తుడు బసవరాజు ఈతడు సూర్యవంశీయుడు. ఇతండు 
గజపతి రాజుల సామంతుండుగా తూర్పు తీర పాశంతమును వాలించు 
చుండెను ఇతడు మాధవ వర్మ వంశీయుండని తెలియుచున్నది 1 దూబ 
గుంట నారాయణకవి పంచతం[ తమను గంఛావతారిక లో బసవ 
రాజు మాధవ వర్మ వంశీయుడని వర్ణించెను మాధవవర్శ మవో రాజు 
దుర్గాదేవి కటాతమున రధగజతురగ పదాతి బలమును వడసి కళింగ 
విభుని ఓడించి, [పజలను పాలించుచు, వేదములను రతించి, వేద 
ధర్మమును పోోచెను. 

“మును బెజవాడ దుర్గమను ముగ్గ తనంబున మెచ్చజేసిబెం 

పున రధదంతి వాజిభట భూరి బలంబులచే గలింగ భూ 


జనపతిదు9ంచి వేద సతిసంతతికై మహింబాడి నిల్పిగం 
మన జిరకీర్తులంగనిన మాధవవర్మనిజాన్వయంబునన్‌” 


అన్తే దగ్గుపల్లి దుగ్గన రచించిన నాసిశకే తోపాఖ్యానమున 
మాధవవర్శ |వశంనకలదు. నాసిశే తోపాఖ్యానము చందులూారి 
గంగన కంకితమీయబడినది నాసిశే తోపాఖ్యానమున మాధవవరత్రికు 


నను నావకు అలానాుకువనుడా నానారాకా వానల. (ల్దాల ర్ట ఛా 








1. S.1 I. Vol TV 789, 1071, 


246 
సంబంధించిన ఈ (కింది పద్యమున్నుది. 


ోదతురంగ బలములు విజయవాడ దుర్గాంబ 
వరమున బడసి దుర్వారలీల 
జగతి స్థలంబెల్టి సాధించి జయశాన 
నములు దిగ్గంతి దంతముల సలిపి 
పెదబాలునకు గా (భియసుత మోహంబు 
పట్టక బెజవాడ బాడి నిలిపి 
కలయంగ బురమున గాంచన వర్షంబు 
గురియించి దేవతా కోటి పొగడ 


వసుధ నెగడిన మాధవ వర్మవంశ 
వర్దనుడగుచు తిమ్మ భూవరుని బసవ 
పార్థివుని కాపుడై కృపపాతుడగుచు 
ఘనత మెరసెన నంత గంగయ విభుడు”. 


ఆం[ధదేశమును విష్ణు కుండినులు పాలించిన కాలమున "దేశ 
మున వై దికమతముతోపాటు, సంస్కృతభాపవ, దాని వెనువెంట 
తెలుగుభాప వృద్ది "జె. దినవి తెలుగు వ్యవహార భాషగా వాడబడు 
చుండెను రాజభాష. సంస్కృతము, కవిపండితులు వేదపండితులు, 
ఆదరింపబడి, గొరవింపబడి పోసషింవబడుచుండిరి. తెల గు కవిత ఆరంభ 
దశలో నుండెను. విష్ణు కుండినులాం[ధదేశమును పాలించుకాలమున 
కడపముండలమున రేనాటి చోళులు తెలుగులో శాసనములు 
(వాయించినారు, అప్పటికే తెలుగు శాసనములు వేయించునంతటి 
దశకు వచ్చి శాసన రూపమున కనిపించినది. 


వాణిజ్యము ప= విష్ణు కుండినుల కాలమున వర్తక వ్యాపా 
రము విశేషముగ సాగినది. జేళశము సుభిజమె యుండుటవలనను, 
వివిధ వృత్తులకు సంబంధించిన | పజలుండుటవలనను దేశమున పరి 
(శ్రమలు నెలకొనియుండుటవలనను, విదేశ వ్యాపారము చేయుట 


247 


కవకాశముండుటవలనను, ఆం (ధనావికులు ధై ర్యసావాసములతో అగాధ 
సము[దములవై ఓడలు నడుపుచు, ఆంధ దేశము సిరిసంపదలతో తుల 
తూగునట్లు వ్యాపారము చేసిరి, విష్ణుకుండినుల నాణెములు, ఆం(ధ 
దేశమున, నల్లగొండ, గుంటూరు, కోస్తా మండలములలో లభించినవి. 
విష్ణు కుండినుల నాకౌములను నర్‌ వాల్టర్‌ ఇలియట్‌ పల్లవులవని 
భావించినారు 1 పొ%"ఫెసర్‌ రాప్సన్‌ ఈనాణొములు పల్లవులవనే తెలిపి 
నారు. వీటి నాతడు పల్లవకురుంబులవని నిర్ణ యించెను ఈ నాళొముల 
నాతడు రెండు మూడు శతాబ్దముల నాటివని తలచెను.కి నాణముల 
చె ఓడ గుర్తు ననుసరించి, విమ కుండినుల కాలమున నౌకా వ్యాపా 
రము విశేషముగ జరుగుచుండెనని ఊహింపవచ్చును పల్ల వులాంధ)9 
దేశమున మూడవ శతాబ్ద్యర్థమున బలపడిరి. ఉపాసిక బోధిసిరి 
నాగార్జునకొండ శాసనము వలన ఇత్వాకులు ఆం[ధదేశమున మతాఖి 
వృద్దికి వ్యాపారభివృద్దికి పాటుపడిరనియు తూర్పు సము[ద్రముననున్న 
'దేళములతో వర్తక వ్యాపారము సాగించుచుండిరనియు తెలియు 
చున్నది. యజ్ఞ (శ్రీ శాతకర్ణి నాణముల్నవై ఓడగుర్తులున్నవి ఆ 
కాలమున తూర్పు దేశములతో ఆం(ధధబేశము విశేషము వర్తక 
వ్యాపారము చేయుచుంజెను ఆం|ధ రాజుల నాకాములు ఇశ్వాకుల 
కాలమున చలామణిలో నుండెను. నాళామువై గల లంఘించు 
సింవాపుగు ర్తు [1పాచీన (వాహ్మీలిపిలో (వాయబడిన శాసనాతరములు 
ఇజ్య్వాకు, విష్ణు కుండిన, చోళవంశీయులకు సంబంధించిన నాణాములని 
తెల పుచున్నవి ఈ నాకాములు పల్ల వులవి మా తముకావు. పల్లవ 
"రాజుల ఛిప్నాము నంది. ఇజ్వాకు, విష్ణు కుండిన వంశీయుల 
చివ్నాము సింహము. రామతీర్ణము, చికుుళ్ళ, పొలమూరు శాసన 
ముల కమర్భ్చబడిన కడియములకు గల రాజ చిప్నాములు వంజాఎ త్రి 


1. Ellots, Coins of South India Plate II No 55-58 
and No 131-138. 


2, Coinages of Southern India P 37. No 126. 


248 


అంఘించు సింవాపు బొమ్మ, పూలకుండి. విస్తు కుండినుల నాళము 
లయమై గల చివ్నాము సింహము. ఈ వంశీయులకు సంబంధించిన వే మొగ 
[లాజపురము, వుండవల్లి. బెజ వాడ గువాలయములు. కృష్ణానది ఉ త్త 
రమున నున్న ఆంధ దేశమును పల్లవు లెన్నడై నను ఆ|కమింపలేదు, 
బొజ్జన్న కొండ (పొంతమున 68 రాగినాళాములు, ఒక బంగారు 
నాశాము లభించినవి. విషమసిద్ది చిరు గల ఈ నాణెములు విష్ణుకుండిను 
లవి. విష్ణుకుండిన వంశపతనానంతరము విషమసిద్ది బిరుదము గల 
తూర్పుచాళుక్య వంశస్థాపకు. డగు కుబ్దవిమ్టువర్హనుడు, తాను విష్ణు 
కుండినుల జయించినట్లు సూచించు విధముగా నాళాములవై తన వేరు 
చెక్కించినాడు. అన్తే ఎలమంచిలోవద్ద లభించిన నాణెములు, నల్ల గొండ 
మండలములోని దండపాడు*లో లభించిన నాశాొములు వివ్చుకుండినులవి, 
లభించిన నాణములను బట్ట విష్ణుకుండినులు సంపన్నులనియు, ఆ కొల 
మున వర్తకము విశేషముగా సాగుచుంజెనని తెలియుచున్నది. 


విష్ణుకుండినుల కాలమున ఆం|ధదేశము విదేశములతో వ్యాపా 
రము చేయుచుండెను. రెండవ మాధవవర్మ కాలమునాటికి విసుకుండి 
నుల రాజధాని ఇం| దపాలనగరము నుండి అమరావతికి మారినది, 
అమరావతి బౌద్ద స్తూపము అమ శేశ్వరాలయముగా మారినది. నుప 
సిద్దమై వ బౌద్ధజ్మ్నేతము శ్రైవమ్యేత్రముగ మారుట సంభవించినది. 
క ఎ్రుహానదివె , వాడపల్లి , అమరావతి, మోటుపల్లి , ఘంటసాల, 
కోడూరు వరకు వర్తకము, న్వదేశమునను, మోటుపల్లి కోడూర 
(పాంతముల నుండి, విదేశములకును సాగుచుండెను. కొలంకాయన 
(వభువుల కాలమున (ప్రసిద్దిగాంచిన ఓడరేవులు, విష్ణుకుండినుల యధీన 
మైనపిమ్మట, కళింగ దేశమును ఆంధ్రులై న. విష్ణుకుండిన [ప్రభువులు 





1 Ind Ant. VolXXV P 322. 


2 Rep. ముల -Dept H E H. Nizams Dominmou 
1925-26 


240 


జయించిన పిదప, విదేశమ.లతో వర్తకము విరివిగాసాగను. ఆంధ 
దేశము నుండి. బర్మా, సయాం, కంబోడియా, చీనా, జపాన్‌, 
సిలోన్‌, నుమి(తా, జావా బోర్నియో, మలయ అరకాను 
మున్నగు తూర్పుదేశములకును, ఈజిన్ట, రోము [గీసు మున్నగు 
పాశ్చాత్య "దేళము లకును ఓడలవై నావికులు, వర్తకులు (ప్రయాణము 
చేస్తి ఆయా చదేశములందు వ్యాపారము చేయుచుండిరి లెండవమాధవ 
వర్ద (తిసము|చాధిపతియనియు, అతని రాజ్యము.న కు త్తరమున 
శేవానది సరివాద్దుగా నుంజెననియు, దడిణ సము[ద్రముః |ప్రాక్సళ్చిమ 
సము[దములా మహారాజు యధినమున నుండెననియు శాననముల 
వలన తలియుచున్నది.! విమ్షుకుండినుల కాలమున వరక వ్యాపారము 
మూడుపూవు లారుకాయలుగా వర్ధి లి నది. 


శిల్పము 2-_ విష్ణుకుండినుల కాలమున (ప్రత్యక మైన శిల్పకళ 
వృద్దిచెందినది. విష్ణుకుండిన (పభువ రేణ్యులు శిల్పక ళను పోపించినారు. 
శిల్పుల నాదరించి, సన్మానించినారు. శాతవాహన, ఇ ఆళ్వూకువంశలీయుల 
కాలమున బ"ద్దమత (పాధాన్యము శిల్పక లందు కనిపించును, విష్ణు 
కుండినులలో మొదటి ముగ్గురు రాజులు బౌద్దుళణానుయూయులు 
కావున, వారు 'బౌద్దారామ విహోర, సంఘా రామములను, స్తూవములను 
నిర్మించినారు. అందు గోవిందవర్మ మవోద్భుత శిల్పసంపదతో 
నొప్పారు వివోరముల నిర్మించెను. 


వి|కమేం[ద భట్టారకవర్శ ఇం[దపాలనగర త్యామళాసనము 
వలన గోవిందవర్శ “పడథిజ్ఞ (పతిపాద్య భర్శనాను.గహ జనితసుగత 
శాననాఖి (ప్రసాదస్య విబుధభవన  |ప్రతిస్ఫర్థి శళోభాసముదయా నేక 
మహావిఫోర _పతిఖ్రాపనాధిగళాన న్త (వావా్యాణ వుణ్యసంభారస్య 





1 వికమేందభట్టారకవర్శ ఇం[దపాలనగర శాసనము 
భారతి. జూలై 1965 


250 


మహారాజశ్రీ) గోవిందవరస్రిణః '*1 అని వర్ణింపబడినాడు. ఈ మహో 
రాజు, తన శిల్పక ళాభిరుచిని, వివోర, ఆరామ, చె త్యాలయ నిర్మా 
౧ంమువలన వెల్ల డించినాడు 


అశోక చక్రవర్తి బౌద్దమత వ్యాప్రికి గారకుండై. అనేకము 
లె న బౌెౌదనూపముల నిర్మించినట్లు విషుకుండిన (ప్రభువులు, వెదిక 
యం అలాని ౧ ౯ 0. 
మతవ్యా_ప్తికిని, తమ వైదిక మత నిరతిని (ప్రకటించుటకు అనేక 
దేవాలయముల నిర్మించుటయేగాక, గువాలయములను సైతము 
తొలిపించిరి 


విష్ణుకుండినుల నాటి వేంగిలోని చి|తరథస్వాామి ఆలయము, 
పాలూరులోని విష్ణు వి[గహస్వామి ఆలయము (పసిద్ది జెందెనవి వేంగి 
లోని చిత్రరధసాామి ఆలయము శాలంకాయనుల కాలమున 'వెలసినను 
విష్ణుకుండినుల కాలమువ, శిల్పకళాశోభితమైనది విష్ణుకుండినుల నాటి 
గువోలయములు, ఇం[ద్రకీల పర్వతము, ఉండవల్లి, మొగ లాజ 
పురము, నెల్లూరు మండలములోని ఖై రవుని కొండ, ఇం[దపాల నగర 
ముననున్న ఆలయములు, శిల్పక ఇ ఏలసితములు. ఆ 'రాజనుల శిల్ప 
కళాఖిమానమునకు నిదర్శనములు. 


విష్ణుకుండినుల పరిపాలన మాం[ధబేళమున శ 1 శతాబ్దుల 
మధ్యకాలమున సాగినది 'డూబియల్‌ " పండితుడును, ఈ రాజులు 
లలిత కళలను పోషించి వె దిక మతము నాదరించినారని చెప్పినాడు. 
వీరు నిర్మించిన దేవాలయములు, గువోలయములు, శిల్పకళా మతల్లి 
కాటవట్టువుల్కు ఈ ఆలయములలోని మంటపములు చతుర(సాకార 
_నంభములవై ఆధభారపడియుండును మందిర ద్వారములన్నింటిలో 
ఇరు[పక్కలగల గూళ్ళలో ద్వారపాలకుల విగ్రహాములు చెక్కబడి 
నవి ఈ ద్వారపాలకుల వి[గపాములు జుట్టుముడితోను, తలమీద 


41. ఖారతి..-జూన్‌ 1965 


251 


రెండు కొమ్ములతోను, విది తాలంక రణములతోను కనిపించును. 
_నంభములు చెక్కాబడిన తీరు, పనితనము, _స్తంథములవై గల లతలు, 
పద్యములు, శిల్పుల చాతుర్యమును, శిల్సక శాభిజ్ఞ తను వేనోళ్ళ 
చాటుచున్నవి ఆం|ధ్రశిల్చుల అద్భుత శిల్పకళా పరిజ్ఞానమునకు దేవా 
లయ, గువోలయ _స్తంభమ.ల్నవై గల శిల్పము తార్కాణము. 


'చేవాలయ _నంభములందడుగు భాగమున పూలకుండి, దాని 
నుండి పుష్పములు బయటికి వచ్చుచున్న ట్లు మవోద్భుతముగ చెక్కూ 
బడినవి దేవాలయ మంటపములందడుగు భాగమున గోడలవై పంజా 
ఎ తిన సింవాపు బొొమ్మలున్న వి. విష్ణుకుండినుల నాణములవై నను, 
సింవాపు గుర్తులు, పూలకుండి చివ్నాములు కనిపించును. ఇట్టి శిల్పా 
కళాశోభితములై న _న్తంభములచే నిర్మింపబడిన దేవాలముల శిల్పసంపద 
అనన్యసామాన్యము,. 


ఈ రాజన్యుల చానళాసనములందును శేసరి ముద యున్నది. 
వీరికి సంబంధించిన నాకొములు, ఉత్తర సర్కారులందు లభించినవి. 
వీటిని సర్‌ వాల్టర్‌ ఇలియట్‌ సంపాదించెను. ఇలియట్‌ ,'రాప్సను పండిత 
వర్యులీ నాణాములు పల్ల వులవని భావించినారు. కాని నాణిములవై గల 
ము[దలు, సూవులకుండి, గువోలయములందు గల _న్తంథములపై 
యుండుటవలనను, శాసనముల కడియములకు గుది|గుచ్చబడిన రాజ 
ము[దికల-పై నీ చివ్నాము లుండుటవలన నివి విష్టుకుండినులవని 
యూహంవపవచ్చును. 


ఇలియట్‌, రాప్సను పండితులు లభించిన నాళౌములను పరిశీ 
లించి, పరిశోధించి ఆ నాణెములు పల్ల వరాజులవని “తెలుపునాటికి విషు 
కుండిన వంశమొకటి ఉండెననియు, ఆవంశీయులాం(ధదేశమును పాలిం 
చివారనియు చారిత్రక లోకమునకు చెలియదు విష్ణుకుండినుల నాకా 
ములవై “(క్రీ పర్వత అను 'అతరములుండుటవలనను, ఉండవల్లి 


252 


గుహాలయములలో, ఒక కుడ్యమువై నను ఇం[ద్రకీలా[దివై నున్న 
ద్వితీయ[ శేణి _న్తంభమ లవై నను, “(శీ ఉత్ప త్తి పిడుగు అని ఉండుట 
వలనను నాణమ.లవె గల చివ్నాములు, గుహీాలయములలళోగల స్తంభ 
ములవె నచ్చటచ్చట చెక్కిన చివ్నామ.లొకళు యగుటవలనను, 
ఈ గువాోలయము.లు విష్ణుకుండిన (పభువుల కాలమున నిర్మించబడినవని 
చెప్పవచ్చును 

ఉండవల్లి:= "బెజవాడకు మూడుమె ళ్ళ దూరమున ఉండవల్లి 
అను (గామమున్నది |గామమునకు సమీపముననున్న కొండలలో 
వివ్ష పర్పితమైన నాల్లు అంతస్తులుగల గువాలయములున్న ఏ. ఈ గుహా 
లయమ.లు, జౌద్దమతము ఆం|ధ్రదేశమున వ్యాపించియున్న కాలమున, 
అనగా కీ ఖ్‌ 2,9 ళ తాబ్దులలొా నిర్మింపబడి యుండనచ్చునని చారి[తకుల 
యభి[ప్రాయము. ఈ గువోలయములలోని శిల్పము, ఆలయ నిర్యాణ 
పద్దతి, చెక్కడములు, వాస్తుశాస్త్ర (పకారము నిర్మిం చినరీతి ననుసరించి 
చూడ, ఆం[ధదేశమున జౌద్దము తీణించ సమయమున వై దికమతము 
విజృంధించు కాలమున అనగా ఇఆ్వూకువంళ పతానాన ంతరము, పల్ల వులు, 
ఆనందగోతికులు, శాలంకాయనులు ఆం| ధభూఫాగములను పాలించు 
సమయమున, విష్ణుకుండిన (పభువులచే బౌద్దమత భికున: ఘములకొఅకు 
నిర్మింపబడియుండవచ్చును. ముఖ్యముగా విష్ణుకుండిన వంశజులలో 
బౌద్దారామ వివోరము.లనేకములు నిర్మించిన గోవిందవగ్మ మహో రాజే 
ఈ మహాలయముల నిరా్మాణము గావించియుండును. రెండవ మాధవ 
వర 'రాజ్యూఖభిపి. కుడె న పిమ్మట, యజ్ఞ యాగాదులా చరించుచు, 
వై దికమతోద్దరణమునకు బూని, బౌద్దశిల్ప కళాళోభితమ్నులెన 
ఈ గుహాలయములను (వెదికమతానుసారము బేవాలయములుగా 
మార్చీంచియుండవచ్చును. చేవాలయములను, గుహాలయములను 
పరిశీలించి చూచిన ఈ మార్పు స్పష్టముగ కాన్చించును. శిల్పకళ, 
(పథమ దశలో నున్నపు డీ గుహిలయములు తొలిపింప బడినవి. 


253 


ఈ గువాలయములందలి అనంతశయన విగవామ. తూర్పు చాళుక్యుల 
కాలమున పూ రిగావింపబడి యుండవచ్చును 


(కీ.శ. 1920 వ సంవత్సరమున పురావస్తుశాఖవారీ గువ్వాలయ 
మును తమ స్వాధీనము చేసికొని రకించుచున్నారు ఈ గువాలయ 
ములు కృష్ణానది దజీణ తటమున, మనోవార (పకృతి శోభతో 
నొప్పారు రమణీయమైన [వదేశముననున్నవి ఉండవల్లి కొండలలో 
తొలచబడినవి. ఆం[ధుల [పాచీన శిల్పకళా నిలయములుగా నేటికిని 
నిలిచియున్న వి నాలుగంతస్తులుగల గువాలయము చూచుటకు 
అందముగానుండి, శిల్ప క ళా భిజ్ఞుల కాళ్చర్యము గొల్పును. ఈ 
గువాలయము ఐదవ అంతస్తు అనంపూ రి గా నున్నది. 


గువాలయమున [కింది భాగమున గల గుహా చదరముగా 
తొంబది అడుగులు కలది. రెండు వరునలుగల సనృంభములు, ఒక 
మంటపము, దాని వెనుక గర్భాలయము, దాని మధ్య వేదికయు 
నున్నవి. మంటపము చూర్వువె చై త్యాలంకారములును, పరుగిడు 
చున్న కుందేళ్ళ సమూవాముల చి|తములును ఉన్నవి. ఈ మంట 
వము ముందుకు చొచ్చుకొని, మరియొక మందిర మున్నది 'చాని 
వెడల్పు 80/లు రాతిలో £0*ల లోతున తొలుచబడినది నాలుగు 
వరుసలు నాల్లేసి చొప్పున పదునారు స్తంభములు గలిగిన ఈ మండప 
మునకు మధ్య రాతిలో తొలిచిన గర్భాలయమును వేదికయునుకలవు 
అందొకదానియందు నృసింహస్వామి వి(గవామున్నది. స్తంభము 
అన్నియు శిల్ప సంపదతో నొప్పారుచున్నవి. మూండవ అంతస్తునకు 
వెళ్లుటకు మెట్లు అమర్చబడియున్నవి మూడవ అంతస్తులో నున్న 
మంటపమును విశాలమైనది ముప్పది రెండు అడుగుల పొడవు, 
ముప్పది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న ఈ 
మండపమున 12 స్పంథములున్నవి దీనికి గర్భాలంరుములేదు. నృంభ 
ములు నునుపుదేలి వాని శీ మహేవిష్షువు అవతారములు, 


254 


చి|తములు, గజములు, సింహముల, మున్నగు బొమ్మలు చెక్కబడి 
యున్నవి ఈ మూడవ అంతస్తులోని మండపము యొక్క దతిణపు 
చివర 17'ల పొడవుగల శేషశాయియెన (శ్రీ) మహావిష్ణువు వి|గవా 
మున్నది. ఆదిశేషువు పడగలు, నాభికమలమునందా సీనుడై యున్న 
బ్రవ్మా, పాద పద్మముల సన్నిధి లథీశ్రిదేవి, తుంబుర, నారద, సనక 
సనందనాది మహామునులు (శ్రీ) మహావిష్ణువును కొలుచుచున్నట్లు 
చెక్కుబడినది. సహాజ పరిమాణములో నిర్మింపబడిన ఈ విగవాము 
వింతగెలుపుచుండును ఈ గువాలయ నిర్మాణము విష్ణుకుండిన 
(పభువుల శిల్పక ళాభిమానమునకును, శిల్ప క ళాపోషణకును తార్కా 
ణము 

భైరవ కొండ: నెల్లూరు మండలము ఉదయగిరి [గామమునకు 
ఇరువదినాలుగు మైళ్ళ దూరమునగల నల్లమలకొండలలోని ఒక కొండ 
చరియను భై రవకొండయని పిలుతురు ఈ కొండలో ఎనిమిది గువో 
లయములున్నవి ఈ గువోల చుములలో రెండు గుహపోాలయములు శిల్ప 
సంవదకు గడు(వసిద్ధమైనవి సింవోధిష్టితమ వలె నున్న శిలా న్తంభములు 
ఆలయముఖచాషరమునకు రుడువై పుల, ఆజాను బావులు, భయంకర 
ముఖులు, విపులక్క-_ందులు, జటాధారులై న ద్వారపాలకుల విగహా 
ములు ఆ కాలపు ళిల్పమును చాటుచున్నవి ఆం|ధదేశమున ర, 6 
శతాబ్దుల కాలమున వెలసిన శిల్పనంపద కీ గుహిలయ శిల్పము మచ్చు 
తునకవంటిది. పల్లవశిల్పమ-.వలె ఈ శిల్పము గోచరించును. ఈ గువో 
లయములలోని శిల్పకళ శిల్పసొందర్యముతో నలరారుచు ఆనాటి 
శిల్పుల శిల్పరచనా నై పుణ్యమును జ్ఞ పికి తెచ్చును 

బెజవాడ-ఇం(దకీల పర్వతము : ఇందకీలా[దివె అక్కన్న 
మాదన్న పేరుగల రెండుశరునల గుహాలయములున్న వి వానిముందరి 
భాగము మూడు ,భాగములుగ నున్నది. ఒక్కక్క భాగమునందొ 
కొక్క గర్భగవామున్కు గర్భ గృహమునకు ముందొక అర్హమంట 


255 


మును (త్రిమూర్తుల కర్పితము గావింపబడినది. [కింది భాగమున నున్న 
గృవా పాంగణమున మలిచిన ముఖమండపము శిధిలమెపోవ, మండప 
మునకు సంబందించిన స్తంభములు మాతము కనిపించుచున్నవి వై 
భాగమున నున్న గువాలయము మా[తము చెక్కు_చెదరక నిలిచి 
యున్నది. ఇది విష్ణుకుండిన, పల్లవ రాజవంశీయులు శిల్పకళా భి 
మానమన నిర్మించినట్లిది. ఐనను అబ్లుల్లా కుతుచ్లా కాలమున నాతనిచే 
6౬ 6౧ ౧౧ ౭౫ 
నిర్మింపబడినదను వాడుక (పజలలో (పబలినది. 


'మొుగ్మ్యలాజపురము :- విజయవాడకు రెండు మైళ్ళ దూర 
మున ఈ గుహాలంయములున్న వి. ఇవియును మూడు భాగములుగ 
విభజింపబడియున్న వి. ఇవి (తిమూర్త వ్రంకితములు. రివ తాండవము 
నకు సంబంధించిన గువోలయ మిందు ముఖ్యమైనది. విశాలమైనది. 
దిని పొడవు కిప్టే లు వెడల్పు. 15. 8లు. ఈ గువాలయ ముఖ 
మండపమందలి _స్తంథములు శిల్పకళాశోభితములై , అపూర్వ శిల్ప 
కళాసంపదతో నొప్పారుచున్నవి. ఈ గుహాలయమందలి శిల్పము కడు 
(పశ_స్తమైనది. గృహ |[పాంగణమున జక్కబడిన నటరాజస్వామి 
వ్మిగహము శిథిలమెనది. కాని ౩ వగణమునకు చెందిన, భృంగి, శృంగి, 
వి[గవాములు, ఆ వి|గహాములకు చేరువలోనున్న గణపతి వి|గవహాము, 
గణపతి వి(గవహామునకు దగ్గరలోనున్న ఆదిశ కి మున్నగు గణముల 
విిగవాములు చెక్కబడినవి చక్కని శిల్బుముతో నలరారుచు జీవ 
కళతో నుట్టిపడుచున్నవి. గృవానిర్య్మాణమున కనువైన రాతికొరకీ 
కొండలను వగులగొట్టు€ వలన ఈ గువోలయ శిల్పనంపద పగిలి 
వీటలు చారినది, ఆం|ధ్రదేశమున విష్ణుకుండినుల మొదటి రాజధాని 
యగు ఇం[దపాలనగరమున గల శివాలయములు సాధారణ శిల్పముతో 
పానొరు చున్నవి. విష్ణుకుండినులు శిల్పకళను పోషించి, ఆదరించి, 
శిల్పులను గ్కెరవించి తరతరములవరకు తాము మలిపించిన శిల్పము 


256 


చెక్కుచెదరకుండ నుండునట్లు చేసి విష్ణుకుండిన వంశ (ప్రతిష్ట చిరకాల 
ముండునట్లు చేసినారు. 


ఈ [పకరణము వాయటలో దోడ్పడిన |గంథములు. 


E I Vols No. IV, XII, XVII, 

వ II VolX 

J AH RS Vols VI 

Hyd Arch Series No 8. 

భారతి సంపుటములు జూన్‌, జూలై 1965. 


7వ [పకరణము 


కళింగాం (థ యుగము 


ఇప్పటి ఆం|ధ చెళములోని (శ్రీకాకుళము, విశాఖవట్ల ణము, 
ఒరిస్సా రాష్ట్ర ములో నున్న బరంపురం, గంజాము జిల్లాలు వూర్వము 
కళింగ బేళశముగ వ్యవవారింపబడినవి. అతి (పాచీన కాలము నుండియు 
కళింగము [పసిద్దికెక్కినది. పూరా ణితిపోనములందు కళింగబదేళ 
(పళంస కలదు. (చౌపదీ న్వయంవర ఘట్టమ.న, సవాదేవుని దథజిణ 
దిగ్విజయమున, బారత యుద్దమున కళింగ (వభువు (హళంస యున్నది. 
భరతుడు కేకయ రాజును విడి బయలుదేరి అ యోధ్యానగ రము 
-జేరునపుడు కళింగ పట్టణము మీదుగా వయనించెనని రామాయణము 
నందున్నది 


ఏక సాలే స్రాణుమ కీం వివతే గోముతీంనదిమ్‌ 
కళింగ నగరే చాపి (పాష్యసాలవనంతదా ! 
---రామాయణము- అయోధ్య 71-16 


అశు ను గివుండు సీతా న్వేవణము.నకు తన యనుచరులను 
పంపునపుడు, దళములను వర్ణించు సందర్భమున, కాకీ వంగ చేశళము 
లతోపాటు కళింగచేశమును పర్కొనినాడు. 
విదర్భ వృషికాంళశవ రమ్యాన్యాహొవ. కానపి 
తధావంగాన్క-ళింగాళ్ళ కెళికాంళ్చ సమంతతః 
——-రామాయణము-కిపి,౦ంధ-41-11 


వశార్ము..9"జేంరు పురాశాచుుంన ఉ_తర, దతు.ణ, మధ్య కళిళగముల 
(పశంన కలదు. బలిచ కవర్తికి తీర్హ తమనుడను బుపి _పభావమున, 


258 


అంగ, వంగ, క ళలింగ,సుహ్మా, పొం డులను పుతు అుదయించిరనియు, 
వారి దేశములకు వారియనంతరము వారి వేరు వచ్చెననియు పురాణ 
ముల వలన ఆలియుచున్నది. 

మౌర్య చ్మకవర్తియగు అళోకుడు కళింగ 'దేళమువై దండెత్తి 
జయించెను కళింగ యుద్దమున రక్త పాతము చూచి, మరణించిన 
వారి బంధువుల రోదనమును విని, వికలాంగులైన వై నికుల గాంచి, 
మనో వేదనము ననుభవించి, యుద్దము గావింవనని |పతినబూని 
అహింస యే వరమ ధర్మమని చెప్పునట్టి బొద్దమత మవలంబించి, బౌద్ద 
మత (వచారమునకు అశోక చకవర్తి తన శేష జీవితమును ధార 
బోసెను, అప్పటి నుండి కళింగబేశము వాసికెక్కినది. భారత 'దేళ 
చరితలో కళింగ దేశమున కొక స్థాన 'మేర్చుడినది. కళింగ దేశము 
వాల కాలము గాంగ రాజులచే పాలింవబడినది. విరిని తూర్పు గాంగు 
లనియు, మధ్య యుగపు గాంగులనియు, తరువాతి గాంగు లనియు 
చారిితకులు విభజించినారు. ఈ వంశీయులు ఐదవ శతాబ్ది నుండి 
వది హేనవ శతాబ్ది వరకు, ఎడతెగకుండ, కళింగమును పాలించినారు. 
ఆం (ధదేశములోని కొన్ని భాగములను కళింగ రాజులు పాలించిరి. 
(పాచీన తూర్పు గాంగులకును, ఆంధ "దేశాధీిశులకును నంబంధము 
లుండుట వలనను, ఆం[ధచేశమున బలవంతులై న రాజ వంశీయులు 
కళింగ భూ భాగములను జయించి పాలించుట వలనను. కళింగాం|ధ 
మునకు సంబంధించిన సాంఘీక చరిత ఆం|ధుల సాంఘిక చరి తలో 
నొక భాగ మని భావింవవచ్చును. |పాచీన తూర్పుగాంగులు తాము 
వేయించిన శాసనములందు గాంగళకమును వేర్కొనినారు. మధ్య 
యుగపు గాంగులు, తరువాతి గాంగులు, ను పసిద్దమెన శాలిబావాన 
జకదుును వాడినారు, 


భారతావనిలో కళింగ మతి (పాచీన మైనది, మురాణములందు, 
సూ _తములందు పేర్కొనబడినది. టాలెమీ, ప్లీనీ, యువాన్‌చాంగ్‌, 


259 


మున్నగు విదేశీయుల (వాతలందును, కథింగ చేశము వేర్న్మూన 
బడినది. కురు తే. తమున జరిగిన కౌరవపాండవ యుద్దమున పాండవు 
లకు వ్యతిరేకముగా కౌరవ పతమున జేరి కళింగులు పోరాడినారు. 
తూర్పు నము దతీరమున కళింగు లనువా రున్నట్లు న్యాచురల్‌ హిస్టీ 9 
౧ ౬ 
అను _గంథమువలన _ తెలియుచున్నది. ఈ [గంథమును ప్లీనీ అను 
చరి తకారుండు రచించినాండు. ఇందు భారతబేళమున నున్న జాతుల 
చరిత కలదు. 


గంగానది తిరస్థ [పాంతములందు తూర్పు నూగదులు కళింగ 
గాంగులు, అలెగ్జాండరు కాలమున నున్నట్లు Mecrindle మరియు 
Plutrach © వాతలవలన తెలియుచున్నది. వైన (గంథములగు 
పరిశిష్టవర్వము, మహోబోధివంశములవలన కోళింగుల గురించి తెలియు 
చున్నది. గాంగ వంశాను చరితమను సంస్కృత కావ్యమువలన గాంగ 
రాజుల వంశ క్రమము, రాజ్యపాలనా కాలము తెలిసికొనవీలగుచున్నది. 
జగన్నా ఖాలయమున భ|దవరుపబడిన “మండల పాంజి వలన గాంగ 
వంశీయుల చరిత తెలియుచున్నది ఈ (గంధము ఒరియా భాషలో 
16వ శతాబ్ది పంతమున వాయబడినది 


కుళోత్తుంగ చోళుని దండ నాయకుండగు కరుణాకరుని, 
ఉత్తర కళింగ లేక స్ప కళింగ విజయము 12వ శతాబ్దిలో నున్న 
జయనొండార్‌ రచించిన కళింగట్టుప్పరణి [గంథము వలన తెలియు 
చున్నది. ఈ (గంథము కరుణాకరుని సమ్మగ దండయా తా 
విజయయములను తెలుపుటయేగాక,  కళింగబేళ (పజల ఆచార 
వ్యవహారములను, సంస్కృతీ సభ్యతలను శెలిసికొనుటకు దోడ్పడు 
చున్నది. 18వ ళతాబ్దిలోని గాంగ రాజులకాలపు సాంస్కృతిక, 
మత, రాజకీయస్టితి గతులను, తెలిసికొనుటకు సంస్కృత |గంథములగు 
విద్యాధర వకావళీ, నరవారి యతి స్తో[తములు దోడ్పుడు చున్నవి, 


260 


భారతావనిలో గల కళింగదేశమున తూర్పు గాంగరాజుల 
పొానము నుమారు వేయి సంవత్సరములు సాగినది. గాం గ 
శకారంథమునుండి నుమారఠు |కీశ 1450 వరకీ వంశీయుల విచ్చిన్న 
ముగా కళింగాం[థధమును పాలించినారు. విరి వరిపాలనా కాలమున 
ఒకొగాకగరా మారు కళింగ రాజ్యము వృద్దియనది, మరియొక మూారు 
తీణించినదె, 


రాజధాని . కళింగ రాజులకు రాజధానులుగా వరి ల్రీన 
పట్టణములలో సపేర్కొనదగినవి కళింగ నగరము, దంతపురము, 
సింపాపురము మొదలగునవి. గాంగవంశపు రాజులు కళింగ నగరము 
నుండి ఎన్ని యో దాన శాసనము లిచ్చినారు. శాసనములందు కళింగ 
నగరము, సర్వ ర్తునుఖ రమణీయమైనదనియు, విజయ కళింగనగర 
మనియు వర్ణింపబడినది. కరింగరాజులు శాననములందు కళింగాది 
పతుల మని చెప్పుకొనినారు. కళింగనగర స్టల ని'క్రేళము గుణించి 
పండితులలోను చారి |తకులలోను భేదాభి|పాయము లున్న వి. 


మహాభారతమున  వీవ్య్మ, ఉద్యోగ  వర్వములందు రెండు 
కళింగములు పేర్కొనబడినవి. వీటితో సనొకచదానికి రాజవురము, 
“రండవదానికి దంతపురము నాజధానులుగా నుండెడివి. రాజపురము 
నెటి జయపురము.జరిస్సాలో నున్నది. దంతపురము నేటి (శ్రీకాకుళము 
జిల్లాలోని దంతపురము. వాల్మీకి రామాయణమున అయోధ్యా 
కాండవమున దశరధ మహారాజు అయోధ్యను రాజధానిగా కోసల 
'దెశమును పాలించుచున్న సమయమున కళింగ నగరమున్నట్లును, అది 
కోనల దేశమునకు పడమరగా సోనా నది వొడ్డున ఉన్నట్లును పేర్కొన 
బడినది. సోనానది నేటి కోణ నది, గంగానదియొక్కా ఉపనది. బౌద్ద 
జాతక కథలందును సింహళ ద్వీపరాజుల ద్వీప వంశమందును, మదో 
వంశమునంధును కళింగములోని సింవాపుడము, దణతపుఠముణా: 
చేరానబడినది. ధథంతపురమున బుద్ధుని దంతము | పతిష్టింవబడ్కి 


261 


దంతముచు మహో చై_ త్రము నిర్మింపబడి వూజింపబతుచుంజ నని 
తెలియుచున్నది. ధంతపురమునగల మవోమై తము అశోకచ్మ్శకచర్తి 
నిర్మిం చినట్టిదిగా భావించబడుచున్నది. 


వంశధా రానది ముఖ ద్వారముననున్న కళింగవట్ట ణము పూర్వము 
కళింగనగరముగా, రేవు వట్టణముగా | పసిద్దిచెందినదని డాక్టర్‌ ప్రీ తక్‌ 
అభిపాయపడినారు. అలెంగ్బాడరు కనింఘమ్‌ గోదావరి ముఖ 
ద్వారమున _ రాజమహపాం[దవరమును, కళింగనగరముగా గుర్తిం 
శునారు, కాని అదినరి మైన గురి ౦పు కాదు. పవి[తమైన ముఖలింగ 
శే[తమే (పాచీన కళింగనగరమనియు, (పాచీన తూర్పుగాంగుల 
రాజధాని ఇది యేయనియు, వరిశోధనల వలన నిర్ణయించి చెప్పిన వారు 
రావు సాహెబు గిడుగు రామమూ రి వంతులుగారు.! 


ముఖలింగమున పెక్కు_శివలింగములు,దేవా అయములు ఉన్నవి. 
వందలకొలది ఇాసనములున్నవి. శాసనములందు శివుడు మధుశే 
శ్వరుడుగా, సోమేశ్వరుడుగా  వర్థింపబడినాడు. శాసనములలో 
“కళింగావనిన గరే( శ్రీమన్‌ మధుశకేశ్వరాయో  అనివర్థింపబడుటవలన 
ముఖలింగమే కళింగనగరమని భావించుట కవకాశ మున్నది. కామా 
ర్లవుండను తూర్పుగాంగరాజు, నగరమను వట్టణము నిర్మించి, శివునికి 
దేవాలయనిర్మాణము గావించి మధుశకేశ్వరుడను  వేరడిసాడు. 
మధూకలింగము, మోవాలింగముగా, కాల|క మమున ముఖలింగముగా 
మారి నుఖలింగ చ తమనబడినది. మధూక లింగమును ఒరియా 
భావలో  మోహాలింగమందురు. మోపహాలంగము, ముఖలింగముగా' 
మారుట నవాజమే కదా; ముఖథింగము, కోళింగనగరమని గిడుగు 





| Madras Jouraat of Lit Society 18891894 కకక్టళ 6 


262 


రామమూర్తి గారి శఖావముతో Dr. Hulzsch! R ౧. Benerjee® 
V.A. Smith వంటో చారి[తకు లేకీభవించినారు. 


రాజ్య పరిపాలనా విథానము 


కాతఐవా పాన నా (మాజ్య పతనానంతరము సువిళాలమెన 
సా|మాజ్యము, భిన్న భిన్న (పాంతములుగా విడిబోయినది. దండ 
నాధులు, సామంతులు, ఆయుకులు, నియుక్తులు, మండలా ధికారులు 
విషయాధిపతులు, స్వాతంత్యము |వకటించి, తమతమ యధీనము 
నందున్న (వాంతములకు శామే రాజుల మని (వకటించు కొనిరి, 
ద&ిణాపథమున పల్లవులు విజృంభించి, ఆంధ చేశళభూభాగములను 
తమ కై వనము చేసికొనిరి. ఆం| ధదేళ తూర్పు [పాంతమున శాతవా 
పహానుల సామంతులై న ఇజ్యూకు వంశీయులు విజయపురిని రాజధానిగా 
రాజ్యము స్తాపించి పాలింవదొొడగిరి. శాతవావాన సా|మాజ్యము 
చుటుకుల శాతకర్హులు, ఆఖిరులు, ఆం ధభృత్యులు, కళింగగాంగులు 
ఇఇళ్వూకులు మున్నగువారు పాలించు చిన్న చిన్న 'రాజ్యములుగా 
విడిపోయినది.అట్టితరుణమున కళింగ దేశమున చిన్న చిన్న రాజ్యములు 
తలయెతినవి. అందు ముఖ్యముగా, మారర వంశము, గాంగవంశము 
లకు సంబంధించిన రాజ్యములు చేరొ్మ_నదగినవి. 


గాంగ వంశపురాజులు, కళింగము నేలిన తదితర రాజ 
వంశీయులు, పరిపాలనా విధానమున తమ వలికలగు శాతవాపానులనే 
యనునదించిది. రాజ్యమున రాజో సర్వాధికారి. “రాజునకు సలనో 
నిచ్చుటకు మంత్రిమండలి యొకటి యుండెడిది. 'రాష్టికులు, రాష్ట్ర 
కూటులు, తదితర (వముఖులు, సా ఘూాజ్యమున పరిపాలనా విషయ 
మున రాజునకు చేదోడు వాదోడుగా నుండిరి. సా మాజ్యము పరి 
1. E. 1. vol I page 94 


2, Early History of India page 498 
§, History of Orissa page 42 


నీ గ్రస్త 


పాలనా సౌలభ్యమునశై రాష్ట్రములుగా విభజింపబ డెను, ఈ రాష్ట్ర 
ములనే విషయములని వ్యవవారించుచుండిరి. శాసనములందు 
వేద్కానబడిన విషయములలో, విజయపురి, నఆవీ, భోగాపురము, 
ధర్భ్మపురము, వరావావ రని,” కులవర్తని, జలమ్వోర వివయము,కి 
మున్నగునవి ముఖ్యములు. ముఖలింగ నగరము కులవర్తని విషయ 
ములో నున్నట్లు తెలియుచున్నది. 

సా|మాజ్య విభజనము విషయములతో నాగక, విషయములు 
మండలములుగా, మండలము లుపమండలములుగా, ఉపమండలములు 
(గామముల కూటమిగా, [గామములు పన్నులు వనూలు ననుసరించి 
భోజకములుగా విభజింపబడియుంజెను. విషయమునకు వివయాధి 
పతి సర్వాధికారి. ఇతండు రాజ బంధువుడె యుండును. వివయాధి 
పెతి [కింద మండలా థపతులుండిరి. ఆయా మండలముల యభివృద్దికి, 
మండలాధిపతులు, విషయాధిపతి పాటుపడుచుండిరి. కొన్ని మండల 
ముల సైనధి కారముగల వాడు మహో మండలేశ్వరుడు. ఇతని 
అధికారమునకు లోబడి, మండ లేశ్వరులు పరిపాలన సాగించుచుండిరి. 
"రాజు సా మాజ్య మందంతటను సంచరించి, అ|కమములు జరుగ 
కుండ జూచుచుంజెను అప్పుడప్పుడచ్చట జరుగు అ( క మములను 
నివారించి మండలాధిపతులకు, విషయా ధిపతులకు, భవివ్యత్తులో నట్టి 
ఒడుదుడుకులు, అ కమములు జరుగకుండ, దగిన సలహాల నిచ్చు 
చుండెను. సా మాజ్యమున అల్లరులు జరుగకుండ, (పజాపరిపాలనా 
సొలభ్యమున క్రై; శ తురాజుల దండయా (తల వలని భయము (పజలకు 
లేకుండ, దేళరతుణార్ల ము, సొ|మాజ్యపు సరివాద్దులందు అమాత్యులు 
నియమింపబడు-చుండిరి,.* |గామసీమలలో రాష్ట్రకూట (పముఖులు, 

1 అనంతవర్మ విశాఖపట్టణ తామ శాసనము 

వ. S&.L.I1. Vol V No. 1298. 

8. ఇందవర్శ్మ డేవుని తామ శాసనము. M.E.R. 1917.18. 

4. 5.1.1. Vol No 1101. 


౨64 


పయకులు, రాజులు, మున్నగువారు యుద్దకుశలు లై యుద్ద నమ 
యములంటు, రాజుకు, వన్య నహోయ మొనరించుచుండిరి. యుద్ద 
ములు లేని సమయములందు, జశమున శాంతి భ|దతలను నెలక్షొల్సి, 
(ప్రజల కష్టములను నివారించుచు, [గామ పరిపాలనా వ్యవస్థను పటిష్ట 
మొనర్చుచుండిరి. చిన్నచిన్న [గామములకు 'దణ్ణాసి” యనునతండు 
(గామ రతకుడుగా నుండెను. అమ్మాండి కొడుకు కవహార దర్ణాసి 
శాసనమందు.! వేర్కొనబడినాడు. |గామములో నెచ్చట నైనను, 
దొంగత్తనములు జరిగిన యడల గామ రత్షకు(జైన దణ్ణాసి బాధ్యత 
వహించుచఛచుండెను. నేడు ఆంధ మండలములోని గుంటూరు 
మున్నగు పాంతములలోని |గాఘములంధు, [గామ కట్టడి ననున 
రించి, వనాది కుటుంబముల నవారు [గామ రత కులుగా వ్యవవారించు 
చున్నారు. వీరు సాము, గరిడీలలో కథు నేర్పరులు. (గామమున 
జరుగు దొంగతనములు చిన్నవి యైనను, చెద్దవి మయొనను ఏనాది 
వారు బాధ్యత వఫాంచి, దొంగలను పట్టి తెచ్చి పోయిన వస్తువులను 
వారిచేత నిప్పించుచుంధురు. ఈ కట్టడివలన [గామ (ప్రజలు, పనాది 
వారికి సంవత్సరమునకు, థాన్యరూపముననో, ధనరూపముననో, పతి 
ఫలమును ముట్ట ఇప్పుధురు. 

(గా ఘిణులకు సౌకర థ్రములు సమకూర్చవఅసివచ్చినపుడు, 
'రాజుగాని, విషయాాధిఫతిగాని,  మండలాధిఫతిగాని సవియవడు 
చుండిరి. రాజు అ|గహారములను, చేవ భోగములుగనో, ్ఞాహ్మా 
'దేయములుగనో నిఛ్చునపుడు, రాష్ట్రకూట (ప్రముఖ కుటుంబముల 
వారి నాహ్వానింఛి, జారి సమవమున, జూానమిచ్చి, శానవమువేయింఛు 
చుండెను. రాజొనంగిన చాన శాసనములను, మండలా ధివతులు, 
రాజోద్యోగులు, సామంతులు, వివయాధివతులు, మవో మండ 
లేశ్వరులు, పాభించుచుండిరి. రాజ్యుమున (షజలతో సాధారణముగ 
అనై క ట్రతగాని, భశాఘంభంధ మైన వివాదఘములుగాని. లేకుంణెను 

1. £11. Vol V No 1066. 


265 


రాజులు,  [పజలచేగాని, మం తులచేగాని, తతూూర్వపు 
రాజులవేగాని, పుర పముఖులచేగాని రాజ్యపరిపాలనా భారము 
వహించుట కన్ను కొనబడుచుండిరి. [వజాపరిపాలనము [వజలకను 
కూలముగ  నుంఇను (పజానురంజకముగ పాలింవని రాజును, 
రాజ్య భష్టునిగావించుచుండిరి "రాజి మం [తుల సలవోననునరి౭చి, 
[వజాబీస్టముననునరించి, పాలించుచుండెను. భూమి వన్ను వంటలో 
1౮ వంతు, నీటి వన్ను, కప్పములు, ఇతర నుంకములు, వనూలు 
చేయుచు, రాజ్య సంరక౯ణార్ల ము సైన్యమును పోషించుచు, చాన 
ధర్మములకు, (పజాహిత కార్యములకు, రాజులు [వజలనుండి పన్నుల 
రూపమున వనూలు చేసియుంచిన ధనమును వెచ్చించుచుండిరి. 
ఆనాడు[పజాకేమమును గోరి పరిపాలన చేయు రాజులుండిరి. 


రాజు శాసనము  వేయించునపుడు  [గామమున అన్నీ 
కుటుంబములవారి నాహ్వానించుచుంణెను |గణామీణుల సమక్షమున, 
గ్రామము నగహారముగా దానమిచ్చి, శాసనము'వేంయించుచుంజెను.! 
అ(గహారముగానిచచ్చిన [గామము పూర్వా (గహారను లకు చేర్చబడు 
చుండెను. ఈ అ|గహారములందు రాజభటులు |వవేశించుటకు 
వీలులేదు. అహా దశకరములలో ఏ పన్నునైను, అ[గహారికులు 
రాజునకీయనవసరములేదు. అట్టి వాక్కులన్నియు అ|గహోరీకులేే 
చెందుచుండను. 

సా మాజ్యమున వివిధకులములకు సంబంధించిన వారుండిరి, 
కళింగము సంపన్న మైన చేశమగుటవలన, అన్య రాజుల దండయా [తలు 
'దేళశమ్ముపె సాగుచుండెను ఆయా దేశముల రాజులు చేయు, 
దండయా[తల సమయమున వచ్చిన, ఆం(ధులు, వల్ల వులు, 
పాౌహయులు, చోళులు, కళింగమున స్టి రనివానుకై యుండిరి. భిన్న 





1, హస్తివర్మ ఉర్హాము కాససము - ఆంధప్మతిక సంవత్సరాది 
సంచిక మే 1926 


266 


భిన్న మతములకు కులములకు జెందిన (పజలీ "చేశమున నివసించు 
చుండిరి. రాజులు, ధనాడ్యులై న దాతలు, విద్యా స| తములను 
కట్టించి, గురువులకిచ్చుచు, విద్యా వ్యా (_ికి పాటువడుచుండిరి. 1 
విద్యా న|తమన నటి పారశాలలవలగాక, ఉచిత విద్యాబోధన, 
ఉచిత బోజన సౌకర్యములు, ఉచిత వసతి లభించు విద్యా స్మ్య్తతము - 
ఈ స|తములందు ఎండాకాలమున చలివేం దలు, శీతకాలమున నెగడులు 
'నిలకొల్పబడుచుండెను. రాజాకుగల వనె_న్యమున వివిధ కులముల 
బారుండిరి. వి|పులు నై_తము చై న్యమున గొప్పగొప్ప పదవులను 
నిర్వహించుచుండిరి .£ 


వర్తకనానాసనాధుడను అధికారి వర్తకుల యొద్ద సుంకము 
వసూలు చేసి రాజకోళాగారము చేర్చుచుండెను. ఉప్పు తయారు 
చేసి వికయించు బేహారులనుండి, నుంకము వనూలుచెయుచుండిరి. 
కళింగము సము దతీరముకల దేశము కావున, రాజులకు ఉప్పువైన 
వచ్చు సుంకము ముఖ్యమైన ఆడాయముగ మంజెను. దొంగతనముగా 
ఉప్పును తయారుచేయువారిని శికించుటకు లవణాధికారి యొకడు 
రాజుచే నియమింపబడి జూగరూకతతో మెలగుచుంజెను శ రాజులు 
"వేయుంచు దానళాననము లను స్వర్ణ కారులు చెక్కు.చుండిరి. కాపులలో 
'నెన్ని యో భేదములుంజెను. భూ దులు యజమానులకు వృత్సివ్యవ 
సాయములందు సవాకరించి వృత్తి ముకాపు, పంటకాపులని పిలువబడిరి. 
వలవకాపులను నొకకాపువారుండిరి.* గుడి సానుల కుమారులు 
నాయకులుగానుండి, భూమిపన్ను, వృత్తిపన్నువనూలుచేయుచు, 
భూమినాయక, వృత్తినాయక బిరుదములతోవ్యవవహారింపబడుచుండిరి 





. SII. Vol V No 1842 
5.1.1. Vol V No. 1084, 1006 
5.1.1 Vol V No. 1995 
5.1.1. Vol V No. 1066 


హా 60 0695 


267 


దండాసి యనువంచములు |గామరతకులుగా నేడును కళింగమున 
కనిపింతురు. ఆకాలమున వంచములు మధుశేళ్వ రాలయ [పవేశ 
మొనర్చి పూజాదికముల నిర్వర్తించి చానదర్శములు చేయుచు, 
శాసనములు వేయించుచుండిరి.! కాయస్తులను నొకతెగవారుండిరి. 
కాయస్తుడన కరణపుజాతివాండు. మాహిమ్య(స్త్రీయందు వై దేవునకు 
జన్మించినవాడు కాయస్తుడు. కాయన్తులు [గామములలో వనూలు 
చేయు పన్ను లకు సంబంధించిన లెక్కలు, చేయుచుండిరి. అర్భవిల్లులో 
కాయస్తుల సంఖ్య ఎక్కువగా నుండెను. వీరి కన్యలను నేనా 
నాయకులు వివావామాడుచుండిరి.® కాళింగులను జాతివారు కళింగ 
'దేశముననున్నారు. వీరిలో (బావ్మాణులను భట్టులందురు. ఈభట్టులు 
'చేవాలయార్చకులుగా నియమింప బడుచుండిరి.. నేడు మధుకేశ్వురా 
లయపూజారులు కాళింగ | బాహ్ముణు లే. 


రాజ్యమున భూమి నాల్లువిధములుగనుండెను, 1, భూనీరునేల 
2 ఖండిక నేల లి. రాతినేల 4. నీరునేల. గాంగవంశీయులు 
పాలించుకాలమున సౌరమూనము వ్యవహారమున నుండెను. ముఖ 
లింగేళ్వరాలయములోను, చుట్టు పక్కల గల ఆలయములలోను గల 
శాననములందు మేష, వృషభాది సౌరమానమాసములు పేర్కొన 
బడినవి ఆం|ధచేశవ్యవవహోర[ ప్రభావము వలన కళింగములోని కొన్ని 
శాసనములందు కార్తీక, మాఘమాసాది చాం|దమాన మాసములు 
కనిపించుచున్న వి. 


ఈ కళింగ రాజులలో గాంగ వంశీయులు ముఖ్యులు. మాఠర 
వంశీయులు పాలించిన కాలములోను కళింగము సకల సౌభాగ్య 
వీలసిత మై యుండెను. 





5, 1. 1. vol. V No. 1066 
1. vol V No. 1121 


1 
2 5. 1. 
§. 5. 1, L vol. V No 1118 


268 


మత పరిస్థితులు : కళింగము [పాచీనచరి[తకల చేళము 
ఇచట వేద కాలము నుండియు, వైదిక మతము వర్ణిల్లి నది. అశోక 
చ[కవర్హి కాలము నుండి, జైన భౌద్ద మతములు "దేశమున 
వ్యాపించి యుండెను. శాతవావాన రాజుల సమకాలికుండగు ఖార 
వేల మవోరాజు చేటియ వంశీయుడు ఇత(డు కళింగ దేశమును 
చాల కాలము పాలించెను. ఈతని హోధీగుంఫ |పాక్ళత శాననమువలన 
ఈ మహారాజు జైన మళావలంబియని తెలియుచున్నది. భౌద్దమతమీ 
కళింగ దేశమున వర్ణి ల్రినట్లు నిదర్శ్భనములున్న వి. కళింగాం| ధమున 
నున్న రామతీర్ణము, (శ్రీకాకుళము జిల్లాలోని శాధిహుండము. 
అనకాపల్లి వద్ద నున్న శంఖవరము మున్నగు (పాంతములలో నున్న 
సంఘారామములు, వివోరములు, స్తూపములు భౌద్దమత మిచట 
వ్యాపించినట్లు లుపుచున్న వి. హ్యూన్‌ త్సాంగ్‌ కళింగమున పర్య 
టించు నాటికి అచట ౌద్దమతము వీణింప మొదలిడినది. (పజాభి 
మానము వైదిక మతముహై నుండెను. శంఖవరము కొండగుహాలలో 
భౌద్ద చితములున్నవి. శంఖవరములోని భౌద్ద న్తూపముల వద్ద, 
కొన్ని నాణోములు లభించినవి అందు సము ద గు వుని నాణు ముకటి 
కలదు. కావున కళింగ చేశమున, హూన్‌ త్సాంగ్‌ భారత దేశమునకు 
రాక పూర్వము, భౌద్దమతము వ్యాపించినది. ఈ దేశమున నున్న 
భద్రా రామ వివారములు, న్తూపములు మరములు మున్న గువాటి 
నిర్మాణము, (కీ. శ. మొదటి, రెండవ శతాబ్దములలో జరిగి 
యుండును. 

అశోకునియనంతరము చేటియ వంశీయులు కళింగము నేథి 
నారు. ఈ వంశమున మూ6డవ రాజగు ఖారవేలుండుతన 24 వ ఏట 
సింహాసననాసీనుడ య్యెను. ఖారవేలుడు వేయించిన  వొఖీగుంఫ 
శాసనము, కటకమునకు 19 మైళ్ళ దూరములోగల ఖండగిరి, 
ఉదయగిరి కొండగువాలలోని ఒక గువాలో చెక్కు-బడినది. "నేటి 
భువ నేళ్వరమునకు నాలుగుమై ళ్ళ దూరమున నున్నది, శాసనమున్న 


269 


కొండగువా పదునై దడుగుల పొడవు, ఐదున్నర అడుగుల వెడల్పు 
గల ఈ శాసనము వదిపాడు వం-క్తులలో నున్నది; ఈ శాసనము 
(పాక్ళత భామలో (శాహ్మ్‌లిపిలో (వాయబడినది. [కీ వూ. రెండవ 
శతాబ్దము నాటిది. జై నులకు సంబంధించిన శాసననములలోవోథీగుంవ 
శాననము మొదటిది. ఖారవేలుడు జై నుడు. హాధిగుంఫ శాసనము, 
జైన చివ్నాములతో, జై న సంవదాయములతో, జైన గువాలందు 
చెక్కు_బడినది. ఖారవేల మహారాజు జై న గురువులను గౌరవించి, 
శన మతస్థులను పోషించెను. బుపభ దేవుని వి గవాము ఇెక్కింబెను. 
శాననారం భమున “నమో అర్హ్యంతానాొం, నమో సర్వసిద్ధానాం'' 
అనియు, “అర్హ ంతప పాదానాం, కారలింగానాం నమసనానాం” అని 
శనుల నందరిని సమభావముతో గౌరవించెను. మగధను పాలించు 
మొదటి నందరాజుచే కళింగ చేళము నుండి కొనిపోబడిన మొదటి 
జినబువ.భ దేవుని వి గహమును, ఖారవేల మహారాజు కళింగమునకు 
తీసుకొని వచ్చెనని శాసనమున చెప్పబడినది. ఖండగిరిగుహూలు |పాచీన 
కాలము నుండియు, [పళ _స్తి ఆక్కినవి. జైన గురువులీ గుహలను, 
(క్రీస్తు, పూర్వమునను, కిస్తు తరువాత కాలములోను తమ యావాస 
ముగ చేసికొనినారు. ఈ గువాలు గువాలయములు, డైన మతము 
కళింగ చేళమున _ వ్యాపించుచున్న కాలమున "జై న తీర్థంకరుల 
కొొఅకు. జైన గురువులు, వారి శిష్యులు. నివసించుట కొలుకు నిర్మింప 
బడినవి. 

(కీ. పూ. నాలుగవ శతాబ్ది నుండి. జైన మతము కళింగ 
దేళశమంతటను వ్యాప్తిలో నుండెను. దీనికి నిదర్శనముగ ఖండగిరిలో 
గల లర్‌ గువాలుు గువాలతోగల జైన మత చివ్నాములు జిన 
వి గవాములు నిలిచియున్న వి. ఇచట 'భౌద్ద మత సంబంధ మైన కట్టడ 
ములు గాని, శిధిఅములు గాన్‌ లేవు. 

తామతీర్థడునందు లభంచిన' జైన పతిమల ననుసరిఐచియు. 
పాండవ పంచగుహాయందు, పూత్వచా ళుక్యలిపెలో (వాయజడిన 


270 


జైనుల వేళ్ళను బట్టియు, |క్రీన్తు పూర్వమును, |కీస్తు తరువాత ఐదారు 
శతాబ్దుల కాలము వణకు అత నమత శ (పాంతమున వర్ణిల్రినట్లు భావింవ 
వచ్చును. రామగిరి కొండలలో మొదట జైనము వ్యాపించి కీణిం 
చిక తరుచాత బి”ద్దమత సన్యాసుల కాలవాలమె అనుండెనని చెప్ప 
వచ్చును. 

రామ తీర్థము . రామతీర్ణములోని గురుభక్తి కొండలవై 
బౌద్ధ మతస్టులకు సంబంధించిన మరములున్నవి. ఇవి విశాఖపట్టణము 
జిల్లాలోని విజయన గరమునకు రి మై ళ్ళ దూరమున నున్నవి. రాముడీ 
(పొంతమున నివసించుట వలన రామతీర్ణమని రి కొండ|పాంతము 
లకు వచ్చినది. 'రామసనరోవరమును రాముడు నిర్మించినట్లు స్థల 
పురాణమువలన తెలియుచున్నది. 'ఛౌద్ద మరమునకు కొలది దూర 
మున పశ్చిమ దిశలో ఖౌద్ద స్తూపమున్నది. స్తూవమునకు తూర్పున 
వె త్యాలయమున్నది. దిని పొడవు 40'లు వెడల్పు 11'లు, ఎత్తు 
6'లు. గర్భాలయము లేక డగోజా ఎత్తు 7'లు. బుద్దుని స్మారక 
చివ్నాముగల భరణి డగోచాలో యుంచెడివారు. భరణిని కాపాడు 
టకు డగోబము, జౌద్ధభికువులు., నన్యాసినీ సన్యాసులు పూజలు, 
(పార్థనలు చేయుటకు చై త్యాలయము, నన్యానుల నివాసమునకు 
మరము, విహారము నిర్మింపబడినవి. రామతీర్ధములోని స్తూపమున 
డగోజాలో లభించిన భరణి, భట్టి పోలులో లభించిన భరణివల 
నున్నది. భరణిలో బుద్దదంతము, ఎముకలు, నవరత్నములు నాణౌ 
ములు లభించినవి. ఇచటనే బౌద్ద వివారమున్నది. కొండవైన 
ఇదారు వై. త్య్థాలయములు, "రండు ఏవోరములు, ముప్పది మాళిగలు 
డగోబములు, బుద్ద విపోరములున్నవి. చిత లేఖనలుగల కుండలు, 
బొమ్మలు, పా|తలు, మూతలు, పూసలు, ఇనుప కతెలు, సీసపు 
నాణెములు, అౌద్ద జైనమత సంబంధమైన విగవాము లిచట అభించి 
నవ్‌. ఆం|ధ రాజుల నాణెములు కొన్ని లభించినవి.' చై త్యము ఒక్‌ 
(పక్కా 'సిరిశివమక నిజంగయరజ శెలన్తగస' అని (వాసియున్నుది, మరి 


271 


యొక (పక్యాన గురుభ క్రి కొండకు పశ్చిమమున దుర్గ కొండకలదు. 
ఇందు దుగాలయమున్నది. ఇచట నే బౌద్ద, హిందూ, జైన మత 
చిన్నాములున్న వి. నూవము, చ తార లయము, గువేాలయములు, 
జైన వి|గహాములు, మట్టి ము దలు, పా( తలు, రాగినాకోములు, 
ఇనుప కత్తెలు లభించినవి, 


శం ఖవరము దగ్గర తూర్పు పడమరలుగా బొొజ్జన్న కొండలు 
న్నవి,. బెెద్దమతా నుయాయులకు నంబంధించిన మరములు, గువాలు 
స్తూపములు, వివోరములు ఏక శిలావి గములచటనున్నవి. తూర్పున 
నున్న కొండ ఎత్నెనది. ఇచటి కట్టడములతి| పాచీనమై నవి. కొండ 
వడుమటి భాగమున అనేకములై న డగోబములు, గువాలయములు, 
స్తూవములు, మరములు ఉన్నవి వీనికి తూర్పున _చెళ్యాలయము 
"పెద్ద స్తూపములు, గుహలు ఉన్నవి. 


చీనా యా తికుండగు హ్య్యూన్‌ తాంగ్‌ వాతల వలన ఈ కింది 
విషయములు తెలియుచున్నవి. ఇతండు ఓడ లేక ఒట లేక |వటు 
దేశము అనగా కళింగ దేశము చేరెను. కళింగ చేళవు చుట్టుకొలత 
నూట నలుబది మైళ్ళు నాలుగు మైళ్ళ విస్తీర్ణము గల రాజధాని గల 
దేశము కళింగము భూవి) సారవంత మై ,ఫలపుష్పవృతనమూహముతో 
నొప్పారుచు (పకృతి శోభతో నలరారుచున్న దేశము కళింగ దేశము 
ఉప్టమధికముగా నుండుటవలన (ప్రజలు నలుపుగా నుండిరి బొడుగు 
గానుండి, నలుపురంగులో దృఢకాయలుగా జనులుండిరి జనులలో 
నదిక సంఖ్యాక.లు జౌెద్దమతానుయాయులు. ఈ చెళమున 100 
బౌద్ద మరములు, ఆ మరములందు, 10,000 విద్యార్థులు, మహాయాన 
శాఖకు జెందిన వారుండిరి. 'దేళమున 50 చేవాలయములుంజెను. 
బుద్దుడుపదేశిం చినచోట పది అకోకవనములుండెను పుష్పగికి 
మరము దేశమునకు న్హైబ్బుతి దిక్కున గల కొండపై నుండెను, ఆ 


మం 


మరములోని స్తూపపు శిఖరము నుండి రాషతులందు, పింతగొలుషు 


272 


దీపపు కాంతులు, మహిమాన్నితమై వెకి కనిపించుచుండెను, దీనికీ 
ఈశాన్యమున మరియొక మరముంణను. ఈ మరము శిఖారా[గము 
నుండి రాత్రులందు కాంతి ఉజ్జ్వలముగా (పకాశించుచుం డెను. 
(వజలామరములను దేవతలు నిర్మించినారని బావించుచుండిరి 


కళింగదేళశమున కాగ్నేయమున నము దతీరమున నాలుగు 
మెళ్ళ చుట్టుకొలతక లిగి వర కులకు, యా |తికు లకు, వసతినిచ్చు 
చారి తపురమను నగరముంజెను వట్టణమునకనతి దూరమున ఐదు 
జెద్దమరములుంజెను. ఈ మరములత్యున్నతముగా, నిర్మింపబడి 
(యుండెను. ఈ మరములకు 400 మైళ్ళ దూరమున దఠిణమున 
సింహళ  ద్వీపముండణెను. _ సింవాళములోని చౌద్దస్తూపముసై గల 
దివముల కాంతి రా|తులందు ఓ ఢ దేళములోని 'జౌద్దమరములవై 
నుండి చూచినవారికి కనిపించుచుండను. 


హూ్యూూన్‌ తాంగ్‌ ఓ_డలేక కళింగదేశమునుండి, కొన్యాధలేక 
కుంగ్యుటో దేశము చేరెను. ఈ దేశము చుట్టుకొలత శెండువందల 
మైళ్ళుండెను కొన్యోధబదేశము రాజధాని వైశాల్యము నాలుగు 
మైళ్ళు. నగరము పర్వతమయమై సము దశాఖకు సమీపమున 
నుండెను. ఉప్టమండలముననున్న 'దేళము కావున (వజలు పొడగ 
రులుగను, నలుపురంగులోను ఉండిరి. దేశమున మంచి పంటలు 
పండుచుంజెను. భావభిన్న మైనది. ఓ|డదేశములోను, తదితరదేశమ. 
అలోను మాట్లాడబడు భాషల క్రి కొ న్యోధచదేశభావ. భిన్నముగా 
నుండెను. ఇచటి పజలు మర్యాద కలవాదు. | పజలలోనధిక సంఖ్యా 
జులు హిందువులు. చెళమున 100 చేవాలయము లుండెను. 
చై నమత నసంబంధమెన ఆలయములు, చిన్నవి "పెద్దవి కలిసి 
10000 వరకుంజను. రాజధాని నుండీ, సము ద తీరము 
పొడవునను వండలకొలది పట్టణములుంజెను. సైనిక వ్యవస్థ 
పటిష్టముగా నుండెను, దేశమున బలమైన కోటలుండెను. శతృ రాజులు 


273 


కొనోోధ దేశము వైపు కన్నెత్తి చూడకుండ, దేశమున, కోటలు, 
నై న్యము వటిష్టమైయండెను. విలువైన వస్తు సముదాయ మీ చదేళ 
మున నుండెను, అతి |పాచీన కాలమున ఈ [పొంతీయులు, గవ్వలు, 
ముత్యములు, నాణాములుగా వాడుమండిెరి. మదగజములకు 
కొనోర్థిధ దేశము పుట్టినిల్లు. 


మారర వంకీయయులు కోళఖింగమును పాలించిన కాలమున కళింగ 
మున వైదిక మతము |వబలినది. జైన భొద్ధములు థతీణించినవి. 
మూరర వంశపు రాజులు పరమ భాగవతులు. శివభక్తులు వైదిక 
మళావలంబులు. నకల కళింగాధివతుల మని శాసనములందు చెప్పి 
కొనినారు. వీరు వపర్వదినములందును వివాహాది శుభకార్యము 
లందును, దానము లొనంగినారు. (గామముల న|గహార 
ములుగా జేసి దానమిచ్చు సందర్భమున. ఆ (గామమునగల అన్ని 
కుటుంబముల వారి నాహ్వానించి వారి సమతమున చానమిచ్చుy 
చుండిరి. దానమిచ్చిన (గామము నన్ని పన్నుల నుండి తప్పించి 
పన్నులు వనూలు చేయయున ధికార మ గవోరీకుల౩ నుండునట్లు చేయు 
చుండిరి. వీరొసంగిన దానములకు (పతి గహిత లాం|ధ |బాహ్మాణులు. 


మారర వంశీయుల తరువాత కళింగము నేలిన గాంగ వంశపు 
రాజులు వైదిక మతాను యాయులు అందు చివరి గాజులు తప్ప 
తక్కిన వారందరు వరమ మాహేళ్యరులు, గోకర్ణ స్వామి భ కులు, 
బప్ప భట్టారక పాద భక్తులు, 


భౌద్ద, జైన మతములు పతన మందుచున్న క5"లమున వైదిక 
మత విజృంభ ణము జరిగినది. కళింగ రాజులు శాసనములందు, గాంగ 
శకమును, విజయ రాజ్య నంవత్సరమును, వాడినారు వీరు (బాహ్య 
ణల క|గవోరము అచ్చు సందర్భమును పురన్మ్క-రించు కొని శానన 
ములు వేయించినారు. (బాహ్మణులు "వద విదులు వివాహా సమయము 


274 


లందు, యుద్ధ సమయములందు కష్ట కాలములందు, రోగ పీడితులయి 
నపుడు, తటాకారామాది స్తవ సంతాన [పతివ్షా. సమయములందు, 
ఉత్తరాయణ, దతిణాయన పుణ్యకాలములందు, చం[ద సూర్య 
[గవాణ పుణ్యకాలములందు, పట్టాభిషేక మహోత్సవ సమయము 
లందు. భూ దానములు, అ(గహోరములు, |బాహ్మణులకు, "దేవాలయ 
ములకు, దానమీయబడుచుండెను. చాన సమయములందు [గామము 
లోని రాష్ట్రకూట (ప్రముఖుల నాహ్వానించి వారి సమవమున దాన 
మిచ్చుచుండిరి. కళింగ రాజులు అనేకములై న అ|గవహోరములను, 
"దేవ, (బాహ్ముణ భోగములుగ నొసంగుట ను బట్టి ఆ కాలమున వె దిక 
మత |పాబల్య మెట్టిదో యూహించుటకవకాశము కల్లుచున్నది. 
కళింగ గాంగ రాజులు మహేందగిరివై గల గోకర్ణ సామ్వికి ఆలయ 
ములు కట్టించిరి శాననములందు వారు, పరమ మాహేళ్వరుల 
మనియు, గోకర్ణ స్వామి పాద భకులమనియు చెవ్వృుకొనుటవలన 
(పజలు నై తము వైదిక మత మవలంవించి నారనియు, కళింగమున 
వె దికము, ఎ వము వృద్ధి చెంది వైన భెద్రమతముల పతనవు'నకు 
పాతువైన దనియు చెప్పవచ్చును. రాజులు, ఆర్యమతమును, సంస్కృత 
భాషను, వైదిక సం|పదాయమును, (వవేళ పెట్టి, వైదిక మత 
వ్యా_్తికి తోడ్చడినారు. ఆంధ కళింగ చేశములందొశే విధమైన 
భావ, లిపి ఆనాడు వాడుకలో నుండెను రాజులు శాసనములు 
వేయించునపుడు” నా యొక్కయు, నా తల్లిదం|డుల యొక్కయు 
పుణ్యా భివృద్దికి, ఫలాని తిథి, ఫలాని మానమున, ఫలాని వేదవేదాంగ 
"వే తయు నగు వానికి” దానమిచ్చినట్లు చెవ్వుకొనినారు. 


తూర్పు గాంగ రాజులలో |పాచీనులు మహేం।దగిరివై 
వెంచెసి యున్న గోకర్ణ సామి భ కులగుటువలన వారు చానము 
అన్ని యు (బావ్మృాణులశే నిచ్చినారు. జై నులకు గాని, కౌద్దులకుగాని 
ఒక ్క-చామిచ్చినట్లు కనిపింపదు. గాంగరాజులు శివపూజా ధురంధరు 


275 


లగుటవలన, మధు కేశ్వరాలయము, రాజరా జేళ్ళరా లయము, ముఖ 
లింగ “కే|తమునందలి ఇతరముళై న ఆలయములు, భువ నేశ్వ్యరాలయ 
ములు, జగన్నాథాలయ మాది వందల కొలది దేవాలయముల నిర్మించి 
హిందూ మతోర్రూరకులై నారు. | 


వ్యాపారము: కళింగరేశీయులతి [పాచీనకాలము నుండియు 
నాగరకత కలవారు. పూర్వమాం[ధ శబర జాతులతో కళింగ జాతి 
కలిసి యుండెను. (దివ్మాండ పురాణముననుసరించి, కళింగులు 
మధ్యదెళమున, కోనల మగధ ఉత్కళ దేశీయులతోను, దడిణా 
పథమున ఆఖీర, శబర, పుళింద జాతులవారితోను కలిసి యున్నట్లు 
తెలియుచున్నది. ఎ జెన్సీ (వాంతములందును, గంజాం, విళాఖ 
పట్టణము జిల్లాలలో (పాచీన కళింగాం[ధ జాతుల వలన లున్నట్టు 
తెలియుచున్నది. అందుకు నిదర్శనముగ" నచట, కళింగమ, 
కొళంగి, కొళింగొదొళ, అంధవరం, బంధరిెగాం, బం|ధగుడ, 
చేళ్ళుగల |గామములున్న వి. ఆం[ధులు, కళింగులు మొదట కలిసియే 
యుండిరని తెలియుచున్నది.' 


ప్పీని యను చరి[తకారుని (వాతల వలన, హిందూదేళమున 
115 జూతుల వారుండిరనియు, అందు కళింగులు గంగానది ముఖ 
ద్వారమున నుండిరనియు, తెలియుచున్నది. టాలెమి, గంగానదీ 
ముఖ 'ద్వారమున కళింగులున్న ట్లు (వాసినాండు. బౌద్ద జాతక కథ 
లందు, కళింగుల రాజ్య పటిమ, పరిపాలనా విధానము, కళింగ చేళ 
వరక, వ్యాపారము, కాళింగుల పౌరుషము, శార్యధెర్య సావాస 
ములు, నొకాయానమున కళింగులకు గల కెళలము వర్థి ంపబడినది. 
గంగా గోదావరి నదుల మధ్య |పాంతమందు కళింగులు నివసించి 
రనియు, కళింగ రాజులు బలవంతులనియు, యుద్దములందు శతు 
-జుల నోడించి విజయు లె, (పజానురంజకముగ 'చేళశమును పాలించి 


1. భారతి _ సంపుటము. 1926.27 


276 


రనియు, |పజలు భక్తి విశ్వాసములు కలిగి రాజును [చుమించుచు, 
యుద్దసమయములందు, 'దేళ రవణార్హము _ధె ర్యముతో బోరాడుచు 
శాంతి సమయములందు, వర్తక వ్యాపారము, వ్యవసాయము, పరి 
శ్రమలు, బట్టలు శేయుట, మున్నగు పనులందు సామర్థ్యము కలిగి 
యుండిరని తెలియుచున్నది. కళింగదేశమున తూర్పు తీరమున గల 
రేవుపట్టణములగు దంతపురము, కుంభవతి ఆదులనుండి నావికులు 
బయలు దేరి తూర్పుదివులు, సింవాళము,బ రాశ్రి,సయాం, కంబోడియా 
చేళములకు పోవుచుండిరని తెలియుచున్నది.' 


విజయుడను కళింగుడు లంకాద్వీపమున కు వలన పోయి, 
అచట రాజ్యమును స్థాపించెను. గంగానది ముఖద్వారము నుండి 
సింహళ మువరకు సము దమువై రాక పోకలు సాగుచుండెను. కళింగ 
దెళమందును, ఆం[ధబేశమున కష్టానదీ ముఖద్వారమునకు లేవు 
పట్టణములుం డెను, కళింగాం (ధ దేశముల నావలు కలిసి, తూర్పు 
చెళములకు, దీవులకు వెళ్ళుచుండెను. విజయుని ఓడయందును, అతని 
భార్యల ఓడలందును, 700 జనులుండిరి. నౌెొద్ద మతము నాటికిట్టి 
'మయోడలు మిక్కిలి పెద్దవిగ నిర్మింపబడి 'తెరచాపలచే నడుపబడు 
చుండెను, కళింగు లాం ధులకు పారుగుననున్న చారు కావున 
ఆం|ధులవలె, విచేళములతో వ్యాపారము చేయుచు, వలస రాజ్య 
నిర్మాణమునకు, సముదయాన మొనర్చుటకు సమర్షులె యుండిరి. 
తూర్పుతీర వట్టణములతోను, తూర్పుననున్న బర్మా, సయాం, 
కంబోడియా, చేశయిలతోను, జావా, సుమి[ళతా, సింవాళము 
మున్నగు దీవులతోను, వ్యాపారము చేయుచుండిరి. అగాధసము[ దము 
చై పయనించి, ధై ర్యసావాసముల! బదర్శించి, పశ్చిమ చేశములతోను 
తూర్పుననున్న చేళములతోను, వర్తక వ్యాపారములు చేయుచు, 
విశషధన మార్చించుచు కీర్తి గాంచిరి. 


1. Lnd Ant Vol XVI 


277 


ఆనాటి నావికులు కడు సమర్ధులు. గాలి, తెరచాప సవోయ: 
మున ఓడలను నడుపుచుండిరి. నావికులు సము ద నూర్షముల గుర్తించి 
వేలకొలది మైళ్ళు నునాయానముణ ,వెళ్ళుచుండిరి. [పయాణికులు 
నై తము, నావికుల సామర్ద్యము నేణింగిన వారు కావున నిర్భయముగ 
వే లకొలది మైళ్ళు ఓడలవై |(పయాణము చేయుటకు ముందంజ 
వేయుచుండిరి. మంచి గంధము, ఎజ్జిచందనము, ఆణిముత్యములు, 
పగ డములు, వజవై డూర్య, వుమ్యరాగ, (వవాళాది నవరత్నములు 
నన్న నూలు బట్టలు, బియ్యము, నుగ ౨ధ | దవ్యనములు, జవధములు 
మున్నగు వస్తువులు విదెళములలో వి. కయించుచు, అచటివస్తువులను 
ధనమును మనదేశమునకు గొని తెచ్చుచుండిరి, 


కళింగాం ధులు పాలించిన కాలమున కళింగదేశమున బంగారు 
నాణెములు వాడుకలో నుండెను పణములు, చిన్నములు అను 
నాణెముల పళ్ళు శాసనములందు కనిపించుచున్నవి *. నాణఇములవై 
ఒక (పక్కా, ఎడమవైపు తిరిగి యున్న వృషభము, మైన అంకుశము, 
"రండవ వైపు నాణము వేయించిన రాజు విజయరాజ్య సంవత్సరము 
ము దింపబడుచుం జెను*. పణములో ప్రే వంతు నాణెములు కూడ 
(వజలలో వాడుకలో నుండెను. మాడలు, గంగమాడలు, గంధవాస్తి 
మాడలను రాగి నాణెములు వాడుకలో నుండెను. గంగమాడ 
లనగా గంగ వంశపు రాజులు ము దించిన నాణణములు, ఈ గంగ 
మాడలకొకవై పు వృషభము, రెండవ వైపు “గంగమాడి అను 
అతరమును నాగరలిపిలో సై నుండి [కిందికి ము దింపబడినవి. 


కళింగ రాజు నీకాలమున బర్మా, అరకాను, జావా, నుమి| తా 
(పాంతములకు వలసబోయి అచట రాజ్యములను స్థాపించిరి వెస్సంతర 
1. JA HRS. Vol 1 Parrt [II (Coins) 


9. Ind Ant Vol XXX1I1 P 880. 
ని S.I.I1. Vol V. ముఖలింగ శాసనములు. 


278 


కళింగ బోధి, దండకాది భౌద్ద జాతక క శల ననుసరించి, ఆ కాలపు 
నాగరకత తెలియుచున్నది (పజలు సము|దముల పె సులభముగా 
| పంయాణము చేయుచుండిరి. తూర్పు దివులతోను, సింపాళముతోను, 
సువర్ణ భూమితోను, (పజలు వర్తక వ్యాపారములు చెయుచుండిరి 
కళింగులు నౌకాయానమున పేరు పొందిన వారు కళింగ వ్యాపా 
రులు, నావికులు (కీపూ 10 వ శతాబ్రి నుండియు వర్తకము చేయు 
చుండిరని తెలియుచున్నది సింహళయిను జయించి పాలించిన 
విజయుడు కళింగుడు. కళింగ నావికులు, నన్న నూలు బర్హులు, 
ఏనుగులు, తదితరములను నావలవై విదేశములకు తిసికొనిపోవు 
చుండిరి జావాద్విపములో కళింగ శిల్ప వైపుణ్యమును "తెలుపు 
కట్టడములు నేటికిని కనిపించుచున్నవి. వర్తక నౌకలు కళింగ దేశపు 
కేపు పట్టణముల నుండి బయలుదేరి సింహాళము, సుమ్మితా, జావా, 
బలి, సువర్ణ దేశములలోని శేవు పట్టణములలో వ్యాపారము సాగించి, 
కోళింగము చేరుచుండిను. 

కళింగాం| ధముతోపాటు, లాలు, శిపరాంత. అవంతి, 
నవభువన, పాండ్య,నాగ ద్వీపములు, |పముఖత గాంచుచు విదేశములతో 
వాక్టిపారము, చేయుచుండెను దంతపురము, సింవాపురయి, క ౦భవతి, 
ఈడ్డిత మొదలగు పట్టణములాం[ ధ నగరములతోపాటు ఐశ్వర్యముతో 
దులతూగుచుంజెను. గాలి సహియమనున తెరణాపల సవోంయయమున 
ఓడలు పయనించుచుంజెను, నావికులు నద తమండలి సహాయమున 
దిక్కూలను, కాలమును  తెలిసికొనుచుండిరి. ఓడలు, 700-800 
మందిని తీసుకొని పోగలిగినంత పెద్దవిగా నుండెను. (పత్తి బట్టలు, 
ధాన్యము, నవరత్నములు లోవాములు లోహపు పనిముట్లు, ముత్య 
ములు, మంచి గంధము, కళింగ రేవు పట్టణముల నుండి,. ఎగుమతి 
యగుచుంజెను,. 

సము[ద మార్గముననే కాక భూమార్గ వ్యాపారమానాడు 
విశేవముగ సాగుచుండెను. ఏనుగులు, గు జ్ర్రముంలలి, ఎద్దులు, బండ్లు 


279 


వస్తువుల నొక చొటినుండి మరి యొక చోటికి తరలించుటలో 
నుపయోగవడుచుంజెను. భూమి సారవంతమైన దగుటచే (వజలు 
పంటలు బాగుగా బండించుచు,  మఖమయ జీవనము గడుపుచుండిది. 
ఈ కాలమున విదేశ వ్యాపారమున కనుకూలముగా, వర్తకపు టోడల 
సవాయార్లము మార్గమును చూపునట్ర దివ్వెలదిన్నె కళింగ తీరమున 
నిర్మింపబజెను. అది దిమిలగా (ప్రసిద్ది చెందినది. ఆంధ, కళింగ డేళము 
లలోని కొన్ని భాగములు, ఆంధ కళింగ, రాజుల పరిపాలనములో 
నుండుటవలన, ఈ రెండు దేళశములలోని [వజల్కు ఆచార వ్యవహార 
ములు, నాగరకత, మత సంప్రదాయములు, దేవాలయ నిర్మాణ 
పద్దతి, వ్యాపారము, పాడిపంటలు, ఒకే విధముగ నుంజెననియు, 
విదేళ వ్యాపారము సమిష్టిగా జరిగినట్లుండెనని భావించుట కవకాళ 
మున్నది. కళింగాం[ధదేశము |పాచీనః*లము నుండియు, నాగర 
కతరు, వరక వ్యాపారములకు, వలస రాజ్యన్తా వనమునకు | పసిద్ది 
కెక్కి_నది. 


సాంఘిక జీవనము : కళింగము సారవంతమైన భూముల 
తోను పాడిపంటలతో, వర్ణ కవ్యాపారములతో సంపన్నమైన 
"దేశముగా వర్టిల్లి నది. |వణలు, రాజులు, వర్తకులు సామవంతులు 
రాజులు మేడలలోను, ఉద్యోగులు, వర్శకులు, ధనవంతులు మంచి 
మంచి ఇండ్లలోను నివసించుచుండిరి పేదవారు. నివసించుటకు 
పూరిండ్లుగా?ని ఆతాటియాకు లతో నిర్మించిన గుడి సెలుగాని వుండెను 
కళింగము మొనట చై నులకావానము అటు పిమ్మట బొౌెద్దము 
కళింగవమున వ్యాపించుటవలన, సంఘా -రామములు, మరములు, 
దేవాలయములు, చై తన్యములు, స్తూ పములు, అసంఖ్యాక ములుగా 
నిర్మింపబడినవి, రాతితోను, ఇనుముతోను, కరతోను నిర్మించిన 
కట్టుడములిచట ఎక్కువగా నుండెను. నాగరికతను, ఐశ్వర్యమును 
సూచించు స్వర్థరజిత పా(తలు, ఆమూల్యమైన రాళ్ళతోను, 


246 


నవరత్నములతోను, చెక్కబడిన సింహాసనములు, ఊగుటూయలలు , 
సంపన్నుల గ్భహముల నలంకరించి యుండెను. రాజులు, మంతులు 
రాణివానపు స్త్రీలు అమూల్యములై న పట్టువ(స్త్రములు ధరించుచుండిరి. 
వెండి, బంగారు, ముతారాలవారములు, అం గుళీయక ములు, మొల 
(తాడులు, విలువైన ఆభరణములు ధరించుచుండిది. అనాడన్ని 
విధముల్తెన కళలు వృద్దిచెందెను. నంగితము, నాట్యము, చిత 
లేఖనము, నేర్పుటకు పశ్యేక వైన విద్యాలయములుంజెను. మాగధి 
వె కాచి, ఆం (ధి, కళింగ భావలు జనసామాన్యమున వాడుకలో 
నుం డెను (పజలలో, డైన, బౌద్ద, వె దిక మతముల నవలంబించు 
వారుండిరి భూమి పన్ను, తదితరవ్యాపార వస్తు వులపై రాజు 
సుంకము వనూలు చేయుచుండెను రాజు, [పజలచే నెన్నుకొనబడి 
మంతుల, పురోహితుల నలపహోననునరించి రాజ్యము పాలించు 
చుండెను. చతురంగ బలనమన్వితుడై న సేనాధివతి రాజుకు లోబడి, 
రాజ్యమును శ్మ్తువుల బారి నుండి రతించుచుం జెను 


కళంగ రాజులు బంగారు మేడలలో నివసించుముండిరి. రాజ 
వంశమునకు సంబంధించిన (స్త్రీలకు, మహోరాజులకు _(పత్యకముగా 
అంతఃపురము లుండెను. నేరము చేసిన ఖై దిలకు చీకటి గదులుం డెను 
సామాజ్యమున (పజోపయోగములై న, ఉద్యానవనము, విహోరస్షల 
ములు, స|తములు, చెరువులు, ధర్మసావిడులు, బౌొడ్డులకు. మరములు 
విహపోరములు, ఆరామములు, మున్నగు కొట్టడములుండను. రాజులు, 
నగరములు, కోటలు, బురుజులు అనేక అంతస్తుల మేడలు నిర్మించి 
చతురంగబలనమేతులై యుండి, [(పజలనుండి, వివిధములే న నుంక 
ములు వనూలువేయుచు.. |పజాకేమమునుగోరి పాలించుచుండిరి. 
ఆనాడు, వె దిక, బొద్దమతముల నాడరించు పజలుండిరి. (బావ్మాణ 
పురోహితులు, బుషనలు, వునులు, నన్యానులు రాజ్యమున వైదిక 
మత (ప్రచారము గావించుచుండిరి. -వేదవేడాంగ విదులై న వి పులు 


281 


రాజ పురోహితులుగా నుండి, పుణ్యకాలములందు రాజులచే నీయ 
బడు [గామములను పరి(గహించుచుండిరి. కళింగ దెంమున వేద 
మతము స్థిరపడిన పిమ్మట, (పజలలో వై తన్యము కలిగెను. ఆత్మ 
స్పి రమనియు చావు లేదనియు, పునర్జన్మ కలదనియు |పజలు నమ్ము 
చుండిరి. (పజలు పాసపుణ్య కర్మలవలన కలుగు పుణ్య, పాప 
ఫలితములను కనుగోనుచుండిరి. రాజులు, (బాహ్మణులను, చె_దిక 
మతమును, బౌద్ద సన్యానులను, జౌద్దమతమును ఆదరించి తమ మత 
నవానమును (పకటించుకొనిరి బౌొద్దులకు మరములు, ఆరామ 
విపోరములు, వై త్యాలయములు రాజులుగాని, మతాభిమానము గల 
ధనాథఢ్యులుగాని నిర్మించి ఇచ్చుచుండిరి. మూఢులు అనాగరికులె 
పిచ్చినమ్మకములతో, మం|తతంతములనై గల "గారవమున, చెట్లు 
చేమలను, రాతస, యత. నాగ పిశాచగణముల నారాధింవు 
చుండిరి 


గృహా నిర్మాణము, నంగీత, నాట్యశిల్బ, చి|తకళ లోఖనాది 
విద్యలలో (ప్రజలు నిపుణులుగా నుండిరి "వేదాంతము, మతవిద్య, 
శాస్త్రములు, కళలు, మొదలగు సర్వశాన్త్రృములను బోధించుటకు, 
సర్వకళాశాలలు, కళాశాలలు, పారశాలలు దేశమున ఉండెను 


కళింగాం|ధమున, [బావ్మాణులు, వ్రైళ్యులు, కాయస్తులు, 
కాపులు, పల్ల వ కాపులు, గొల్లలు, అగశాలులు, కెలిక కాపులు, 
ఉన్నట్లు శాసనములవలన తెలియుచున్నది కళింగ _బాహ్మాణులకును, 
ఆం|ధ (బాహ్మాణులకును, సంబంధ బాంధవ్యములున్న ట్లు తెలియుట 
లేదు కాని, కళింగ దేశమున తెలుగు (ఖాహ్మణులు స్టిరవడి, తాము 
తెలుగు _బాహ్మణులమని చెప్పుకొనినట్లు తలియుచున్న ది. అట్టి 
తెలుగు (బాహ్మణులలో అనంత వర్మి చేడగంగుసేనాపతులిద్ద 
రుండిరి.! కళింగ వి|పులు గో | తాదిక ములను శెలుపుకొ నలేదు. 

1. 5 1. ప Vol V No. 1042 & 1101 


282 


కళింగ వి పులలో '“బణపతి' వంశీయులు, సింవాపురమున మాండలిక 
వదవిలో నుండిరి. కళింగరాజులవద్ద, కొందరు వి|పులు అధీకారులుగ 
నుండిరి. అందు కళింగనగరవు.న, చాళుక్య గంగ్గరాజుకు పురవది 
మైన దొమ్మనామాత్యు(డు, మూలభుటి కాన్వయు:డు కాజిన్య 
గోతుండు, మార్తాండ నాయకుని పు[తుడు, కామదేవ | -పెగ్గడ, 
ఆ|కేయ, గో తుడైన బుడమూరి దొమ్మనాయకుడు ముఖ్యులు. 
(పెగ్గడ, అమాత్య విరుదములవలె వారికి నాయక బిరుదముండెను. 
గొల్ల లకు, బోయండు. అను పేరుంజెను. కాయస్టులను శిష్టి లేక 


సృష్టికరణాలందురు కళింగబెళమున పూర్వమున్న కాయస్తులు, 
త తియులలోను, కమ్మవారితోను కలిసిపోయినారు. వీరిలో 
కరణీకపు వృత్తి నవలంబించువారు కరణపుకాయన్లులని, కరణీకపు 
వృత్తి నవలం వింపనిదారు కాయస్టులు లేక కళింగులని వ్యవహరింప 
బడుచున్నాారు. 

(బాహ్మాణులు, వైశ్యులు, తమ పేళ్ళముందు వింత పదము 
లను _ చేర్చుకొనుచుండిరి. ఈ పదములు బిరుదములవలెనున్న వి. 
“గంగ టన దన “గంగ్ల మారాండ (బహ్మమా 
'లాయుక్టాన” అనియు, వె_శ్యులు “గంగ విద్యాధర వైశ్య 
మారాయుక్షైన” అనియు కాయస్టులు గంగ సమా రాయుణ్ఞు” 
గంగ విష్పఅయణ్ణు” గంగ ఇలా “రాయ రాయవిడ్ప అయల్లు 
అను విరుదములు ధరించివట్లు శాసనములవలన "తెలియుచున్నది. 


శాసనములందీ [కింద "పెర్కొనిన పదములు వ్య క్తులనామముల 

మొదటను, కమరుదములుగను క నిపించుచున్నవి. అజ్ఞ ల, కందు, 

దాసరి, ఒడయుల, ముప్పున, అన్నెము, దణ్లాసి, అల తవాడ, 
ఆ గ 

అడవం, నహావాసి, తొనిచి, అమృతవల్లి, అల్ల?డ, జలమూొరి, 

చిఅట్టాన, ఇచ్చారి, సీకా, బుడుమూరి మొదలగునవీ. ఈ కాలపు 

(పజల సళ్ళు వై_తము వింతగా కనిపించుచున్నవి, చూతాడ్డి, 


283 


మాచదాడ్లి, చెమ్మాన్‌ణి, నూకాణి, అమాణి, భూమాణి, అను స్త్రీల 
వేళ్ళు శాననములందు కనిపించుచున్నవి. పోతి, పోతు పదములు 
కులీనుతై న (ప్రీ పురుషులకు వాడబడుచుండెను.  శాననములందు 
ఎఆకీయపోతి, కచచ్చిపోతి, వింజమపోతి అను (సే వాచకనామములు, 
వాజమపోతు, శేవపోతు, ఎఅపోతు అను ఫురుషుల నామములు 
కనిపించుచున్నవి. “పోతి ముఖలింగ శాసనములందున్న ది. పోజి, 
భోజుడు, పోతికి [పాచీన రూవములుం నేడు తెలంగాణమున 
వాడుకలో నున్నవి. కాని పోరి, పోరడని పిలుచుట తప్పుగా 
భావింతురు. నీ చార్ణమున ఈ వదములువయోగవబడుచున్న వి. 


కళింగ రాజులు పాలించిన కాలమున పోతి,పోతు పదములు రాజ 
వంశీయులు గాని వి|పులుగాని వాడు చుండిరి. నాయకుడు,నాయకు 
రాలు, పదములు గెరవసూచకములు. కాయస్థులలో వాడుక లో 
నున్నవి. కాని (బావ్మాణులు నెతము నాయక బిదుదమును ధరించి 
నట్లు తెలయుచున్నది కాయస్టులు శాసనములందు పేర్కొనబడి 
నపుడు తల్లి నాయకురాలికొడుకై న----' అని చెప్పుకొనినారు. 
కళింగ రాజులు పితృ భట్టారక పాదభ కులు. కళింగమునగల 
కాయస్టులు మాతృ సేవాపరులు. రాజులలో చె | తానుకమును, 
కాయస్థులలో మాతానుకమును ఉన్నట్లు తోచును. 





మత సంబంధమైన కట్టడములలో కళింగ రాజు దంతపురములో 
నిర్మించిన బుద్దదంతమునుంచు, గృవాము ముఖ్యమైనది]. బౌత్రాల 
యముల నిర్మాణమునకు గలవ, రాయి, ఇనుము ఉపయోగించినారు. 
బావరిమర నిర్మాణమునకుపయోగించిన వస్తు సముదాయమును, 
కోసల దేళము నుండి, గోదావరి తీరము చేర్చినారు. ఈ మర 
నిర్మాణమునకు కలప నుపయోగించిరనియే భావింపవచ్చును. 


1 Indian Antiquary Vol XIIILP 87 
2 Man Budha P. 8834 


284 


కుంభావతిలో రాజ్యమేలిన కళింగ రాజు నివసించు మేడకువై 
అంతస్టు ఉం జెననియు, బుద్ద దంతముంచు నట్టి గృవామున కన్ని యో 
అంత స్టులుండెననియు, వై అంతస్టులో వందల కొలది గదులుంజ 
ననీయు, తెలియంటనుబట్ట ఆనాటి కల్టడము 'లెంతటి విశాలమైన 
బూ, దృఢ మైనవియో యూహింవ పీలగుచున్నది చిత్త అను 
రాజు కుమా_కై నుంచిన కారా గృహము, ఒంటి స్తంభము మేడ్నవై 
నిర్మింపబడినది. ఆ కారాగ్భవాము నుండి, రాణివానమునకు చారి 
యుంజెను కారాగ్భుపాముయొక్క- తలుపులోపలికి తిరుగుచుండెను 
గాలి- వై నుండి కారా గ్భుహము లోపలికి వచ్చుటకు, ఒక రింధ 
ముంజెను. కారాగృహూము అంతస్టులు గల కోటమొై యుండెను. 
దానికి పది సీంవా ద్వారములు, వదునొకండు తలుపులు, పం|_డైండు 
జోలులు, వదునేడు కిటికిలు, పదునాలుగు మేడ మెట్లు ఉండెను. 


కళింగ రాజ్య మున నున్న నగరములకు (పాకారములుం జెడివి. 
(పాకారకుడ్యములకు బుగుజులుం డెడివి, బురుజుల పె ధ్దజ_సంభము 
లుండెడివి, ఈ ధ్వజస్తంభముల2వై జెంమలు, తోరణములు, గొడు 
గులు, చాందినీలు ఉండెను. 


బుద్ద దంతమును భఖ దపరచు గృవామునకు బంగారు పూతలు 
పూయుచుండిరి ముత్యాల సరములతో నలంకరింపబడిన నాగ్భవాము 
బాల నూర్యునివ ల [(సకాళించుచు, కన్నులకు మిరుమిట్లు గెౌలువున 
ట్లుండను. 


రాణులు, రాణివాసపు (స్త్రీలు ధరించు వ్యస్త్త్రములు మిక్కిలి 
సన్ననైన "దారముతో నేయుచుండిరి కళింగ శబ్దమునకు తమిళ 
భాషలో “సున్నితమైన బట్ట అని అర్హమిప్పటికిని కలదు. కళింగ 
రాజు, కోసలరాజుకు కానుకగా పంపిన దుస్తులను ధరించి ఆతని రాణి 
సభాపవేశమొనర్ప ఆమె అవయవములు 'వెకి కనబడుట చూచి ' 
సభికులు తలలు వంచుకొనుట వలన, కోసలరాణి సిగ్గుపడి లోవలికి 
SM 


285 


వెళ్ళినట్లు ఐతిహ్యూమున్నది. పదెట్టున్నను, కలింగము సంపన్నమైన 
'దేశముగ వర్చిల్లి భారఆావనియందే కాక విదేశములందుకు (వఖ్యాతి 
బడసినది. 


రాజులు యుద్ద నమయములందు ఛ|త చామర సామజ ధ్వజ 
మకర తోరణ, కవాళళంఖ వృవషభలాంచనములను వాడుచుండిరి, 
చతురంగబల సమేతుడై రాజు మంతి పురోహిత, సేనావతి యువ 
రాజ చదేవులతో కలిసి యుద్దరంగమునకు బయలుదేరు చుండెను 
రాజులు స్కంథధావారముల నేర్పరచి, యుద్దరంగ విషయములను 
తెలిసికొని, ఎప్పటికప్పుడు, మంతి సామంత, సేనా నాయకి, దండ 
నాయకులకు తగిన సనలహోలనిచ్చి శ| తువులను గాలుచుచుండిరి. 
ఆనొో(డు న్యాయసమ్మత మై న యుద్దమి-లు జరుగుచుంజెను. కుటుంజ 
సమేతముగా, మండలాధిపతులు, దండనాయకులు, తదితరోదో్యగులు 
యుద్దమ నకు తరలి వెడలుచుండిరి. |పజలు యుద్ద సమయమ. అందు 
దేశ [శేయస్సునుగోరి తమ సర్వన్వము ధారవేయుటకు వెనుకంజ 
వెయకుండిరి. సైనికులకు. కావలసిన జహారధాన్యవ. లు, గజాళ్వ 
ముల కవసరమైన [గాసము |పజలు సమకూర్చు చుండిరి. యుద్ధ 
తం|తము నడుపుటకు, సంధివి|గవా, మహామాత్యాదులు “రాజుకు 
సహాయపడుచుండిరి. 


ఇతరములు : ఆనాడు [వజావినోదములు కొన్ని వాడుకలో 
నుంజెను. రాజులు, (పజలు, వేటాడుచుండిరి. వివిధములై న వస్తువు 
లను (పజలు వాడుకొనుచుండిరి. ముఖలింగము, నిలీళ్వరము, భువ 
'నేశ్వరము, (శ్రీకూర్మము, అర్బవిల్లి, |పాంతములందుగల చేవాలయ 
శిల్పము. లననునరించి, ఆనాటి (పజలు, అభరణములు పివిధాలంకార 
భూషణములు వాడుచుండిరని "తెలియుచున్నది. వివిధములే న వస్త్ర 
ధోరణ పద్దతులను (ప్రజలు శెలిసియుండిరి. వ్యవసాయమునకును, 
+దే నందిన కార్యములందును, పీటలు, రధములు, నాగళ్ళు, పారలు, 


286 


భొంగలు, మున్నగు పనిముట్లను వాడుచుండిది. ముంఖలింగ చేత 
మున గల ఆలయములలోని శిల్పము ననుసరించి, ఆనాటి (పజల 
ఆచార వ్యవహారము, (పజల కిరోజముల మార్పు, వస్తా 9ధారణ 
పద్దతులు, ఆలంకారో వక రణములు, ప్రజలు ఉపయోగించిన వస్తు 
చయము తెలియుచున్నది. ఆనాడు జరుగు వనంతోత్సవము లందు 
రాజు మొదలు సామాన్య బారుని వరకు పొళొనుచుండిరి. ఏరువాక 
పెన్న మి-వంటి పండుగలను |పజలా చరించుచుండిరి. 


వాజ్య యము పిటకములు బద్ద వాజ్బాయమునకు సంబం 
ధించిన (గంధములు. ఇవి వివిధ |పాక్ళత భాషలలో వాయబడినవి. 
గౌతమ బుద్దుడు మాగధి భాషలో బౌద్దమత |పచారము గావించెను, 
మొదట “మాగధీి భాషలో [(వాయబడిన తిపిటకములు, పాలి, 
తదితర |[పాక్ళత భాషలలోని కనువదింపబడినవి సింవాళ తిపిట 
కములు పాలి భావలో నున్నవి. ఇవి తక్కిన |పాక్ళత భామలలో 
వెలసిన తిపిటకములకు మూల|గంధములని చెప్పుదురు. అశోక 
చకవర్తి కుమారుడు మహేం(దుడు, మహేందుని తల్లి విది 
శానగర రాజ కుమా రె, మపాం[ దుడు మాతా మహాుని రాజ్యమున 
నుండి అచటి భావ నేర్చియుండును సింహళమున బౌద్దమత 
(వచారము చేయునపుడు మహపాందుడు మాగధి భామను వాడి 
యుండును. మాగధీ భావ (పాక్ళత భాషా ఖేదములలో నొకటి. 
మాగధీ [పాక్ళతము, పాలి భావ, ఒకే విధముగ నుండును. కావున 
పాలి భావలో సింవాళమున |వాయబడిన తిపిటకములు ఒక విధముగ 
(పొక్ళత భావలో [వాయబడినవని చెప్పవచ్చును. 

దతీణా పథనమున కళింగము, ఆం|ధమ. జౌద్ద మతము 
నాదరించి పోషించిన చదేళములు. క శింగాం|[ధములం దానాడొశే విధ 
మైన భాష వాడుకలో నుండెను. ఖార నేలుని వోధిగుంఫ శాసన 
భావ, ఆం|ధ రాజులగు శాతవావానులు వేయించిన శాసనములలోని 


287 


భావ, ఒకే విధముగ నున్నది. ఈ భాష కోళింగాం|ధ భామ, ఆనాడు 
అంధ కళింగ  చేశఠశములందు వాడుకలో నున్న రాజ భావ. జన 
సామాన్యము వాడు భావ దేశి తేక తెలుంగు. ఆనాటి (పాక్యత 
భావకును పాలి భావకును భీదమంతగా లేదు. 


“మహో వంశమను |గంధమున కళింగ ేశము నేలిన రాజుల 
వంశ చరిత కలదు. బెద్దమతాను చూయులై న రాజుల చరిత 
మిందు వర్ణింపబడినది. ఆర్యులకును (దావిడులకును, విద్య, భావ, 
ఆచార వ్యవహారములు, సం| పదాయములు, మత విషయములందు 
వ్యత్యాసము కన్చించును. ఆర్య నాగరకత, భావ, ఆచార వ్యవహార 
ములు కళింగ దేశపు రజిణ సరివాద్దు వరకు వ్యాఫించినను, |చావిడ 
కామూ నం పదాయము, మత వ్యవస్థ, ఆచార వ్యవహారములు మార్పు 
చెందక క ళింగాం ధవులందు నిలిదిపోయినవి. కళింగము, ఆం|ధ 
'దేళము, కలిసియుండుటవలనను, ఆం|ధులు, కళింగులకన్న ఆచార 
వ్యవవోరములలోను, బాష, మత, సం|పదాయములలోను, నాగర 
కత యందును, సంవదలోను మిన్నలై యుండుటవలన, కళింగ 
భాష, ఆణార వ్యవహారములు, మత సం (వదాయములు, ఆంధ 
దేశములోని ఆచార వ్యవహార, భాపూ మత నం పదాయముల కతి 
సన్నిహితవు.లుగ నున్నవి. ఆంధ, కళింగ దేశముల విభాగములు, 
ఆం(ధ (చావిడ ఖాషలకు కూడలిగా నున్న భాగములుగా 'నెర్పడినవి. 


ఆం (ధులు, దేశ సంపదలోను, మత విషయమునను, భాపా 
విషయమునను కళింగుల కన్న మిన్నలళై యున్నారు. ఆం|ధ 
రాజులు చ|కవ ర్తులుగా జేరు పొందినారు. పురాణములంచాం|[ధ 
రాజులు త తింయులుగా వర్తి ంపబడినారు. ఆంధ భాపు కొన్ని 
ఆచార వ్యవహారములు (దావిడ సం (పచాయమునకుసంబంధిం చిన పిగా 
నిలిచిపోయినవి, 'బొద్దమతము కళింగాం [ధములలో వాగపించిన 


ల 
కాలమున, "బౌద్ద సాహిత్య మాదరింవబడి |పాక్ళత భావ పోషింప 


288 

బడినది. హాదీగుంఫ శాసననమువలన ఖారవేలుడు బాల్యమున [వాయను 
చదువను నేశ్చినని తెలియుచున్నది. ఖారవేలుని కాలము నాటికి 
“తెలుంగు దేళ మాం|ధ రాజుల పరిపాలనలో నుండెను. పాక్ళతము 
రాజ భఖావగా ఆ కాలమున వర్ణ ల్లినను, సంస్కృత భాష. ఆదరింపబడు 
చుండెను. జన సామాన్యమున దేశి, వాడుకలో నుండెను, “దేశి 
యన దేళ భావ, అనగా సామాన్య జనులు వాడు భావ. అది తెలుగు 
భాష. ఇలుంగు భాషా పదములు, శాతవాపహానుల కాలమున “వెలసిన 
గాథా సప్త శతిలో నున్నవి. 


దండి మహాకవి; దశకువమూర చరిత. కావా్రదర్శమను 
(గంథములను దండి మవోకవి రచించెను తూర్పు చాళుక్య రాజగు 
జయసింవా వల్లభుని |పళంస దండి మవోకవి విరచిత దశకుమార 
చరి తలో కలదు. ఈ మహాకవి ఏడవ శతాబ్దము వాడు కళింగ 
దేశమున జరుపుకొను వసంతోత్సవములను తన కావ్యమున వర్ణించెను, 
ఆం|ధుల నౌకా బలమును, ఆం|ధ [(పజలకుగల నెకా సమర కెళల 
మును వర్ణించెను 


“కళిజ్ల రాజస్సహాజ్లినేన, సహచతనయి యా 
సకలేన చనగరజనేన, దళ|కీజిచదినా ని 
——సెకతతటే..._” సాగరతీర కాననే 
[కీడారస జాతాస క్తి రాసీత్‌---ఆం[ధ నాధేన 
జయసింహోన సలిత తరణసాధానా నేతే నా నేక సజ్జ 
నానీకేన.- ” దశకుమార చరితమ్‌ మం|తగుప్త చరితమ్‌ 


ow uf 9 


జస ప్రమోచ్చ్వాఃస 


ఆం|ధ నగరమును గూర్చి దండిమవోక వి “ఆంధ నగరంత 
స్యనాత్యా నన్నే సలిలారాళి సదృశస్య కొలవాంన గణగళిత నళిదళ 
సంవాతి గళితకిజ్జల్క శకల శారన్య సారన |శేణి *ఖరన్య సరనంా-ో 
అని వర్ణించినాడు. కావున కొళ్తేరు నరస్తీర |పొంతమున ఆం(ధనగరి 


289 

యుంజెనని భావింపవచ్చును. జయసింవా వల్లభ మహారాజు తన "పేర 
సర్వసిద్ది నగరకును నిర్మిఎచెననియు అదియే ఆం|ధ నగరి యని 
భావించుటక్వవకాశమున్నది. కళింగము నా కాలమున గాంగ వంళపు 
రాజులు పాలించుచుండుటనుబట్టి. కశింగవ. లోని కొన్ని భాగములు 
తూర్పు చాతుక్యుల వశమై యుండుటనుబట్టి, ఆంధ కళింగ దేశము 
లలోని (పజలు గాంగ, చాళుక్య రాజుల పరిపాలనములో నుండ, 
కళింగాం|ధ భామల నభ్యసించి, యుండిరని భావింపవచ్చును. 


గాంగ వంళపు రాజులు, మారర వంశీయులు, సంస్కృత 
భామ నభిమానించి పోషించినారు. వీరు వేయించిన శాసనములన్నియు, 
సంస్కృత భాషలో నున్నవి, దాన (పతి [గహాతలు, "వేదముల నభ్య 
సించిన వారు.సదాచార| బహృణులు.|బహ్మచారులు భూపేం[ద వర్శ 
కుమారుడగు దేవేం[దవర్శ వేయించిన చీడివలసన తామ శాసన 
మాతనిచే కోలువర్తిని యందలి కందలి వాడ [గామ వాస్తృవ్యులగు 
ఆదిత్యభట్టు, యా'జుభట్టు మొదలగు వారికి సివిడి |పచేళమును సర్వ 
కర పరివారముగా, దానమీయబడినది. శాసనమున (పతి గహీతలు 
వేదముల నభ్యసించిన వారు. “యజ్జిములు చేయుట, వేదముల 
నధ్యయన 'మొనర్చుట, మొదలగు సతా్మర్యములం దాసరక్తికల 
వారును సివిడి [గామ వా_స్తవ్యులును, వేదములను 'వెదాంగములసు 
చదివిన వారును, ఎప్పుడును శాస్త్ర బోధిత మయిన ధర్మమును 
నడుపు చారును సివిడి |గామార్దిత గోజా దీతీత వంశమునం బుట్టిన 
వారును, ఆంగిరన బార్హస్పత్య భారద్వాజ (పవరాన్విత భారద్వాజ 
గో తీకులును నగు ఆదిత్య భట్టు, యజభట్టు, శండి 'దేవరభట్టు మొద 
లగు వారి కొలుకు, సూర్య గవాణ సమయమున కందలి వాడ (గామ 
మందలి సివిడి |పదేశము ఏ విధమగు పన్నులు లేకుండ దానము 
చేయ బడినదను, భావము వచు నట్లు శాననమ న చెప్పబడినది. 








1 J A.H R S Vol. II P 2 


290 


ఈ కళింగ రాజులు వేయించిన శాననములందు జెలు6గు 
దేశమునకు, తెలుంగు భాషకు సంబంధించిన [గామ [గామములు, 
విషయములు, వ్యక్తుల ేళ్ళు బిరుదావళులు పేర్కొనబడినవి, 
క లింగమును పాలించిన రాజులలో మారర వంశీయులు, గాంగ వంశీ 
యులు ముఖ్యులు వీరికి సంబందించిన ముఖ్యమైన ఛాసనములలోని 
తెలుగు దేశపు [గామ నామములు, విషయము లిచట పేర్కొనబడు 
చున్నవి. 

రాకలువ --- శక్తవర్య రాగోలు కాసనము 

సకునక _-- M E.R. 1984-85 0. ౨. 6. No 24 


తొణాపర 
తా | E L. Vol XXIV 
తెలవలివిషమే 
6 0 J 
కెణ్ణెప్ప శృంగ వరపుకోట ళాసనము 
ఆచంట J.A HR.S Vol VII page 18 
పాగూరువిషయె 
తాణ్జీవాడ 


తాణ్జివాడ శాసనము EL Vol XXII p 88 


కొహేతూరె _ చండవర్శ్మి కోమర్శి శాసనము E1 VollIXp 149 
బృహ్మత్పోష్టమ్‌ -- ఉమావర్మ బృ(హృష్ట కాననము 
EI Vol XII p 4.6 
సారపల్లి --- (పభంజనవర్మ చికాకోల్‌ కాస సము 
Ind Ant Nol XIII p 48-50 
డేయవాటి | ఉమావర్మ ధప పేట శాసనము 


చేకూర JAHRS VolX p 148-144 
పులోక (పులక్‌) EI Volp 104-100 
చూయపాక 

తానుపాక పృథ్వీమాలుని గోదావరి తామ శాసనము 





కఖి 
మ్‌ 


291 


సేవిది - అనంతవర్మ సేవిది తామ కాసనము 
భారతి _ ఆగస్టు 1965 
హోణరేజ్ఞ Fe ఉమావర్శ హోణరేజ్జ తామ శాసనము 
కారతి _ డిశంబరు 1967 


ఈ కాలమున వెలసిన శాసనము లన్నియు సంన్న్య-త భాషలో 
వేయింవబడినవి కొన్ని శాసనములందు (పాక్ళత భాహో [వభావము 
కనిపించుచున్నది. గాంగరాజులు, మాఠర వంశీయులు కళింగ దేళమ: 
నేలు నాటికి సంస్కృత భావ దకిణావధమున వ్యాపించినది. వైదిక 
మతములో పాటు నం స్కృ తభావమ ఆదరింపబడ్‌ి, సంస్కృత కపి వండి 
తులు పోషింవబడినారు. కళింగము ఆం (ధచేశమునంటి యుండుటను 
బట్టే, కళింగ (వజలలో ఆ కొలమున ఆం|ధులధికమ గా నుండుటను 
బట్టి, సంత భాషతోపాటు ఆంధ భావ వృద్దిచెందినది. నాటి 
కళింగములోని ముఖలింగము, (శీ కూర్మము, అర్బవిల్లి , దీర్తాసి, 
(పాంత 'దడవాలయ క. లందు వెలసిన వందల కొలది తెలుగు శాన 
నమ! లాం|ధ వాజ్మయాభివృద్దిని, వ్యాప్తిని నూ చించిను== 


చై_న మతము వ్యాపించి (పచారమందున కాలమున బౌద్ద 
మతము, బౌద్ద వాజ్మయము దాని స్థానమా[కమించినది. ఆర్యుల 
సంతర్క- వ” వలనను, ఆం[ధదేళశ ప్రభావము వలనను, జళింగ దేశమున 
వె దికమత విజృంబణము జరిగినది. గాంగ వంశపు రాజులు పరమ 
మా హేళ్వరులును ,పితృభట్టారక పాద భక్కులును అగుట వలనను వేద 
విద్యలగు (పోత్సహించి, వేద పండితులకు, 'వేదవిద్భులేన _కావా్యాణు 
లకు అ|గవహోరము లొనంగి, _వెదిక మత విజృంభణకును, "దివాలయ 
ముల నిర్మాణమునకును కృషిచేసినారు. 


కళింగ నగరము లేక మఖలింగ దేవాలయము, (శీ, కూర్మము 
నంవాచలము, అర్భవిల్లి, _దిక్తైసి మున్నగు చేవాలయ కుడ్వ 
ములవై నను, కిలా స్తంభముల్నవై నను గల శాసన లాం ధభాహా 


292 


అతానమయలన క మూలా్యలంకారములు. దీర్హాసి శాననము ఆం [(ధభాషా 
వరిణామములో నూతన శళకిమును స్థాపించునట్లు, ప్రబంధ మార్గమున 
నడిచినది. ఈ శాసనమతి |పాచీనమై నది. ఆం|ధచేళమున ఈకాలమువ 
'వెలసిన శాసన వద్యములవలె దీర్థాసి శాసన వద్యములున్నవి. అక్లే 
ఈ పద్యముల. నన్నయ భారత పద్యములవలెనున్న వి. అకు ముఖ 
ఠఅింగమున నున్న వందల కొలది శాననములు] ఆం| దభావమ. ఆనా డెట్లు 
మహోన్నత స్థితి యందుండెనో తెలిసికొనుటకు తోడ్పడుచున్నవి. 

వల్చము :- కళింగచేళమునగల హిందూచేవాలయములలో 
భువ నేశ్వురములోని పరమేశ్వరాలయము _ |పాచీనతమమైనది. 
ఈ ఆలయము గోపురా కారముగలది. |పధానాలయమునంటి 
ఆలయమంటప మున్నది, విశాఖపట్టణము జిల్లాలోని నిలీశ్వరాలయ 
మను నిశ యున్నది. నిలీశ్వరాలయము నారాయణపురములో 
నున్నది. ముఖలింగ "త. తమునగల ఆలయములలో వందలకొలది 
"తెలుంగు శాననములున్నవి. ఆ శాసనములు ఆలయ పాచీనతను 
"ఆలుపును. అనగా అందలి (పాచీనములై_న శాననము లు వేయించుటకు 
పూర్వమే ఆలయ నిర్మాణము జరిగియుండును కావున _న్తంభముల 
మనను, ఆలయ కుడ్యమ.లవైనను, శాసనములు చెక్కించినారు. 
(కీ.శ. 1058 నాటికే ఈ ముఖలింగమున గల ఆలయము 'ద్వారతోరణ 
(పాళారనహితముగా నిర్మింపబడియుండును. శెండవ కామార్ల వుడు 
నగరమందు, మధుక కళకు6ండనులింగాకారమునకు ఆలయని ర్మాణము 
గావించినట్లు శాసనముల వలన ఆలియుచున్నది. ఈ కామార్జ్యవుడు రివ 
ళళాబ్దములోనున్న వాడు 

|కీశ,. 1069-77 వణకు కళింగచదేశమును పాలించినవాడును, 
అనంతవర్శ చోడగంగు తం|డ్రియునగు రాజరాజు కాలమునాటికి 
నారాయణపురములోని నిలీశ్వరాలయము నంపూర్ణముగా నిర్మింప 
బడినట్లు శాననములవలన తెలియుచున్నది. 


1. 5 1L.I. VolNo. V 


293 
కళింగ దేశములోని ఆలయ నిర్యాణ పద్ధతి. 


ముఖలింగ జఊ|తములోని ఆలయ నిర్మాణవద్దతి అద్భుతముగా 
నుండును. ఆలయ పునాది చతుర[సముగానుండి, నాలుగువై పుల 
నాలుగు చ్యారములుండును, పునాదుల పె రుడ్యముల నిర్మింతురు 
తోర్పుముఖమున ఆలయ ద్వారమునకు తావు విడుతురు దకిణ, 
వళ్ళ్చి మో తృరములందు "దా్వ్రరములకు బదులు వెలుపలికి ముఖముండు 
నట్లు మూడు గుళ్ళను కట్టుదురు. తూర్పున కభిముఖముగానున్న 
ఆలయమున [పథాన శివలింగ పతిస్టజరుగును తక్కిన వాటిలో 
పార్వతి, కుమారస్వామి, గణవతి వి గవాములొకొ,-క్క- జానిలో 
నుంచెడివారు,. కుడ్యములు నిడుపుగా నుండి, అటుపిమ్మట వరుల 
ముగా కట్టబడి, గోపురాకారముగ నిర్మించుచుండిరి. వి|గవాములు 
వ్రతిస్థచేయు గూండ _వై వభాగములవై గోపురములు నిర్మింతురు. 
ఈ పిల్ల సత్వరం (వపధానాలయమువె కట్టబడిన గోపురమంత 
ఎత్తుండును [వధానాలయ గోపురమునకు నాలుగు వై పులను 
యోగీశ్వరుల (పతిమలుండును. ఇది ముఖలింగాలయ నిర్మాణ పద్దతి. 


ముఖ లింగములోని ఆలయములకన్న నారాయణపురములోని 
ఆలయములింకను వృద్ది జెందిన శిల్ప సంపదతో నలరారుచున్నవి. 
ఆలయమున నాలుగు వైపుల విన్తరించియున్న మంటపము - 
ఒకొొ..క్క- మంటవమునంటి "పెద్ద ద్వారము, ద్వారమున కిరుపార్శ్వ 
ముల గూళ్ళుండును. పునాదులవై నిడుపుగోడలు నిర్మించి, 
ఆ గోడలవై వంపు గోపురము, వం( జెడు వై పులనుండి చిన్న చిన్న 
గోపురాక్ళతులును కట్టబడియుండును. అనగా చ్వాదశలిం గములకు 
ఆలయ గోపురములు నిర్మించుటయగును. (పధానమైన ఆలయ 
గోపురా [గమునకు నల్లడల నొక్కొక్కావై పున ఒక్కౌాక్క చిన్న 
గోపురాకృతియుండి, చానివై ఒక్కొక్క యోగి విగవాముంచ 
బడి చూచుటకు మనోహరముగ నుండును. 


294 


పునాది, కుడ్యములు, గోపురములన్ని యు వర్తులా కారమును 
పొంది, ఎతెన ఆలయనులు నిర్మింపబడిన అటికట డములు భువ'నేళ్వ 
యాన! ఈ 6౬ 
"రాలణ౧నయ నిర్యాణమువలె నుండును, 


ముఖ మంటపములు .- ముఖలింగములోని ఆలయమునకును 
నారాయణపురములోని నిలీశ్వురాలయమునకును ముఖ మంటపము 
లున్నవి సాధారణముగ పతి దేవాలయగానకు ముఖ మంటప 
ముండును. కాని కళింగముననున్న చేవాలయ ముఖమంటపవ ల 
నిర్మాణ మొక (పత్యేక మైన పద్దతిలో నున్నది నాలుగు పలకలుగల 
ఎక్తైన రాతి _న్తంభ ఎలు, వరుసకు నాలుగు గొప్పున రెండు వరున 
లలో నున్నవి. ఈ _న్తంభములవై న, రెండేసి న్తంభవ. లు నిలువుగా, 
అడ్డముగా కలుపుచు, _నంభములవంటి శిలలు దూలములుగా నమర్చ 
బడి యున్నవి. దూలములమై శిలా ఫలకములు కప్పబడియున్న వి 
మధ్యననున్న _స్తంభములకు ఉ,5 అడుగుల దూరయిన, రెండువె పుల 
స్తంభముల కంశు కురుచగనున్న కుడ్వమ-లున్నవి ఈ రెండు 
కుడ్యములను కలుపుచు, ముఖమువై పునను, మధ్యను 'ద్వారమును 
వదలి పక  గోడయున్నది. _న్తంభాగములనుండి ఈ గోడలపై కి 
పలకరాళ్ళు కవ్పువలె వెయబడియున్నవి. ఇట్లు ఎత్తుగా, మధ్య 
సావడికప్పు, చుట్టు వసారా కప్పుకన్న రెండు మూ(డడుగులెతు గా 
నున్నది. మధ్య చావడి కప్పు చదునుగానున్నది ఈ కప్పులయొక 
మూరులు చితములతో ళోభిల్లుచున్నవి. ఈ -చితములు పురాణ 
గాధలకు సంబంధించినవి. 


నారాయణపురమునగల నిలిళ్వరాలయమున, సనముదమధన 
మాది కధలు, వసారా చూరులలో (శ్రీరాముని జననము మొదలు 
పట్టాభి పేక మహోత్సవము వణకు రామాయణ గాధ చెక్కాబడి 
యున్నది. 


భువ నేశ్వరాలయ  మంటపకిఖరములు మెట్లుమెట్లుగా వెకి 
పోయి, చె శిఖరముతో నంతమగుచున్నవి. శెండు, మూడు నాలుగు 


చుటూ 


మంటపములొక దానికొకటి కలిపి" నిర్భింపబడినపి, 


295 


ఆలయ శీల్చములు :- ముఖలిం గేళ్వరము మవోశే (తము. 
ఇ-చటి నక్వేశ్వరాలయ 'ద్వ్వారమందు నిల్చిన (పతిమలు మహాద్భుత 
శిల్పనంపదదో నొప్పారుచున్నవి గంగాదేవి మకరము వైనను, 
యమున తాబేటిపై నను నిలిచి చేతులలో కలశముల ధరించి 
'యెొయ్యారముగనున్నవి. ఇట్టి శిల్ప సంవదతో కూడియున్న 
(పతిమలు, వు ఖలింగేశ్వరా లయములోను, నారాయణపుర. లోని 
నిలీశ్వురాలయమ. లోను ఉన్నవి 


మ. ఖలిం గళ్వరాలయ ముఖమంటప ద్వారము న చుట్టుఅమర్చ 
బడిన ఫలకమ.ల_పై అద్భుత శిల్ప మొప్పారుచున్న ది ఒక లత 
వంపులుగా పొకినట్టును, ఆకులు, తీగలు, వళులతో జుట్టుకొనిత 
యున్నట్లును చి తింపబడినది. అతావంపులలో (యః పురుషులు 
సొంపులతో, వోవభావ, మనోభావ (వకటనము చేయు నటనలతో, 
బతావళుల కను గుణ్యమ-గా నుండునట్లు చెక్యాాబడినది. లతాప [తమ.ల 
ఈ నెలు స్పష్టము గా కనిపించునట్లు చక్క్ళ_బడినవి. లతా చిత 
[పదర్శనమున వం పులలో మానవాక్ళతుల శరీ ౮*వస్ట లతో చూ 
శిల్పగ లలో నది పెద్దది. అద్భుతమైనది అడగు వెడల్పులో 
చితింపబడిన అతా చ| తము తొమ్మిది యడుగులఎర్తు ఐచడుగుల 
వెడలు గల చతుర సరు నకు మూడు (పక్కల తిరిగియయున్న లతా 
శిల్ప చి|తము చూవరుల ఆ*ళశ్చర్యముగ"ల్పును. ఇట్టి శిల్పము 
మ రెచ్చటను కాన్చింపదు, 

ముఖలింగాలయమునకు త రముననున్న చిన్న ద్వారము 
చుట్టు గల లత, అనెకావస్టలందున్న మానవాక్ళతుల మనోహారరూప, 
దృళ్యుము చూడదగినది సర్వేశ్వరాలయ ద్వారబంధముచుట్టును 
అమర్చియం-న్న ఫలకము లపై లతా వళులమధ్యనున్న మానవా 
కారమతిమనోవారముగ చెక్కుబడినది నారాయణపురములోని 
నిలీశ్వారాలయో _త్తరద పరముననిక చి|తింవబడియున్న ది 

ముఖలింేళ్వురాలయ ముఖమంటప ద్వారమున శెదురుగా 
580 ల దూరమున విజయతోరణాక్ళతి లో చదాాారమున్నది. ఇది 


206 
చతుషో్కోణాక్ళుతిలో నున్నది దీని మై భాగము శీఖరముగా గాక 
చదునుగానున్నది. ద్వారబంధ కంబలముల మీద వి గవాములున్న వి. 
ఆరు ఫలకల భాగములుగ విభజింపబడి, (పతి ఫలకము మీద ఒక 
పురుష విగహము ఇెక్కాబడినవి ఎడమ వెపు జడలు ధరించిన 
'చయోగివరుల వి|గహాములు, కుడివైపు పిడిసిగలు వేసికొనినట్లున్న వన 
చరుల రూపములు, నసపహాజ స్వరూపముతో చితింపబడినవి. ఈ విగ 
వాములలోని యోగినరులు, వనచరులు, కట్టిన వస్త్రములు, ధరించిన 
ఆయుధములు, వారికి వారి మనో భావముల కనుగుణముగ నున్నవి. 
విగవాముల శరీర విజేపణలందుకు నరిపోవుట యేగాక, కెండు 
వె పుల ఆరుగురు నేకముఖుళై వనిచేయుచున్నట్లును, ఎదురుగా 
నున్న ఆరుగురు చేయుచున్న వనికిసహాయపడుచున్న ట్లు కనిపించును, 


5" ల పొడవు 2' వెడల్పుగల చ్వారతోరణ ఫలకమువై 
లింగాకృతి పానవట్ట యు_క్తముగానున్నది. అంగమును చామంతి 
పూవులున్నవి ఈ లింగాక్ళతిని వురుషులు శెండు వైపుల చేతులతో 
నెత్తికొని గగన మార్గమున పోవుచున్నట్లున్నది. కుడివైపునను, 
ఎడమ వె పునను ఈ పురుషుల విగవాములున్నవి. అందరు ఏక 
ముఖులై లింగమును గగన మార్గముగా తీసికొని పోవుచున్న టే 
చి్షిదమద్భుతముగా నున్నది ఈ ద్వారా తోరణ ఫలకము తరువాత 
మరి యొక తోరణ _స్తంభముహె నొక పృతము కుడిపక్క ఎత్తైన 
పీఠమునలంకొరించిన గురువుగారును, తత్సమీపమున ఉచితాసనములసై. 
శిష్య వర్గమును, వక పాద పీరమువై కొన్ని (గంధములును 
ఉన్నట్లు చి తింపబడినది.ఈ షులకము పొడవు ర్లు. వెడల్పు 2" లు, 
ఈ చి[తమున కెడమ వై పున వన్యజనులు తట్టలతో ఫలమూలము లను 
తెచ్చి, దండాయనూనుల నిలిచియుండ వారి నాయకుడు సాష్టాంగ 
నమసా్కారము చేయుచున్న ట్లున్న ది. నాయకుని చేతిలో ఖడ్గమున్నది. 
తాపసుల యొక్కయు, వన్యజనుల యొక్కయు, శిరో వేష్టనము 
గుంర్తింవదగినది. నవాజముగా వారి వారి వేవములకు దగినట్టున్నది. 


297 


ఈ ద్యారము దాటిన తరువాత దేవాలయ [పాకారములో 
అగ్నే యదిశలో నొక ఆలయమున్నది. దాని తోరణ ఫలకము సె 
గజాళ్వరధ యోధనృవులు శ|తువులై న సవరలు నవాజా కారాలం 
కారాయుధపాణులై (యున్నారు. వై బుతి, వాయవ్యదిక్కు ాందుగల 
ఆలయముల ద్వార తోరణ _న్తంభములవై నం|గామ చి|తములు 
చితితములై యున్నవి. ఈ మూడు ఫలకములలో నొక ఫలకమువై 
రాజుతో కూడ రాణియు, చితింపబడియున్నది. 


ముఖలిం గశ్వరాలయమున తోరణ _నంభముల ఎఐవై పున 
నొక ఫలక మమర్చబడినది. దీని పొడవు 6 లు. వెడల్పు బి! లు, 
ఈ ఫలకమున ఎడమ వైపున కృొన్దబలరాములు కొంనుని నగర 
మునకు వెళ్ళుచున్న నమయమున మదగజ మడ్డుకొన, కృష్ణుడు 
దానిని, ఎగిరి నెత్తిమీద కాలితో తన్నుట వలన నదిముందు కాళ్ళ వై 
కూలిపోయినట్లు చితింవబడినది. ఈ చి(తమునకు కుడివైపు, మల్ల 
యుద్దా విశారదులగు చాణూరముష్టికు లతో యద్ధము చి తింవబడినది 
ఈ చి|తమునకు కుడివైపున సింహాననా సీనుడై న కంనుని మడకు, 
నాగలి తగిలించి కృృప్టబలరాములు లాగుట, చానికి కుడివైపున 
కంసుడు సింహాననము నుండి (కిందబడి మరణించుట, సభికులు భయ 
పడుచున్నట్లున్న చి|తములున్న వి. ఈ శివాలయమున కప్ప చరి తము 
చితింపబడుట ఆక్చర్యకరము. మంటపమునకు గల కుడ్యములకు 
వెలుపల నున్న గూళ్ళలో వరాహా నరసింహ స్వామి, హిరణ్య 
కళిపుని చీల్చుట, వరాహా స్వామి భూమి నెత్తుటయు చెక్కబడి 
యున్నవి. 

ముఖలింగేశ్వరాలయమున వసారాకప్పు, సావడికప్పులకు 
మధ్యనగల ఎత్తైన స్థలమున నొక ఫలకము వనంతోత్సవమునకు 
సంబంధించినది, అమర్భ్చబడినది, ఈ ఫలకము_పై, అరణ్యము, చెట్లు 
వేటుకాం|[డు మృగములు ఉన్నవి. ఒక "వేట కాడు దుప్పిని కొట్టు 
చున్నట్లును, మరియొకడు  అడవివందిని బళ్లై ముతో పొడుచు 
చున్నట్టును చి(త్రింవబడినది. ఈ చితమునకు కుడివైపు దుప్పిని, 


298 


పందిని 'మోసికొనివచ్చుచున్నట్టున్నది. ఈ జంతువుల నాలుగు కాళ్ళు 
కట్టి కఆఅపక్రైనందు దూర్చి, ఇద్దరు వేటరాం[డొెొకొ్మ,క్ళ-వె పు 
భుజవఎయల వై “పెట్టుకొని మోయుచున్నట్లున్నది. రాజు పీరమువై 
గూర్చునియయుండ వేటకాం[డా జంతువులను రాజుకు చూపించుటయు 
ఈ ఫలక మందు చి తింపబడినది. 


ముఖ మంటపము ఉత్తర దిళలోనున్న కుడ్య ద్వారము-వై 
గోడయందున్న ఫలకము ఉ పొడవు అడుగు వెడల్పుననున్నది. 
ఇందు ళివపార్వతులు జూదమాడగా, జూదములో శివుడోడిపోవ, 
శివుని అస్తి ఒక్కక్కాదానిని పార్వతీదేవి పరిచారికలు తీసుకొనిపోవు 
చున్నట్లు చి తింపబడినది. 

ముఖరిం-గేశ్ళరా లయమునకు త్తరమునగల గోడలలో గల 
గూళ్ళలో, భూ వరాహనరసింహమనమూర్తులు, నటరాజస్వామి విగ 
హములున్నవి. దకిణపు కుడ్యమున గల గూళ్ళలో, చేత దండములు 
కలిగి, బోడితలలపె మునుగులు వేసికొనిన సన్యాసుల (ప్రతిమ 
లొకౌ,క్ళ్క- గూటిలోనొకొ్కొక్కా [వపతిమయున్నది. ఒక గాటిలో 
కిరీటకుండల ధారియెన విగవామొకటింయయున్నది. అతనికుడి చేతిలో 
వ|జాయుధ మున్నది. ఈ వి గహము వజవా_న్త మహోరాజుదని 
చారి తకులు నిర్దయించినారు 


ముఖరింగా లయమున గల చిత్తరువులు, పూర్వక లింగ శిల్పకళ 
యొక్క ఘనతను, శృంగారమును చాటుటయేగాక, చరితకు 
సంబంధించిన అనెక విషయములను వ్య క్షపరచుచున్నవి. కళింగ 
దేశమున వ్యా_ప్తిలోనున్న మతములగు జైన భౌద్దముల సమ్మేళనము 
నుండి ఆవిర్భవించిన పిొందూమళతాంతర ఎ వావార నం (పదాయమును 
(పతిబింబింప'జేయు శిల్పమీ కళింగ శిల్పము కళింగచేశ ఆచార 
వ్యవహారములు, రిదోజముల కూర్చు, వస్త్రధారణ పద్దతులు, అలం 
కారములు, ఆయుధములు ఈ శిల్పమున చితింషబడినవి. ఈ చి తము 


299 


లందు, సామాన్య |పజబు వాడుకొను, పీటలు, రథములు, నాగలి, 
పార, బోదిగ, పనిముట్టు, (పజలుపయోగించు వివిభ వస్తువులు, 
కనిపించుచున్న వి రాజునుండి, సామాన్యకిరాతుని వరక. గలవారి 
(ప్రతిమలు చి తింపబడినవి. చఈ శిల్ప మురలివలన (సజల సిరినంపదలు, 
సాంఘిక వ్యవహారములు, సాంఘీక స్థితిగతులు, (పజల ఖై ర్య శెర్య 
(వపతాపములు, యుద్ద యోధుల పరా [క్రమము తెలియుచున్నది. 


నారాయణపురమున గల నికీళ్వరాలయమున గల |పతిమలు 
శైవ సంబంధమైనవి. ఇందు శివుని అవతారములు, పార్వతి, గణపతి 
కుమారస్వామి (ప్రమధ గణమ.లు చెక్కాబడినవి. 


ముఖమంటవముఖ'ద్వార కంబమున కంటి యున్న రాతి 
ఫలకముచె ద్వారపాలక, అష్ట దిక్నాలక, వి|గవాములు లోతుగా 
"జెక్కాబడినవి, ద్వారమునకు రెండు వైపుల నున్న సూర్య చంద 
వి|గవహాములు, చెదిరిపోయినవి తదితర వి గహములిప్పటికిని చెక్కు 
చెదరక నిలచి యున్నవి. ఇచట వి గహములు బలసిన అవయవము 
లతో మందస్మిత వదనములతో, విశాల వతస్ట లము ,నాభీ, (తివళులతో 
నొప్పుచున్న కథలతో, నుండి శిల్పి చాతుర్యమును చాటుచున్నవి. 
(స్రీ విిగహములు యధోచిత పుష్టి లావణ్యములతో (పకాశించు 
అవయవములు కలిగి, జీవకళతో నొప్పారుచు, వికార వజాజములు 
లేకుండ, మధుర నుందర మధుర తరముగా నున్నవి. 


దేవాలయ పశ్చిమ కుడ్యమునకు వెలుపల గల గూటిలో అర్హ 
నారీశ్వరుని వి గహమున్నది శిల్సి (స్రీ పురుష స్వరూవము లేక 
ముఖమంబు వ్యక్త పరచిగాడు అలంకారము, ఆయుధములు, వాహోాన 
ములచేత సైగాక, సిగలు, ముభిలావణ్యము, పెదవుల సమ్మేళనము 
దృష్హులు, (స్త్రీ పురుషు భేదమును చూపునట్లు చెక్కిన శిల్బ్పయొక్యా 
చాతుర్యమెంశేని శ్ఞాఘింపదగినది. 


300 


ఉ తపు దిశలోనున్న గూటిలో నున్న వి(గవావఎన శివ 
కేశవుల భిన్నరూవములను, ముఖకాంతులలో శిల్సి చూపించెను, 
ఆలయ శిఖరమువె నాలుగు దిక్కు. లందుంచబడిన నలుగురు భకుల 
వి|గవాము లంత యెత్తున నున్నప్పటికి స్పష్టముగనున్నవి, ఒకొ్కా 
కారాయి ఒకొక్క వ్షిగహముగా అవయవములు సృష్టముగ 
కనిపించునట్లు చెక్కబడిన విగహము లవి. ఏ దిక్కూనందుంచిన 
విిగహమాదిక్కునకు తదేక దృష్టితో చూచుచు నాదిశ్బాలకునితో 
సంభాషించుచున్నన్నట్లుది.  యధోదిత స్థానముల  నాసీనులైన 
బోడితలల నన్యానులచ్చట కూర్చొని యున్నట్లు తోచును. 


ముఖలింగము, నారాయణవురము,(శీ కూర్మము, మున్నగు 
(పాంతములందున్న చేవాలయములలోని శిల్ప సంపదను పరిశీలించిన 
కళింగ శిల్పమతి [పాచీన తమమని తెలియుచున్నది. 


ఈ [పకర ఆము (వాయుటలో దోడ్పడిన (గ లథములు 


Madras Journal of Lit Souety 1889 - 1894 
. Epigraphia Indica Vol 1, V 
. Early History of India 
History of Orissa 
అనంతవర్మ విశాఖపట్టణతా మళాసనము 
ఇం|దవర్శ్మ దేవుని తామశాసనము M.E R. 1917.18 
ఆం,ధప[తిక నంవత్సరాది సంచిక 1926 
భారతి 1926.27 
Indian Anti -‘Vol XVI, XXXI, XIN 
J.-A HRS. ౮౦1 1, 11 


ఆఅ 00 IA లాల; iE ౨ DD ™ 


1 


చా 


తీవ (పకరణము 


రేనాటి చోళ యుగవుం 


విషమ్ణుకుండిను లాం |ధదేశము నేకచ్చ (తాధిపత్యము]। కింద పాలించు 
చున్న కాలమున క ఎ్రెహానదీ దతీణ[పొాంతములను కొందరు మాండలిక 
రాజులు పాలించుచుండిరి. అందు ముఖ్యముగా రాయలసీమలోని 
కడప చిత్తూరు, అనంతపూరు మండలములను “రేనాటి చోళులు, 
వై దుంబులు పొలించిరి. పిరు వేయించిన శాసనములు తెలుగు 
భాషలో నున్నవి. బాణరాజులు, వె దుంబులు తెల(గువారు. మొట్ట 
మొదట తెలుగు భాషలో శాసనములు వేయించిన కీరి, రేనాటి 
చోళులకే దక్కినది. 


చై నా యా(తికుండగు హ్యూన్‌ త్సాంగ్‌ (కీ.శ ఏడవ శతాబ్ది 
మున భారతదేశమును దర్శింపవచ్చెను అతడు దతీణాపథము పర్య 
టించు సందర్భమున ఆం|ధ్రజేశము వచ్చి, సుప్రసిద్ద మైన బౌద్ద చే.(తము 
లగు అమరావతి, నాగార్జున కొండలను దర్శించెను. అతండు చుళలియ 
దేశమును చూచినట్లు తెలియచున్నది. చుళియ దేశము ధాన్యకటక 
మునకు నై బుతి దిశలో నున్నది. చోళవంశీయులు పాలించిన బేళము 
చేళదేశము. హూ్యూన్‌ త్సాంగ్‌ చోళ శబ్దమును “చుళియిగా ేర్టాని 
నాడు ఈ చోళవంశీయు లాం[ధదేశీయులు. వీరి మొదటి నివాసమగు 
చోళవాడి తెలంగాణములోని నేటి నల్లగొండ, మవాబూబునగర 
(ప్రాంతమని ఆచార్య (శ్రీ ఖండవల్లి లకీరంజనముగారి అధి(పా 
యము ! వీరు చోళవాడి [ప్రాంతమును న్వతం[తముగ పాలించి 





|| ఆం|ధుల చరిత-సంస్క్బృతి. 


302 


యుండిరి కాలక్రమమున వీరు పల్లవ, విష్ణుకుండిన చాదామీ 
చాళుక్యుల సామంతులుగ వ్యవహారించినారు. శేనాడు ఏడువేల 
జేశము. అనగా ఏడువేల 1[గామములున్న దేశము. ఇట్టి చేశమును 
పాొలించినబారు కావున వీరికి రేనాటి చోళులను పేరు వచ్చినది 


ఈ చోళమండలము, భయంకరమైన అడవులతో నిస్సారమైన 
భూములతో, (కూరులై న మనుష్యులతో దోపిడిగాం[డతో, కూడి 
యుం 'జెనని హూ్య్యూన్‌ తాంగ్‌ |వాతలవలన తెలియుచున్నది. మూండు 
వందల యేండ్లకు పూర్వ మీ (ప్రాంత పరిస్టితి హ్యూన్‌ తాంగ్‌ (వాతల 
కనుగుణ్యముగ నుండియుండుటచే ఈ (ప్రాంతము “చుళియ' దేశమని యే 
నిర్ణ యింపవచ్చును. శేనాటి చోళులకును, దాతిణాత్య చోళులకును 
ఎట్టి సంబంధమును లేదు. ఈ రాజన్యులు తాము పాలించిన దేశమును 
రేనాడు ఏడువేల దేశమని శాసనములందు వేరొ-నినారు. పీరు వేయిం 
చిన శాసనముల వలన వీరు కరికాలచోడుని సంతతివారనియు, సూర్య 
వంశీయులనియు, కాశ్యప గోతులనియు తెలియుచున్నది." వీరికి 
సంబంధించిన శాననములు కడపమండలములోని జమ్మలమడుగు, (పొద్దు 
టూరు తాలూకాల (పొంతమ-లలో లభిం చినవి శాసనములందు 
చేరొ-నంబడిన రాజులలో నీ [కిందివారు ముఖ్యులు, 


ధ నజ్ఞయు(డు 

చోళ మహారాజు 
పుజర్టకుమారుడు 
విక్రమాదిత్య చోళ మహారాజు 
పృథ్వీవల్దభుడు 
సత్యాదిత్యుడు 


ఏడవ శతాబ్ది పూర్వార్థమున హిందూదేళమునకు వచ్చిన 
హ్యూస్‌ తాంగ్‌ ేర్కొనిన చుళియ దేళమీ శేనాటి చోళులపాలన 





1. SLI. VolX No. 594. 


303 


ములో నున్న చేశమే ఈ వంశీయుల శాసనములు [కీ శ 575 
నుండి యున్నట్లు పరిశోధనలవలన తెలియుచున్నది. Epigraphia 
Indica Vol XXV1 తో (ప్రకటించిన శాననములనుబట్టి మొట్ట 
మొదటి తెలుగు శాసనము, ఎరికి ల్భుత్తు రాజు ధనంజయుని కలమళ ఎ 
శాసనమని చెప్పవచ్చును. ఈ శాసన కాలము (కీ శ. 5/5. 

చేళ రాజులలో రెండవ కరికాలుని వంశీయులు ఒరయూారు 
రాజధానిగా గల్గిన చోడదేశమునుండి, ఆం(ధదేశమునకు వచ్చి, స్థిర 
నివానులై, సామంత మాండలికులుగను, సామంతులుగను పాలించి 
నారని కొందరి చారితకుల అభి[పాయము. కరికాలుడు పరా[కమ 
వంతుడె నరాజు ఈతండు (తిలోచన పల్ల వుని యుద్దమున జయించి, 
అతనిచే కా వేరినదికి గట్టులు పోయించినట్లును, పల్ల వరాజుబే సేవలు 
గౌనినట్టును తెలియుచున్నది కరికాలుడు ఆం[ధదేళములోని చోళ 
వాడి నుండి విజృంభించి ద&ిణా పథమున దతిణ (పొంతము నాక 
మించినట్లు భావింపవచ్చును కొందరు చోళరాజులు కీ శ. 550 
[(పాంతమున పలివులకు సామంతులుగా నుండి కడప మండలమును 
పాలించిరి పుణ్యకుమారచోళుని తా|మశా సనమునుబట్టి, ఈ వంశీయు 
డగు నందివరగ్ర [కీ శ 550-5/5 మధ్య కడప మండలము 'నేలినట్లు 
తెలియుచున్నది నందివర్ణకు సింవావిష్తువు, నుందరవరత్రి, ధనంజయ 
వగశ్చలను మువ్వురు కుమారు లుండిరి. తం[డి యనంతరము మువ్వురు 
పు[తులు రాజ్యమును పొలించినారు అందు ధనంజయుడు కలమళ్ళ 
శాసనమును 1కి శ. 5/5 లో వేయించెను 


సుందరవరశ్ర కుమారుండు పరిిపతాపచోళుండు |కీ. శ. 
575-600 మధ్య కాలమున హిరణ్య రాష్ట్రిమును పాలించినట్లు 
తెలియుచున్నది. ఇతనికి మహేం(ద వికమవర్శు, ముదిత శిలాతర, 
నవరామాది విరుదము లుండెను ఈ మహారాజునకు గుణముదిత, 
పోర్య్యుఖ లేక పుణ్యకుమార చోళు లను కుమారు లుండిరి, 


304 


ws [కి శ 600-625 మధ్య హిరణ్య రాష్ట్రమ ను పాలిం 
చెను. పుణ్య కుమారుని యనంతర మాతని ర్వ కండు విక్రమాదిత్య 
చోళరాజు, |కీ శ 625.650 వరకు పొలించెను. ఇతనికి చోళ మహో 
రాజాధిరాజ బిరుద ముంజెను. వ్నికమాదిత్య చోళుని పిదప శక్తి 
కుమారుడు, [కీ శ. 650-675 వరకును, సత్యాదిత్యుండు 675-700 
వరకును చోళ డేశము అనగా రేనాడును పాలించిరి. సత్యాదిత్యుండు 
రేనాటి రాజ్య మేడు వేల [గామములు, సిద్ది వెయ్యి (గామములును 
పాలించెను. అతని తరువాత ఎళం చోళరాజు శేనాటిని పాలించినట్లు 
నల్ల చెలువుపల్లి శాసనమునుబట్టి తెలియుచున్నది. ఎళం చోళరాజు 
పరిపాలనా కాలము 700.725, చోళ ముత్తరాజు, ధనుంజయయ్యయెళ 
చేళ రాజను వారు గాంగ, పల్ల వ రాజుల సామంతులుగా గండికోట 
రాజధానిగా, తెలుగు చేళ [ప్రాంతము 'నేలినట్లు ౭ నుపండితుని | వాతల 
వలన తెలియుచున్నది. ధనంజయ ఎరిగ చోళు డను రాజు ఎనిమిదవ 
ళతాబ్దిలో అల్వాడి 600 _(గ్రామముల కధిపతిగా నున్నట్లు తుంకూరు 
జిల్లాలోని శాసనముల వలన తెలియుచున్నది 


ఆరవ శతాబ్దిలో కమ్మనాటిని చోడరాజులు పాలించినట్లు 
తెలియుచున్నది. వీర|ప్రతాప చోడుడు బాపట్ట్లలోని భావనారాయణ 
స్వామికి భావపట్ల, ఆముదాలవల్లి (౧ మములను, కీ. శ 5908లో 
౧ య 
చానమిచ్చినట్లు లోకల్‌ రికార్లులలోని బాపట్ల కైఫియత్‌ వలన 
తెలియుచున్నది. కడప [పాంతమును పాలించిన పరి(పతాప చోడుడే 
వీర్యపతాస చోడుడని చారిత్రకులు నిర్ణయించినారు. 


పరిిపతాపచోడుని తరువాత, ఎరియమ, విజయకామ, పీరార్టున 
అ(గణిపిడుగు, కొక్కిలి మహేంద్రవర్మ, ఎళచోళ, నృపకామ, దివా 
కర, (శ్రీకాంత చోళులు పాలించినట్లు (శీ, కాంతచోళుని శాసనముల 
వలన తెలియుమున్నది. చెన చేరక ఎ కిన కాపు (కీ.ళ.600-83 (0) 


305 


వరకు పాలించినారు అటుపిమ్మట పీరు చాళుక్యుల సామంతులుగా 
వ్యవవారించిరి 


కడప మండలమును పాలించిన చోడులు ేనాటిచోడులు 
తెలుంగు భాషలో తొలుదొ_ల్ల శాననములను (పకటించిన కీ రి రేనాటి 
చోళులకే లభించినది. కాలక్రమమున వీరు పాకనా డా|కమించి చిన్న 
చిన్న కుటుంబములుగా చీలి రాజ్యములను స్థాపించి పాలించినారు. 
వీరిలో రేనాడు, పొత్తపినాడు, కొణిదెన, నెల్లూరు [ప్రాంతములను 
పాలించిన చోడవంశీయులు (వసిదధ్దులు. 


రేనాటి చోడ. లకాలపు ఆం|ధుల సాంఘిక చరి[త కా రాజన్యులు 
వేయించిన శాసనములును, వై దుంబరాజుల పాలనాకాలమున వెలిసిన 
శాసనములును ముఖ్యములు. వీరి శాసనములలో నాం[ధభాప స్థాన 
మాక్రమించి (పాక్ళత [పభావయుతమై, తెలుగుభాష [ప్రాథమిక దశను 
సూచించును. [పొకృత పదమ.లతో కలిసియున్న  జెలుగు పదములు 
వింతవింత రూపములతో కనిపించి ఆం|ధభాపొ వికాస పరిణామమును 
సూచించును 


పరిపాలనావిధానము ._ రేనాటి చోడులు స్వతం[తముగ 
కడప, చిత్తూరు మండలములను పాలించినను, కొంతకాలము, విష్ణు 
కుండినులకు, పల్లవులకు సామంతులుగ వ్యవవారించిరి ఈ వంశీ 
యులు పాలించిన కాలమునం దాం[ధదేశము సుభితముగ నుండెను. 
(ప్రజలు సుఖమయ జీవనమును గడుపు చుండిరి. వీరు నూర్యారాధ 
కులు చోడ మహారాజు ఆజ్ఞగొని, జశేయమయ్యరు సూర్యగ్రహణ 
నిమి_త్తమున నూర్యునికి దేవాలయమును నిర్మించి దేవభోగార్ధము 
కొంత భూమిని, ఒక గానుగును, చానమిచ్చినట్లు చిలంకూరు శాస 
నము! వలన తెలియుచున్నది. 





1, న్‌ LI VolX No 593, 


306 


ఆ కాలమున రాజులేకాక, సామాన్య |పజలు, ధనాఢ్య్యులు 
రాజోద్యోగులు, దేవాలయమ లను నిర్మించి, భూదానము లొనంగి 
శాసనములు 'వేయించుచుండిరి దాత పుతకళత సహితుడై దాన 
మిచ్చు చుంజెను 

శేనాటి చోళుల పరిపాలనా కాలమున భూమిని [వితుడ్రలోను, 
మలుతుడ్లలోను కొలిచెడివారు శాసనము లొసంగునపుడు సాతు 
లుగా నాలుగు స్థానంబుల వారు నియమింసబడుచుండిరి పన్ను 
సిద్దాయ మనబడుచుంజెను గద్యలు వాడుకలో నుంజెను నేడు 
వైశాఖ పౌర్టి మినాడు రై తులు ఏరువాక పున్నమి పండుగ చేసికొను 
నట్టు నాడు ఎవో౯కపున్నమి పండుగవాడుకలో నుండెను.! కొన్ని 
(పాంతములందు కేవ పున్నమినాడీ పండుగ చేసికొందురు. 


దెళశము మండలములుగాను, వివయములుగాను, విభజింప 

బడెను పరిపాలనా సౌ లభ్యమున కట్టి ఐభజనముగావింపబడెను విషయ 

ములు, మండలములు (గామములుగా విథజిం పబ జను (గామములందు 

రటొడు లేక రాటులు లేక రెడు (పాముఖ్యము వహించుచుండిరి పీరు 

6 ఈ ర్లు a) 

|గామములందుగల కై తులనుండి భూమి పన్ను వసూలుచేసి రాజు 

కోశాగారము చెర్చుచుండిరి. రట్టొడ్లు వారి భార్యాపుత్రులును శానన 

ములను వేయించుచుండిరి “తురుమునూడ్ల బాదెయ రట్టాడ్లు గుడ్లు 

ఎ త్తిణ్చిరి వార్‌ "పెణ్ణంబు మారకణ్ణరు, వారి కొడుకు చాముళ్షైయ 
య 

సత్యాభిమాని "పెట్టిక్బా సాసనవిదిగల్ల” అని శాసనమందున్నది." 
ల య 

ఆ కాలమున శాసనములను విశ్వ[బాహ్యణులు, అనగా పంచాణము 

వారిలో నొకరగు కమ్మరులు (వాయుచుండిరి శాసన లేఖకుడు లేక 


శిల్పి అని ఇతని నందురు కేనాటి చోళుళ శాసనములలో నొక 
శాసనాంతమున ““విరిపఆితి కమ్మరి వినియణ [ వాసొః8ిఅని యున్నది. 





1 S I I VolX No 5903. 
2 న I Il.vol X No 598 
3 S 1 I volX No 604 


307 


(చావ్మ్మాణులకుగాని, దేవాలయమ. లకుగాని దానమిచ్చిన 
భూమిని “పన్నశి ఆని పిల చుచుండిరి. పొలమును, చేను అని నేడు 
వాడుకలో నున్నశ్లు పిలుచుచుండిరి. రాచమానమగు మలణుతుడ్లలో 
భూమి కొలువబడుచుంజెను. “మజుతుడ్లు” కొన్ని శాసనములలో 
మణజుతులు మలతలుతుగులు మజులు అనియు (పయోగింపబడినది. 


శేనాటి చోళులు పాలించిన కాలమున జరిగిన య.ద్దములలో 
వీరు లొకరినొకరు కత్తులతో పొడిచికొని మరణించిన సంఘటన 
లెక్కువగా జరిగినట్లు శాసనమువలన "తెలియుచున్నది యుద్దమున 
మరణించినవారు స్వర్గలో కము పోవుదురను నమ్మక మానాడు 
(పజలలో వ్యాపించియుండెను.! 

(శ్రీ గళ్జా సజ్కులియ్య మణది కొలఅనడిప్ప కీరెయ, వచళ్లిపప్స 


Ce 


యెళువాన్లు చోడ శతోడ పొడిచ్చి వీరలో కమ్మే? 2 


కొన్ని శాసనములందు “సోరబవాడి' అను పదము వాడబడినది 
చోళవాడి అనుటకు బదులు, సోరవాడి, సోరమడి, అనియు శాసనము 
లందు కనిపించుచున్నదిశ, పురుషులకు కుళ్ళమ్మ, 'రిసెటళు కుమృళు” 
అను శుళ్లుం ఇను. చమూపతిని సేనాపతి యని పిలుచుచుండిరి * 


వైదుంబ రాజన్యులును "రేనాళ్టైడు వేలు పాలించినవారు. 
శేనాటి చోళుల అనంతరము కడప, చిత్తూరు మండలములను వీరు 
పాలించినారు వీరి కాలమున వెలసిన శాసనములలో నధికముగా 
యుద్దములకు సంబంధించినవి కలవు గ్‌ 





Il Vol. X, No 621. 
1.1 Vol. X, No 628. 
1.1 Vol. X No 629 
1 1 vol X No 637 
1. I. vol X No 639 


ఆట్‌ లు టి గా 


S 
S 
S 
S 
వ్‌ 


308 


శేనాటి చోళులు, వై దుంబులు, యుద్దములంద ద్వితీయ బల 
పరా[కమ శౌర్య, ఖే ర్య సావానములను (పదర్శించినారు. వై_దుంబ 
రాజు లనేక సమర సంఘట్టనములందు విజయులై న వారు. ఈ 
రాజన్యులు పరిపాలనాదతులు. "రేనాజ్హైడు "వేల నేల పాలించినవారు 
కావున, పిరికి సంబంధించిన శాననములుకూడ కడప, చిత్తూరు మండ 
లములందు కనిపించుచున్న వి. 


రాజు దై వాంళ సంభూతుడనియు, మానవాతీతుడనియు ఆ 
కాలపు |పజలు భావించుచుండిరి. “రాజు సార్వభౌముడు పృథ్వివతి, 
అశ్వమేధము లాచరించుటకు దగినవాడు. రాజ్యమునకు సర్వాధికారి. 
నిరంకుళశుడని” హిందూమత ధర్మ, పౌరాణిక [గంధములు పేర్కొను 
చున్నవి. కేనాటి చోళులు వై దుంబులు చిన్నచిన్న రాజ్యములు 
పాలించినను చ(కవంర్తికి గాని మవోరాజాధిరాజాకుగాని సామంతు 
లుగ వ్యవవారించినను న్వతం|తముగచే పాలించిరి రాజు “సప్తాంగ 
ముల రజించుచు చతుర్విధెపాయముల నెణింగి రాజ్యమునుర &ఊంచుచు 
తనకు శ[తువులెవరో, మి[తులెవరో తెలిసికొని పజాభిీష్ట (పకారము 
రాజ్యము చేయుచుండెను అంతియేకాక రాజ్యమున ఏవ్య క్తి రాజ్య 
రతణమునక రు డో, సామంత రాజులలో ఎవశెట్టివారో, మాండలికు 
లలో ఎవగెట్టివారో వారివారి మన నృత్వము లెట్టివో, ఏ ప్రాంతమున 
భూమి సారవంతమైనదో, (పజల కష్టనుఖములు, (ప్రజల అవసరము 
'లెట్టివో రాజు తెలిసికొని యుండవలెను. రాజున కాయుధనులే తెలివి 
"తేటలు, సపొంగములు శరీరము, పని రహస్యము రక్షణము, రాజ 
(పతినిధులు కండ్లు, 1పజలు ముఖము. మంచినడవడి జీవితముగా 
భావించి సా[మాజ్యమున సుఖశాంతులు వర్జిల్లుటకు తోడ్పడుటయే 
రాజు తన ధర్మముగా భావింపవలయునని, శా(స్రుములు చెప్పుటవలన 
.పాందవ రాజులాశా(స్ర్ర్రముల (పకారము రాజ్యపరిపాలనము చేయు 
చుండిరి. 


309 


రేనాటి చోళులాం[ధదేశమును పాలించుచున్న కాలము 
దేశము మండలములుగా విభజింపబడి, ఆయామండలములను పాలించు 
టకు మండలాధిపతులు నియమింవబడుచుండిది. రాజులు, మం[తులు, 
మండలాధిపతులు వంశ పరంపరగా వచ్చుచుండిరి "రాజులు, 
మంత్రులు, సామంతులు, మండలాధివతులు, రాజకీయ రవాన్యము 
లనుదాచి, [పజా ఊమముగోరి పరిపాలనము చేయుచుండిరి మంత్రులు 
వీరులుగాను, తకణక_ర్తవ్య నిర్వాహకుల గను, సకల శా(స్ర్ర పొరం 
గతులుగను ఉంజెడివారు. మం1తులలో (పధానామాత్యు(డు, 
సా[మాజ్య రతకుడుగా, శ[తురాజుల మనోభావముల డనెణింగిన 
వాడుగా, సా[మాజ్య భార వావాకుడుగా, అనేక సద్గుణములు కలిగి 
నక లశా(స్త్రపార ంగ తుడై యుండెను 


కార్య ఖడ్గ ధురంధరుడు, చమూపతి, ధనాధ్యతుడు లేక 
భాండాగారాధ్యతుడు, (కోషస్రాధికారి, కోశాధికారి, మహామాత్యుడు, 
అమాత్యుడు, దండనాయకుడు మున్నగు వారు రాజ్యమున అధి 
కారులు పీరు రాజు ఆజ్ఞ లకు లోబడి పరిపాలనా వ్యవహారములు 
చూచుచుండిరి కొందరి మం(తులకు |పధాని లేక (వెగ్గడ అను 
"పళ్ళుండెను. రాజా, మం (తిమండలికి అధ్యతుడుగా వ్యవవారించెడి 
వాడు, సంధి విగహి అను యుద్దమం [తియు, నంది విగ్రహా ముఖ్యు 
డను నాతడు యుద్ద ముఖ్యమం (తిగ వ్యవవారించుచుండిరి, ధనాధ్య 
తుడు, కోశాధికారి, కొట్టారి, భండారి అనువారు రాజభాండాగార 
రజకులు. శాసనము లిచ్చునపుడు రాజు, మంతి పురోహిత సేనా 
నతి, యువరాజు, రాష్ట్ర కూట (వముఖ కుటుంబముల వారి సమత 
మును గోరుచుండను, 

శేనాటి చోళులు పాలించు కాలమున [గామ పరిపాలన 
మత్యంత పటిష్టముగ నుండెను. (గామములలో నధికారులుగా, 
(గామణి, రట్టొడి లేక రట్టడ్లు, రాట్‌ లేక శిడ్డు నియమింపబడు 


310 


చుండీరి. తలారి (గామ రతకుడుగా వ్యవవారించుచుం డను. దుర్గ 
ములు గల నగరముల., నగశరాధ్యతునిచేగాని, దుర్లాధ్యతునిచేగాని 
పాలింపబడు చుండను (పజలు, మై నికులు, వ్యాపారులు, (పభు 
వులు (పజాహిత కార్యములను నిర్వహి _చుచుండిరి 


సైనిక వ్యవస్థ వన రాజ్యమునకు హై న్యము ముఖ్యమైనది. 
కేం(దవ్యవస్థ, మాండలిక వ్యవస్థ, సామంత సై నిక వ్యవస్థలుండెను. 
నె నికులు, దండనాయకులు, నై_న్వాధ్యకులు, సా[మాజ్య రతణ 
భారము వహించుచుండిరి. దుర్గాధ్యతుల, సామంత మాండలికులు, 
యుద్ద సమయము.ల_దు, తమ నై_ న్యమును రాజుకు సపవోాయముగా 
స క. దండనాయకులకు, చమూపతులకు జీతబ_త్తెముల[కింద 
చై న్యమునకగు వ్యయము క్రింద రాజు భూముల నిచ్చుచుండెను. 
సేనా నాయకుల పళంశనీయమైన సేవలకు (పతిఫలముగా రాజు 
వారీకి విశాల భూభాగము_పై నాధిపత్య మొసంగుచుండెను. కొందరు 
మం|తులు సేనా నాయకుల గ వ్యవవారించుచుండిరి, సంధి వి|గహి, 
సేనాధిపతి, కార్యఖడ్ల ధురంధరుడు, సమ_న్త సేనాధివతి లేక సర్వ 
నై న్యాధ్యతుడు నైనిక వ్యవస్థలో ముఖ్యమైన అధ్ధికారులుగనుండిరి 


(పజాహిత కార్యములు. రేనాటి చోళుల కాలమున తటాక 
ములు నిర్మింపబడి కాలవలు (తవ్వింపబడినవి చెలువులు, కాలువలు 
(తవ్వించుట హి.దూమత సం[ప్రదాయము (పకారము సప్తసంతాన 
(పతిష్టలలో నొకటి. రాజులు చెలువులు [తవ్వించి దేవాలయముల 
కొసంగి చెలువు నీటితో పారు పొలములను | బాహ్య చేయములుగను, 
'దేవభోగములుగను చేసి చానమిచ్చినారు 


భూమివె వచ్చువన్ను ఆదాయములో ముఖ్యభాగము కావున 
రాజులు వ్యవసాయాభివృద్ధికి క ఎ్రహిచేయుచుండిరి., రాజ్యమునగల 
భూమి, వ్యవపాయ యోగ్యము, వనములు, తోటలు, వీళ్లు అను 


311 


విభాగములుగ నుండెను రాజు లేక, మం|తి సామం తాదులు, 
ధనాఢ్యులు, భూస్వాములు, దేవాలయములకు, [బావ్మాణులకు 
భూమి దానము చేయుచుండిరి చేవ భోగములకు, బావహ్మ్మణులకు 
ఇచ్చిన భూమివై పన్ను "లేకుం జెను (పజలు సుఖముగానున్నను, 
యుద్దములు విశేషముగానున్నట్లు తోచుచున్నది శేనాటి చోళులు 
పొలించిన కాలమునను, వె దుంబుల కాలమునను, చిన్న చిన్న సామంత 
"రాజ్యములు, కడప చిత్తూరు, అనంతపూరు జిల్లాలలో నుండెను. 
ఆరేడు శతాబ్దములలో వివ్షుకుండినుల ,తూర్పుచాళుక్యులు, పల్లవులు 
ఆం|ధదేశమున ఆధివత్యమునశకై పోరాడుచున్న సమయమున శేనాటి 
చోళు లాం(ధ చేళమున కొన్ని భాగములను పాలించుచుండుటనుబట్టి 
వీరు సామంతులతోను, మాండలికులతోను, యుద్ధములు చేయవలసి 


వచ్చెను ఐనను (పజోపయోగ నిర్యాణము లందిరాజు లాసక్రి 
చూపిరి. 


భాషాస్థితి రేనాటి చోళులు పాలించిన కాలమున ఆంధ 
వాజన్చియ మారంభదశలోనుండెను తెలుగు పద్యములను బోలిన 
పద్యములు కీరిఖాసనము.లందు కనిపించినను నవి గణయతి (పాస 
నియమ రహితముగ నున్నవి ఈ కాలమున వెలిసిన శాసనములలో 
ధనుంజయుని కలమళ్ళ శాసనము ముఖ్యమైనది. ఇది [కీ శ ధ7రలో 
వేయింపబడినది ఇప్పటికి |పకటింపబడిన తెలుంగు శాననములలోనిది 
మొదటిది. రేనాటి చోళులు వేయించిన శాసనములు, కడప మండల 
ములోని (పొద్దుటూరు జమశ్చ్రల మడుగు [పొంతములలో లభించినవి, 
శాసనములందు పేర్కొనబడిన రాజులలో నందలును రేశాడు పడు 
చేల దేశమును పాలించినవా చే 


చాళుక్యులకు బూర్వము వెలసిన భాష ఇఛాసనాత్చుక మైనది. 
ఇజాకులు, పల్ల వులు, ఆనంద గో తికులు, బృవాత్సలాయినులు, 
భాలంకాయనులు విష్ణుకుండినులు, (పాక ఫతములోను, సంస్క్బుతము 


312 


లోను శాననములు వేయించినారు కాని దేశభాష యందభిమానము 
గల కేనాటి చోళులు, తెలుగు భాషలో శాఏనములు వేయించినారు, 
ఈ కాలమున వేయింపబడిన సంస్కృత శాననవు. లలోను (గామ 
నామములతోపాటు వానికి సంబంధించిన వివరములు తెలు(గుభావలో 
(వాయబడినవి, 


ఈ కాలపు శాననములు గద్యమయములు. ఇందు వృత్త గంధి 
వాక్యాములున్నువి పుణ్యకుమారుని మాలెపాడు శొాసనవమున రగడ, 
వెంకయచోడుని దొంగలసానిక నుమ శాసనమున మహోక్క రయున్నట్లు 
తెలియుచున్నది ఈ ఫద్యములలో గణములు సరిపోయినను యతి 
| పొసలలోే వ్యత్యాసము కనిపించుచున్నది 


(కీ.శ, 5/5 నుండి వేయింపబడిన రేశాటి చోళుల శాసనము 
లన్నియు చాన విషయమును తెలపును. రాజు పేరు విజయరాజ్య 
సంవత్సరము, శానములుదు వపేర్కొనబడును. కొన్ని శాసనములందీ 
విజయ రాజ్య సంవత్సర (పశంని శావనానంతమున నున్నది |పధాన 
మైన చాన విషయము శాసనమధ్యమున వర్తి ంవబడుట యేగాక, దత్త 
ములగు (గామము2, జే[తములు, వాటి సరిహద్దులు, ఫలశ్రుతి చెప్ప 
బడును. ఉధారణముగ ఈ కాలపు శాసనములందు ఫల|శుతి ఓకే విధ 
ముగ నున్నది. దానమును కొచినవారి కశ్వమేధయాగ ఫలముకలుగు 
ననియు, వ[కము చేసినవారికి వారణాసిలో (చఛాహ్య్మణులను, క్‌ పిల 
గోవులను చంపిన పొపము కలగుననియు చెప్పబడినది ఫలశ్రుతి 
యనంతరమాజ్ఞ ప్పి కర్త లేఖకుల పేళ్ళు శాసనమున చేర్చబడును 


(rane, 


కొన్ని శాసనములంది ఆజ్ఞప్తి కర లేఖక ల పళ్ళు లేవు. 


ఈ కాలమున వెలసిన శాననములలోని తెలుగు భాషూ పద 
ములు, భాషా భివృద్దిని తెలిసికొనుట కుపరమోగపడుచున్న వి కాసనము 
లలో (పాకృత శబ్ద ప్రయోగము విరివిగ కనిసించుచున్నది 


313 


దుజయరాణజులు 

దుకరాజులు | ఎజ్జగుడిపాడు శాసనము 

పన్నస | 

ఆణతి -_.- రామెశ్వర స 0భశాసనము 

పణం = చిలంకూరు ళాసనము 

అణపోతుల.--పొట్టదుర్తి మాలెపాడు శాసనము 

శాసనములలో కొన్ని తెలుంగు వదములు అపరిచిత రూపము 
లతో నుండి అన్య దేళ్య పదములవలె గన్నట్లును. 

తు 


రేవణకాలు, కుణ్ణికాళ్ళు, నివబుకాను, రట్టకుట్ట, పుద్దణకాలు, 
అచ్చు వాన్లు, పుళొంబున, ముట్టు. ఇక్రికానుః ఆడ్డపట్లు మొదలై నవి. 

రేనాటి చోళుల శాననములందు భూత తద్దర్థ (కియలు కని 
పించును. కాని అసమాపక (కియావాక్యములు ఎక్కువగా నున్నవి 
సమాసక (కియా వాక్యము లిచట ఉదవారింప బడుచున్నవి. 

విరిపణితి కమ్మరి వినియణ [వాసె--రామేళ్వుక స్తంభ శాసనము, 

మరుతున్హు (పసాదచేసిరి __చిలంకూరు శాసనము 


కోసియావా అకిచ్చిరి. | 
కొచేలుపాజి ఎజకిచ్చిరి | పెల్టుర్తి శాసనము 
కుట్ట లికున్నడా అనువాన్లు కుకై | 

టు ర్‌ి ట్‌ 


దన్త్హియమన్సుతోళన్‌ పొడిచిపడియెన్‌ --బూడిదగడ్డపల్పి శాసనము 
దీనికి వ్యక్రంబువచ్చిన వారు పంచహాపాతకు అగు _.ఉరుటూరు శాసనము 
అఆువదివేలేండ్డునరక యోని నుండుదురు -_ ఏడువాడల పాలెపుశాసనము 
కొన్నిచోట్ల తచ్చద్దానుగత |క్రియాజన్యవిశేషములు [కియల.గా వాడ 
(౫ యి 
బడినవి. 
దెనికి వ[క్రమ్చు వచ్చువాన్లు బారనాసి "వేవురుపా 
జమ్ప్చీన వాన్హు-'రా మేశ్వర నృంభ భాసనము, 


314 


కొన్ని శాననవము.లలోని వాక్యముల అర్థము భూతకాల [కియా 
విశేషణములలో వ్య క్తీకరింపబడినవి 


ఎలిగల్‌ దుగరాజుల్‌ ఇచ్చిన పన్నస--ఇందుకూరుశాననము 
అగ్గిశమ్మకరికిచ్చినదతి--వెల్లు కి శాననము. 
n ద 


శాసనములందు సంబంధబోధక  సర్వనామములతో రెండు 
వాక్యము లొకే వాక్యముగ కలిపి [వాయుట కనిపించును. 


ఇచ్చిన పన్నస పెన్నా ఇశెేనికిన్‌ 
"తేని అచ్చిన వాన్హుపజ్బు మవోపాతకున్హ కున్‌ 
పొట్టదు ర్హిమాలెపాడు శాననము 


"రేనాటి. చోళుల శాసనములన్నియు తెలుంగు భాషలో 
-వేయింపబడినవి. ఈ కాలమున వేయించిన ఇతర శాననము.లలోనున్న 
(గామ నామాదులు తెలుగు భాషా సంబంధము కలిగియున్న వి ఆరేడు 
శళతాబ్దులలో వెలిసిన తెలుగు శాసనము. లు వచనరూపములో నున్న వి 
ఐనను అందలి పదములు [పాచీన రూపములోనుండి తలియరాని 
స్టితియందున్నవి ఈ శాననములలోని పదములు దా &ి౯ త్వ భాపలగు 
తమిళ, కర్శాటాదులతో సన్నిహిత సంబంధము కలిగియున్నది. 
తెలుగు భావూ వరిణామ వికాస విధానమును నూచించు పదము 
లిందు కనిపించును ఈ కాలపు తెలుగు భావ (పాక్ళత | పభావ 
'మెక్కువగ కనిపించును శాసనములలోని పదములు సులభ |గావ్యా 
ములు కావు ఆం(ధ్రభావ |పాచీనతను తెలుపుటకివి లోడ్చడుచున్న వి. 
తెలు(గు పలుకు బళ్ళు, (పాచీన (దావిడ సం|పదాయమును, (పాక్ళత 
భాషాూసంవపర్క (పభావమును కలిగి [కొత్త పరిణానుమును పొంది 
తెలుగుభాపూావికాస పరిమితిని పరీణామమును సూచించుచున్నవి 


315 


ఆసివై రువు లిఖతమ్‌ ఉరుటూరు కాసనము 


అణచిపోతులు — మాలెపాడు కాననము 
దుగరాజు | w 

nn ఇందుకూరు కాసనము 

నివబు కాను | 

పన్నస | Ei "01. ౩5౯ = 228 
ఇరువదియాది నాలు మజుతుట్లు 

చీకున —— Eli Vol. XXVILIP. 223 
పూల్లవట్టమ్చున — Ei. Vol XXVIIP 235 
కోటుళున | అడ 

రట్ట స్త జ | చిలంకూరు కాననము 


మున్నగు వింత వదములును ఈశాసనములందు కనిపించు 
చున్నవి. పన్నస, దత్తి, మలుతు, ఇత్యాది పదములు తూర్పు 
చాళుక్యుల శాసనములందును, తరువాతి శాసనములందును కొలది 
మార్పులతో కనిపించుచున్నవి. అప్పటికి ఆం[ధభాపు కావ్యభాషగా 
రూపు దిద్దుకొనినది శాసనములందు కనిపించు, పన్నన, ద త్తి,నుజుతు 
మున్నగు పదములు వింతగానున్నను ఆ కాలమున జనసామాన్యమున 
వాడుకలో నుంజెను. 

పన్న స -- పణ్నాయ-_ పెద్ద పొలము. సేరి. 

ద త్తి.--దానము_...-ద త్తము లేక ఈయబడినది 

మటుతు--భూమి కొలమానమునకొక పరిధి. 

మలుతు నివ ర్రనము, 


నివర్తనము---పది వాస్తముల దండముతో ముప్పది దండ 
ములు కొలచిన ఒక నివర్శనము ! ఆ కాలమున నీరు నేల అనగా తర 


1. దశహస్తేన దంటేనతిం ళద్దండా నివ ర్తనమ్‌, 
పంచవిలశ తిభిర్టండై రుభయోస్తు నివర్తనమ్‌. 


316 


భూములను మట్లులలోను మెట్టనేల అనగా ఖుషీ_ భూములను 
పుట్టలోను కొలీచెడివారు. 


తెల._(గుభావ |పారంభ స్థితిలో నున్నను ఈ కాలమున ముఖ్య 
ముగా ఆం;ధదేశ తూర్పుతీర [ప్రాంతమున భాషాభివృద్ది జరిగినది. 
కొన్ని శాసనములు దేశీయచ్చందస్సునకు సంబంధించిన జాత్యుపజా 
త్యాది పద్యములలో (వాయబడినవి. అశ్లు (పాక్ళత [వభావయుత 
పదములతోనున్న “తెలుగు శాననమ.లలో తెలుగు కవితా వాసనలు 
కోనిపించుచున్న వి. సంస్కృతభాపలో వాడుకలోనున్న ఛందస్సు 
ననుసరించి ఆం[ధభాషలోని మార్షకవితా రూపకల్పన గావింపబడినది. 
మార్గకవితకు పూర్వమాం[ధ దేశమున ేశిరచనలో జాతులు, ఉప 
జాతులు పేర్కొనదగినవి. ఈ జాత్యుపజాతులు, |(ప్రాజ్నన్నయశాన 
నములందు కనిపించుచున్నవి చేశిరచనా విధానము (క్రీ శ ఆరవళతాట్టి 
నుండి అమలులో నున్నను, పరిపక్వస్థితిని బొందలేదు ఆరవ శతాబ్ది 
నుండి ఆంధదేళశములోని కొన్ని మండలములను పాలించిన శేనాటి 
చోళులు వేయించిన శాసనములలో తెలుగు కవిత కనిపించుచున్నది. 


శేనాటి చోళుల శాసనములలో ధనుంజయుని కలమళ్ళ శాన 
నము తిస్పలూరి శాసనము, రామేశ్వర _స్హంభశాననము, పొట్లదు_ర్థి 
మాలెపాడు శాసనము, చిలంకూరు శాననము, బూడిదగడ్డపల్లి శాస్ర 
నము పడు వాడల పొాలపు శాననము ముఖ్యమైనవి. ఈ శాసనముల 
లోని తెలుగుభాష ప్రాకృత (ప్రభావము కలిగియుండుట యేగాక, 
మా_కాగణమ.లతో గూడి తెలుగుభాష (ప్రాథమికదశను, తెలుంగు 
ఛందన్సుయొక్క_ (పధమదశను సూచించుచున్నది. 


శేనాటి చోళుల శాసనములందున్న వృ _త్తగంధి పద్యములలో 
ముఖ్యమైనవి పేర్కొనబడుచున్నవి. 
1. పుణ్య కుమారుండు గణ్యమానుండు ._ తీప్పలూరు శాసనము, 
ఇది ద్విపద పాదము ఇందు [పాసయితి వాడబడినది, 


317 


వ విరిపట్తి కవ్మరి వినియణ [వా సె---రామేశ్ళర _స్తంభశకాసనము 
ద్విపద పాదము - యతి సరిగా నున్నది 
లొ థ్రీ మహేన్ట్రన్‌ మానర విమాణరా పిడుగు 


పంచమా[తకములగు నాలుగు గణము లీపాదము నందున్నవి ఈ 
పాదము దిరదగతిరగడకు సంబంధించినది. యతిమాతములేదు- 


4.  మగడుపుదలయేలువాడు కాడి చోళము త్తరాజు. 
నాలుగేసీ సూర్యగణములతో కూడిన రెండు పాదములు తురగ 
వల్లనర గడకు సంబంధించినవి యతిలేదు 


ర్‌. అచ్చెర్యా నను నరివరజముండ న్యాడు దన్తియనుంగుతోడన్‌ 
పొడుచిపడియెన్‌ _బూడిదగడ్డపల్లి శాసనము. 
కొలదిమార్పులతో సీసపద్యమువలెనున్నది. కాని యతులు లేవు. 
6  ఆణపోతులు రేవణకాలుపుద్ధణకాలు 
ఇచ్చిన పన్నసపెన్సార ఇశెరేనికిన్‌. 
---పొట్టదు ర్తి మాలెపాడు శాసనము. 


అణపోతులు రీవణకాలుపుద్దణకాలులో ([పొసయతి యున్నది. 

“రెండవ పాదమున సమాతరయతి యున్నది యతిస్టానములు 
సమస్థానమున లేవు. ఐదేసి మా]|తలకొక గణము విరుగుటలేదు. 
'మొదటిపాదమున పదిహేను మా(తల తరువాతను, శెండవ పాదమున 
పదమూడు మాతల తరువాతను యతి యున్నది. మూడవ గణా 
ధ్యతరము యతిగా లేదు. ఆద్యంత (వాసలు లేవు. మా తానియమము 
మా[తము కనిపించుచున్నది. ద్విరదగతిరగడ లతణమును లేదు, 
మాతల లెక్కునుబట్టి చూచిన [పతిరచనయు ఏదోఒక పద్యపాదమ.నకు 
సరిపోవును. ఇది ద్విరదగతి రగడకాదు. వృ త్తగంధికాదు. ఈ పాదము 
లందలి మాతలు విరుగుట లేదు. ఆం[ధవాజగ్రియారంభదళలో వేయింప 
బడిన రేనాటి చోళుల శాసనములం దీ విధమైన వృ _త్తగంధిరచనలుండుట 
విశేషము. అప్పటికే తెలుంగు భాష జనసామాన్యమున వ్యాపించి, 


316 


శాననస్థమై , గద్య పద్య రచనా విశేష సామర్ధ్య మైన భాషగా 
రూపొందినదని భావింపవచ్చును, ఈ కాలపు శాసనములందు, సీన పద్య 
పాదములు సై తము కనిపించుచున్న వి. 


వ్మకంబువచ్చిన-వార్వారణాసియు 
శ్రీ పర్వతంబు (వచ్చిన... 
SII Vol. X, No. 593. 
ఇందు సీసపద్య లతణములు కనిపించుచున్న పి. 
(ప్రభుచోజ రట్టోడి-పరహితు డితడు. 


ఇది ద్విపద పాదము. 
కట్టించె కవికపొం--పట్టంబు పహణులుగు 


— కొసినేపల్లి శాసనము S.1.!. Vol. Vol X No 598 


ఇది సీసపద్య పాదపూ-ర్వార్థము- 
'దేవస్వంబులంచంబు గొన్నవాడు, వారణాసి (వచ్చిన పాపంబు 


గొన్నవాండు 
S 1.1. vol X No. 611 
ఇవి తేటగీతి పాదములు, ఇందుయతిలేదు. 
వలెను. 


“సాను తేల్చి పలుక 
పనియు తోగొన్నవాడు నిచ్చినవాడు 
చెడువాడు క్షొచ్చినవాడు వెంట. 
fl. ఓ volX No 5612. 
ఇది సీసపాదము. ఇందు యతిటేదు 
దొంగలసాని కనుమశాసనమున మమవోక గ్రారయున్న ది. మహో 
క్కరలో నొక సూర్యగణము, 5 ఇం[దగణములు, ఒక చం(దగణ 
ముండును. (ప్రాసముండును. పంచమగణాధ్యవరము యతిస్టానము. 
వెంకయాచోష్ట మహారాజు చెంకణాదిత్యుండు 
కొమరుర భీముండు పుసిఇలదాష్ట్మనీ ధర్మమా 
చందార్క_తారకం బునువార్ధిలుచునుండు. 


319 


ఇందు గణములు సరపోవుచున్నవి. కాని ఒకటన పాదమందలి 
-చం[దగణమునందొకమా[త ఎక్కువగ నున్నది- రెండవ పాదమందలి 
-చం[దగణమునందొకమా[త తక్కువగను ఉన్నది. 


మొదటిపాదమున నాలుగవ గణాధ్యతరము యతిస్తానమున 
నున్నది. ఇది [పానయతి కాని లతణ[వకారము రవ గణాద్యతరము 
యతిస్థానముననున్నది. ఇది ప్రాసయతి. కాని అతణ ([పకారము రవ 
గణాధ్యతరము యతిస్థానమున నుండవలయును. "బెండవ పాదమున 
యతి(పాసలులేవు. దీనిని మవోక్యఆల యనుటకన్న ఆపాదములుగల 
వృ _త్తగంధియనుట నమంజసము. 


"రేనాటిచోళు ల కాలమున [పారంభదళలో నున్న తెలుంగు 
భాష తూర్పు చాళుక్యుల కాలమున పరిణతిపొంది నన్నెచోడుని 
కుమారసంభవ కావ్యరచనకు తగినభాషగా రూపుదిద్దుకొనినది. 


మతము: రేనాటి చోళుల కాలమునందాం[ధ దేశమున వై దిక 
మతము వృద్ది జెందినది విష్ణుకుండిన (ప్రభువులు వైదికమతానుయా 
యులై యజ్ఞయాగాది (క్రతువు లాచరించుచున్న కాలమున శేనాటి 
చోళులాం1[ ధదేశములోని కొన్ని మండలములను పాలించు చుండిరి. 
₹ైవమత మాం[ధ దేశమున వ్యాపించెను. విష్ణుకుండిన నాలుగవ 
మాధవవర్మ ఏకాదశాళ్వ మేధ అవభృధ అవధౌత జగత్కలగ్రప మొదలగు 
(కతువులు నిర్వ_ర్తించుచుండ. కడపమండల [పాంతమును పాలించు 
శేనాటి చోళులు హిందూమతానుయాయులై వై దిక మతోద్దరణకు 
పాటు పడినారు. “రేనాటి చోళులు పల్ల వులకు, డవిష్లుకుండినులకు, 
తూర్పు చాళుక్య (ప్రభువులకు సామంతులుగ వ్యవవారించిరి చోడ 
మవో-రాజు రేనాటిని పాలించు సమయమున రేయమయ్యరు అను 
నతడు నూర్య[గవాణ నిమి _త్తమున సూర్యునికి ఒక దేవాలయమును 


నిర్మించి, చేోడమవో రాజు ఆజ్ఞ గొని, సిజటుమూర, ఆలయమునకు 
కొంత భూమిని ఒక గానుగును దానమిచ్చినట్లు తెలియుచున్నది. 


320 


“0. +సిరుమూర 

జేయమయ్యరు ఆదిత్య గిహంబు 

నిల్పి శూజ్య౯ా (గహన నిమి త్తంబున 
చోడమహారాజు వేణ్ణికొనియా 

పస భటరలకు నిచ్చినది య్యూరిపడుమ 
==, ౨ *-కయు త్తరంబున రాజమానం... 
వితుడ్డు నేలయునాక్కొా-గానుగు 

నిచ్చిన దీనికి వ్యకంబు వచ్చినవారు...” 


సూర్యారాధన మానాడు విశేషముగ వ్యాప్తిలో నుండెను. 
రాజులు, దండనాధులు, నూర వ్రదేవుని కాలయములు నిర్శ్మించిరి ఆల 
యమున నిత్యారాధన, నిత్యసేవలు, దూపదీప వై వేద్యములకు, 
అంగరంగ జోగములకుగాను, భూదానము చేయుచుండిరి. [గామము 
లందుగల అధికారులు, ముఖ్యముగా రెడ్లు లేక రట్టాడ్డు "దేవాలయ 
ములను నిర్మిqించుచుండిరి. వారి సతులు, నుతులు, శాననములు 
వేయించుచుండిరి. బాదెయ్య రట్టొడ్డ్ల భార్యమారకణ్ణరు వారి 
కొడుకు చాముక్ణౌయ శాసనమును చేయించినట్లు తెలియుచున్నది * 
అనగా సామానులై న (గామాధికారులు, రట్టాడ్లు, దేవాలయము 
లను నిర్మించునంతటి భాగ్యవంతులై_ యుండిరనియు, దైవభక్తి, పాప 
ధీతీ, పుణ్య కార్యాచరణయం దుత్సావాము కలిగి యుండిరనియు 
భా్వఏింపవచ్చును. వసన్శి పోటిచోళ మవోబేవి, వన న్రీళ్యరంబున వసం 
తీశ్వరునికి 800 మర్తునేల, లెండుతోటలు, విరిపర్తిలోను, 12 మరుల 
నెల వాన పోతుల ముచ్చియకు, డై వమునకు సేవలొనర్చుట కొనంగి 
నట్లు శాసనమువలన తెలియుచున్నది. 


వల్లి భ మవోరాజు పాలించు కాలమున పెర్చాణ వంశీయుండగు 
భుజంగడి భూపాదిత్యుడు వంగనూట్లి చరువశర్శ్మ కుమారుడగు 
1. S11. Vol X No. 593 


2. S LI. VolX No. 598. 
3. SS. I.L VolX No 599. 


321 


విన్న శర్శకు భూమిదానమిచ్చినట్లు, అరకతవేముల శాసనము వలన 
తఇెలియుచున ఇది 1 


(ద్రాహ్మాణులు సైతము ధనవంతులై యుండి, (పతిిగహీతలు 
గనే కాక, గుళ్లు, గోపురములుకట్టించుచు, చేవాలయములకు చానము 
లిచ్చుచుండిరి. భారధాజ గో|తీకుడును '"జేచుపశర్శ్మ కుమారుడును 
నగు రేవళర్శ స్వయముగా గుడికట్టించినట్లు కలమళ్ళ శాననమందు 
న్నది.£ "రేనాటి చోళులు పాలించిన కాలమునందచ్చటచ్చట మత 
యుద్దములు జరుగుచుంజెనని తెలియుచున్నది దేవాలయమునకు 
వచ్చు ఆదాయము నపహారించిన కలుగు పాపమును “తెలుపుచు (పత్యేక 
ముగ శాసనములు వేయింపబడినవి. దై_వ[దవ్యాపహరణము చేయు 
వారుండిరనియు, వారికొఆఅకు (వత్యక శాసనములు _ వెలిసినట్లును 
భావింపవచ్చును. సాధారణముగ, |పతిశాననము చివర చానమును 
పాటించిన కలుగుఫలము, చానము చెజచినవారికి కలుగు పాప 
ఫలము చెప్పబడును. "పెద్దముడియం శివాలయమునగల శాసన శకల 
మున * చేవస్వంబు లజ్బాంబుగొణ్న వాన్లు వారనాశిన్దీచ్చిన బాపంబు 
గొణ్న వాన్లు అనికలదు. 


చోడవంశీయులు మొదట నివసించినభూమి మహాబూబునగర 
మండలమనియు, అదియే చోళవాడియగునని ఆచార్య @) ఖండ 
వలి లతీరంజనము గారు తెలిపిన విషయమున కనుగుణముగా, 
పాలమూరు మండలమున, పదునొకండవ ళతాబ్దిలో వేయింపబడిన 
చోడవంశీయుల శాసనములు కనీపించుచున్నవి. ఈ  చోడవంశీ 
యులు రేనాటి చోడవంశీయులలో నొక తెగవారు కావచ్చును. 
మహబూబునగరం జిల్లా కల్వకుర్తి తాలూకాలోని రాచూరు [గామ 


1. S§.1I1.I1 VolX No. 604. 
2.S I.lIl. vol X No. 608. 
3. వ్‌ 1 1 vel X No. 611. 


322 


మునగల పశ్చిమ చాళుక్యుల కాలమున నిర్మింపబడిన శివాలయమ.న 
నున్న శాసనమున ఉదయన చేోడమవోరాజు (వళంసయున్న ది ఈతడు 
శాసనమున ““నూర్యవంళోద్భవ కులతిలక కాళ్యపగో(త కరికాలాన్వయ 
నానూది సమస్త (ప్రశస్తి సహితులైన (శ్రీ మన్మహామండలేశ్వర 
కోడూరి ఉదయనచోడ మహారాజని”వర్లి ంవబడినాడు. ఈశాసనము శక 
సంవత్సరము 1014లో వేయింపబడినది. ఇదిశాసనసంపుటిలో (పకటింప 
బడినది శాసనళిల నల్ల గా నుండి,మూడువై పుల మూడు శాసనములును 
ఒక వై పు మవోనాగమును ఇెక్కబడినవి ఈ మూడు శఛాసనములలో 
నొకటి ఉదయనచోడమవో రాజు [పళంసగల శాసనము. శంసం. 1014 
లోను, (శ్రీమతై 9లోక్యమల్ల గంగాపురము (తిభువనమల్ల (బవ్మా 
దేవర శెట్టి రెండవ శాసనమును శ నం. 1081 లోను, రావితొటితి 
ెగ్గడమల్లి సెట్టి మూండవశాసనమును శ.సం. 1081 లోనువేయించి 
నట్లు తెలియుచున్నది ఈ శాసనమున్న ఆలయ మతి [పాచీనమైనది 
శివాలయము, గర్భగుడి, మంటపము విశాలమై యున్నది. ఆలయము 
ముందు ఆవరణలో, చక్కని నల్ల రాతితో చెక్కబడిన పెద్ద గణపతి 
విగవామున్నది. 


ఈ కాలమున చానధర్మములు చేయుటయందున్కు స_వ్హనంతాన 
(పతిష్టలు చేయుటయందును |పజలుత్సాహము బూపుచుండిరి. వన 
[వోలు అపిమనగంగు, ఒక చెలువు నిర్మించినట్లు బూడిదగడ్లపల్లి శాస 

య GG లా 
నము వలన తెలియుచున్నది ! శైవమత మీ కాలమున వృద్ది చెంది 
నది. పల్ల వరాజులు, తూర్పుచా ళు క్యులు, టె దికమతానుయాయులై, 
దేవాలయముల నిరి్మించుచు వేద వండితుల నాదరించి, పోషించి, 
అ|గహారముల నొనంగుచుండుటవలన (పజలు త(తృభావమున్తె వము 
నాదరించుచు, శివాలయములకు భూదానము లిచ్చుచుండిరి. 


1. S11 Vol X No. 633, 


323 


(న జొద్దమతముల నాదరించు [వజలు ఆ మత సన్యానుల 
(పన _ర్రనల ననుసరించి జై న 'బౌద్దముల నిరసించి వై దికమతావలంబు 
లగుచుండిరి. జై నమతమునం దేర్పడిన కాపాలిక జై న విభాగమువలన 
జెన కాపాలికుల మధుమాంస భతణము, కాపాలిక (స్త్రీలతో వివో 
రము, [ప్రజలలో సంచలనము బయలుబేర దీసినది. ఇవి, 'జౌద్దమున 
ఏర్పడిన వజయాన బౌద్దమత విభాగమువలనను, జొౌద్దవన్యాసుల 
యొక్కయు, నన్యాసినులయొక్కయు అవధులు లేని [వవర్హన 
(పజలలో ననవానము కలిగించి, వై దికమతమువై పు వారి మనన్సులను 
మరల్చినది, ఈ మతములలో వచ్చిన మార్పులవలన (పజలలో నంతకు 
పూర్వమున్న గారవాదరములు సన్నగిల్లి, జైన, బౌద్దమతముల 
పతనమునకు చారితీసినది బౌద్ద జై నమతముల పతనము వైదిక 
మతము ముఖ్యముగా శైవమత విజ్బంభణకు దోవాదమైనది. _శ్తైవ 
మున రానురాను కాలాముఖాది భేదము లేర్చడినవి. (కమముగా 
వైప్పవమతము, శై వమునకు |(ప్రతిస్ఫర్ణిగా వచ్చినిలిచినది ఈ రెండు 
మతములు సమానస్థాయిలో దేశమున వ్యాపించి. [పజాభిమానమును, 
గారవాదరములను, భ కి [పపత్తులను నంపొదించుకొనినవి 


సాంఘిక పరిస్థితులు ;. రేనాటి చోళులు పాలించిన కడప, 
చిత్తూరు మండలములలోని [పజలు సుఖమయ జీవనము గడుపు 
చుండిరి సంఘమున వర్ణవ్యవస్థ 'యేర్ప్చుడియుం డెను. (బావ్మాణులు 
మతాచార వ్యవహారముల నెణింగి రాజులచేతను, (పజలచేతను గార 
వింపబడుచుండిరి, రాజులు, దండనాయకులు, సేనావతులు, ధనా 
ఢుఫ్రలు విద్యావంతులై న |(బావ్మాణులకు భూములను 'చదానమిచ్చు 
చుండిరి (పజలలో నధిక సంఖ్యాకులు వ్యవసాయము ముఖ్యవృ_తిగా 
కలిగియుండిరి సంఘమున అన్ని వృత్తు లవారును ఉండిరి “రేనాటి 
చోళులు ఏడువేల [గామములు, సిద్ది వెయ్యి (గామములుగల 'జేళమును 
సాలించిరి. బహుళః ఈ (గామములు చిన్నవి "పెద్దవి కలిసి ఏడు వేలై 


324 


యుండవచ్చును. (గామములు కూటములుగా, [గామకూటములు 
మండలములుగా, మండలములు దేశముగా 'నేర్పడియుండవచ్చును. 
(గామములు కూటమి మండలములుగా 'నేర్పడి యుండుటనుబట్టి 
మండలాధిపతుల యధికారమున కొన్ని [గామకూటములు [గామ 
కూటముల అధిపతుల (కింద కొన్ని (గామములుండి, (గామములు 
రట్టొడ్ల చేత పాలింపబడు చుండెను. 


(పజలు సంఘీభావముతో జీవించుచుండిరి. రాజాజ్ఞ లను మండ 
లాధిపతులు పాటించుచుండిరి, 1పజలు తమతమ వృత్తుల నవలం 
వించుచు (పశాంతమెన జీవితము గడుపుచుండిరి. 


(పజలలో కొన్ని క ట్రువాట్లుం జెను ఒకానొక సమయమున 
108 మంది కలిసి, వారిలో ఎవరైనను, లంచమిచ్చినను., తీసికొన్నను, 
పాపము వడయుదురని నిర్హయించుకొనినట్లు చెద్ద ముడియము ళివాల 
యమున నున a శాననము వలన తెలియయుచున ఎది. 
“స్వ న్తి(క్రీ నూటయెణు 
టొ నఐఇడ సన. 
66 a 
మయంబు .. .జ్ఞు 
పాల ఆజెవియ న్తయే- 
నియుతోగొణ్న వాన్లునిచ్చి 
6 
నవాను చెడువాను కొచిన 
€రి ర టె 
వాను వెణనడోచి,. *+.. 
వ! ® GB 
కుకా (బమ్మవడ్డచి ... ...] 


భూమిని మటుతులతో కొలిచెడివాడు ౮-*జులకు [పియప్వుతు 
లుండిరి అందు (వథమ [పియపుతుండు భూదానములిచ్చు అధికారము 


కలిగి యుండెను వి[కమాదిత్యుడను రాజు (ప్రథమ |ప్రియపుతుడు 
"తే[తము చానమిచ్చెను, 


1. §S.11. Vol. X No. 612 


325 


త్య, **.*. *.=రౌజు 
(పథమ (పి 

యపు- 

(తున్దు ఇచ్చి - 
నష్మేతంబు.....ల”కే 


పురుషులలో కొందరికి (తిభువన సింగంబను విరుదముండెను.2 
వె_దుంబరాజుల కాలమున జరిగిన సోరవడి కయ్యంబు చారితక (పసిద్ది 
జెందిన యుద్దముగ తోచుచున్నది. ఈ కాలమున వెలసిన అనేక శాన 
నములం దీ యుద్ద [పశంస యున్నది. 


యుద్దమున మరణించినవారి గుణగణములను [పళంసించుచుః 
శాసనములు వేయించు చుండిరి. యుద్దములందు సాధారణ (ప్రజలు 
పాల్గో నుచుండిరి. వీరులు, యోధులు యుద్దములందు (ప్రాణములకు 
తెగించి పోరాడుచుండిరి వీరన్వర్గమలంకరించుట యే వీరుని ఆశయ 
మైనట్లు కెలియుచున్నది యుద్దములలో మరణించినవారు ఇం[ద 
లోక మేగుదురను నమ్మకము వీరులలోను, [పజలలోను ఉండెను. 
వై దుంబరాజుల కాలమున వెలసిన శాసనమ.లలో ఎక్కువ శాసన 
ములు యుద్దవీరుల మరణమునకు ముఖ్యముగా సోరవాడి కయ్యంబున 
మరణించిన వారికి సంబంధించినవే యున్న వి. రాజులు, పీరయోధులు 
చోళులతో యుద్దము లెక్కువచేసినట్లు తెలియుచున్నది. పురుషుల 
ళ్లు, (స్ర్రీలెవీళ్ళవలె కనిపించు చున్నవి అట్టి వేళ్ళు శాసనము 
అందున్న ఏ. “జేమణ్ణళ (క్రీ) జయమాయి రెసెఅళుకుమృళ కొడుకు 


లన నలాని. సార లరరనినక కాన పన నాలాలు లా నాలక లకా 


1 Si.1 Vol. X No 617 
2. S11. Vol. X No 618 


326 


కుళమ్య్ము” అని గంగి లెడ్డిపల్లి శాపనమునందున్నది. 1 కొందరు ధనా 
ఢ్యులు తటాకముల (తవ్వించుచుండిరి. వణ్యవోలు అపిమనగంగు 
కెస్సురాజు చెటువు నిర్మించినట్లు బూడిదగడ్డప్లి శాసనము *వలన 
తెలియుచున్నది వై దుంబుల చేతపట్టం కట్టబడిన గండర ము|తాజు 
యుద్ధమున మరణించినట్లు ముదివేడు శాసనముననున్న ది. సంఘమున 
విశ్వ బాహ్య్మణులు, ముఖ్యముగ శాననాతరములను చెక్కు శిల్పులు 
గొరవింవ బడుచుండిరి. పంచాణము వారిలో కమ్మరులు శాసనము 
లను చెక్కెడివారు. రామేళ్వరములోని రామలింగేశ్వరాలయ స్తంభ 
శాసనమును విణిపలితి కమ్మరి వినియణ |వాసినట్టున్నది. భూమి 
కొలతలు “పన్నిసి”లలో కొలిచెడివారు ఆనాడు “చేను” అనుపదము 
పొలమునకు మారుగా ఉవయోగించుచుండిరి. నులుతులు, మలు 
తురులు, మణులు భూమి పరిమాణమును నూచించుచు మటుతు 
యొక్క రూవచై విధ్యపదములు. 


(పజలలో వినోద (పదర్శనలను |పోత్సహించు వారుండిరి. 
ఆ కాలమున వాడుకలో నున్న కోడిపందెములు, మేవమహివ యుద్ద 
ములు, పండుగలు, ఏరువాక పున్నమి వంటి పండుగలు (పజావినోద 
ములుగ పరిగణింపబడు చుండెను జనులలో దైవభకి, పాపభీతి 
యుండెను [పజానురంజకముగా రాజులు పరిపాలించుచుండిరి 


(స్రీలు: క ర్హాభరణాములు, ముక్కూురలు, కొప్పులకు పూవులు 
కంకణములు ధరించుచుండిరి వివాపాములు సాధారణముగా నాలుగు 
రోజులు జరుగుచుంజెను బాలికలు, బొమలాటలు, పర్వదినమ-లందు 
ఆయా పండుగలకు సంబంధించిన ఆట లాడుచుండిరి. 





1 S1i1 Vol. X No 631. 
2 ౨1.1 V.l X No. 633. 
3. S11 Vol. X No. 640 


327 


వేటలనినను, యుద్దములనినను [పజలుత్సావాము చూపు 
చుండిరి. యుద్దములందు (స్త్రీలు పురుషులకు సహాయ మొనర్చుచుండిరి. 
ఈ కాలమున |పజలనేక చిన్నచిన్న యుద్ధమ.ల తాకిడి నెదుర్కొన 
వలసి వచ్చెను. చిన్నచిన్న రాజులు, ఒకరితోనొకరు పోరాడుచుండుట 
వలన [పజల సాంఘిక జీవనమునకు కొంతవర కంతరాయము కల్లు 
చుండెనని భావింపవచ్చును. 


వ్యాపారము = ఆర్థిక స్థితి = రేనాటి చోళులు పాలించిన 
కాలమందు దేశము చిన్నచిన్న మండలములుగ విభజింపబడినను, 
[పజలు వ్యవసాయము ముఖ్యవృ తిగా గలిగి, ధనధాన్య సమృద్ది 
గలిగి సిరిసంపదలతో వర్తిల్లి నారు దేశమున వర్తక వ్యాపారములు 
విశేషముగ సొగుచుండెను. చక్కని రాజమార్గములుండెను. కేనాటి 
చోళులు, వైదుంబులు, చిన్నచిన్న నూండలికులతోను, తదితర రాజ 
వంశీయులతో ను యుద్ధములు చేయవలసివచ్చుచుం జెను. ఈ యుద్దము 
లందు సేనలు నడుచుటకు చక్కలి రవాదారులుండెను యుద్దములు 
లేని సమయములందీ మార్గములు, వాణిజ్యమున కుపయోగపడు 
చుండెను. దేశమున పెద్ద "పెద్ద నగరములను కలుపుచు రాజ మార్గ 
ములు వేయబడను బండ్లు, గుజ్జములు, ఎద్దులు సరుకుల నొక చోటి 
నుండి మరియొక చోటికి తీనుకొనిపోవుటకు ఉపయోగవపడుచుంజెను 
ఒంేరు మార్గము, ఆం[ధ్రపధము తదితర రాజ మార్గములు ఆనాడు 
ముఖ్యమైన స్థలములను, పట్టణములను రేవు పట్టణములను కలుపు 
చుండెను 


వర్తకము చేయువారు రాజునకు వర్తక సుంకములిచ్చు 
చుండిరి. వర్తకపు సుంకముల వలన వచ్చు ఆదాయమును రాజులు 
వ్యాపారాభివృద్ధికి వినియోగించుచుండిరి. పట్టణములలోను, నగర 
ములలోను వర్తకపు టంగడులుం జెడివి. 


328 


రేనాటి చోళులు పాలించిన కాలమున గొప్ప చేవాలయములు 
వెలసినట్లు కాన్సింపదు. ఆం|ధదేశము నందితర [పాంతములందు 
నిర్వించిన దేవాలయ శిల్పము గుణించి పల్లవ విష్ణుకుండిన, యుగను 
లకు సంబంధించిన |పకరణములందు “తెలుపబడినది. 


ముఖ్యాధార (గం థములు 


1. ఆం(ధుల చరిత-సంస్కృతి-ఆచార్య శ్రీ ఖండపల్లి లక్ష్మీరంజనం 
బాలేందు శేఖరం. 


2. South Indian 3801061015 Vol X. 
3. Epigraphia Indica Vol XXXVI. 


జయ 


